శ్రీః 

(బహ్మసూ త్రశాజ్కరభాష్యమ్‌ 

బాలానస్టిన్యాఖ్యయా ఆ స్థభాషావ్యాఖ్యయా 
సమజ్చీతమ్‌ 


(ప్రథమో భాగం) 


వ్యాఖ్యాయాః రచయితా స 

మహామహోసాధ్యాయ్యు 

సవషవోతె్యాత్య 
అచఛ్వార్య డా. హు! 


ఆర్షిజ్ఞాన ట్రసు 


హైదరాబాదు 


2000 


|బహ్మసూ త్రశాంకరభాష్యమ్‌ ; బాలానంది నీసహితమ్‌ 


ప్రథమ ముద్రణము 2000 
ధ్రిఆ.ి.ట్రన్ల 
ప్రతులు 1000 


ప్రతులకు క 
శ్రీ పమిడిఘంటం శ్రీ రఘురామ్‌ 
అడ్వకేటు ల 
శ్రీరామసదనం, ప్లాటు నెం. 1361, రోడ్డు నెం. 45, జూబిలీ హిల్సు, 
హైదరాబాదు - 500 033. ఫోన్‌ : 3608237, 3545145 


Brahmasutra Sankara Bhashyam with Balanandini 
First Edition - 2000 
Copies 1000 


For Copies : 
Sri Pamidighantam Sriraghuram 
Advocate 
Plot No. 1361, Road No. 45, Jubilee Hills, 
Hyderabad -500 033. 
Telefax : 3608237, 3545145 


వెల : రెండు సంపుటములకు : రూ. 300-00 
Price Rs. 300-00 {for two parts) 


Text composed at Avighna Graphics, Hyderabad - 020. © 6502000 
Printed at Sree Kalanjali Graphics, Hyderabad - 029. © 3229831 


శ్రీః 


(= 


కృతినివేదనమ్‌ 


దుర్చొధో) పి చ శాస్తార్థో యైర్హ స్తామలకీకృతః, 
శిష్యాణాం, తాన్‌ గురూన్‌ వన్దే రామచ న్లార్యదీకి తాన్‌. 


గమ్బీరాన్‌ వాచి వపుషి హృదయే చ దయామయాన్‌, 
గీతాభాష్యాదిబోధేడ్యాన్‌ వన్దే లక్ష్మణశాస్తిణః, 


వేదాన్తాధ్యయనాధ్యాపనైక ప్రవణమానసాన్‌, 
బ్రహ్మవిద్యాగురూన్‌ వన్దే పోలగం రామశాస్తిణః, 


వన్దే గన్ధవినిర్మాణ సంశోధన చణాన్‌ గురూన్‌, 
సిద్భ్యాద్యధ్యాపకాన్‌ కృష్ణమూర్తిశాస్రిణ ఆదరాత్‌. 


వేదాన్తజ్ఞానకణికామాప్పవం యత్రసాదతః, 
వ్యాఖ్యా నివేద్యతే భక్త్యా తస్మిన్‌ గురుచతుష్టయే. 


పుల్లెల శ్రీరామచందః 


ప్రముఖ న్యాయవాది శ్రీ ఆమంచర్ల కృష్ణమూర్తి 
గారు వారి పితృపాదుల జ్ఞాపకార్థము శ్రీ ఆమంచర్ల 
రామ మూర్తి మెమోరియల్‌ సాసైటీని స్థాపించి తద్ద్వారా 


ఈ గ్రంథము ద్రణకు ద్రవ్య సహాయ మొనరించిన 
ధన్యజీవి. 


అభినందనము 


జస్టిస్‌ పమిడిఘుంటం కోదండరామయ్య శ్రీరామసదనం 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జూబ్లీ హిల్సు 
ఆర్బవిజ్ఞాన ట్రస్టు స్థాపకాధ్యక్షుడు హైదరాబాదు - 500 033 


భగవాన్‌వేదవ్యాసునిచే రచింపబడిన, ప్రస్థాన త్రయములో ఒకటైన ఈ 
బ్రహ్మసూత్రములు తత్త్వవిచారణకు పరమావధి. ఈ మహర్షి మహోన్నతజ్ఞానశిఖరము 
నధిష్టించి, ఈ తత్త్వ్వమును మానవాళికి అందజేసిరి. సామాన్యునకు ఈ శిఖరారోహణ 
కష్టసాధ్యము. అందుచే జగద్గురు శంకరాచార్యులు తమ భాష్యముచే ఈ జ్ఞాన 
శిఖరారోహణకు సులువైన మార్గమును ఏర్చరచిరి. సంస్కృతపరిచయము లేని నేటి 
తరమువారికి దాని ప్రయోజనము శూన్యము. “మహామహోపాధ్యాయ' “ఆచార్య' పుల్లెల 
శ్రీరామచంద్రుడుగారు ఈ మూలసూత్రములపై ఆచార్యస్వామివారి భాష్యమునకు 
తెలుగు వివరణ మను సోపానములు నిర్మించి, ఈ జ్ఞానశిఖరారోహణ సులభసాధ్య 
మొనరించిరి. అందుచే ముందుగా ఆర్షవిజ్ఞాన పరిషత్‌ వక్షాన వారికి నా 
అభినందనములు తెలుపుకొనుచున్నాను. వీరు పాఠకుని అభిముఖుని చేయుచు. 
సుదీర్ణమైన ప్రస్తావనలో వివిధదర్శనములు, వాటి స్వరూపములు, ఈ సూత్రములపై 
తదితరవ్యాఖ్యానముల సారాంశములు వివరించి జగద్గురు శంకరాచార్యుల వారి 
భాష్యముపై గల అపోహలు, నందేహములను నివర్తింపచేయుచు వివిధ 
అద్వైత గ్రంథములను పేర్కొనుచు ఈనాటికిని అద్వైతసిద్ధాంత ప్రచండ భాస్కరుడు 
ఎటుల దేదీప్యమానముగ ప్రకాశించుచున్నాడో సహేతుకముగా నిరూపించిరి. ఇది 
అవశ్యము పఠనీయము. 


శాన్తనియవుము వకారము నళాతము అల్బాక్షరములతో 
అనుమానరహితముగా, సారవంతమై, బహుముఖమై, దోషరహితమై ఆకారమున 
చిన్నదై ఉండవలెను. ప్రస్తుతము ఈ సూత్రరచన కావించినవారు వేదవ్యాసమహర్షి 
కావున ఈ సూత్రములు శబ్దతః ప్రసన్నములై, అర్ధతః గాంభీర్యము కలవై యున్నవి. 
పరబ్రహ్మను గూర్చి చెప్పును గావున బ్రహ్మసూత్రములు, సర్వసంగపరిత్యాగియైన 
సంన్యాసిచే అధ్యయనము చేయవలసినవి గాన భిక్షుసూత్రములని, శరీరమునందలి 
జీవుని గూర్చి తెలుపునవి కావున శారీరకశాస్త్రమని, బదరీవృక్షచ్భాయన నివసించిన 
వ్యాసునిచే రచించబడుటచే బాదరాయణ సూత్రములనియు వీనిని వ్యవహరించుట 
కలదు. జగద్గురువు పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వేదము వృక్షము, 


వేదాంతము పుష్పము, అద్వైతము ఫల మని వాక్రుచ్చిరి. ఇందుచే ఈ సూత్రములు 
బౌద్దములు కావు. అనగా తన బుద్ధికి తోచినట్లు వాసినవి కావు. శ్రుతి, స్మృతి 
సమ్మతముగా భగవాన్‌ వేదవ్యాసునిచే వెలయించబడినవి. 


| ఇందు రెండు సిద్ధాంతములు ప్రత్యేకతను సంతరించుకొన్నవి. మానవుడు 
అపెక్టించవలసినది స్వర్గము కాదు; మోక్షము; అనగా జననమరణములనుండి 
విడివడుట. రెండు - జీవునకు, పరబ్రహ్మకు భేదము లేదు, ఇద్దరును ఒక్కటే. అందుచే 
స్టూలముగా ఇందు పరబ్రహ్మ నిర్వచనము, ట్రతిస్మృతివాక్య సమన్వయము, జీవుని 
పరలోకయాత్ర, ఈ మోక్షఫలితము తెలుపబడినవి. ఈ వివరణ పరికించి, ఈయువ 
తరంవారు ఇది వేదాంతవిషయము, మతపరమైనది, తమకు అవసరము లేదని 
దీనినుండి విముఖు లగుచున్నారు. ఈ పొరపాటును పెద్దలు, సంఘసంస్కర్తలు, 
తల్లిదండ్రులు సరిదిద్దవలసి యున్నది. 


'ధర్మే చార్భేచ కామే చ మోక్షే చ భరతర్షభ" అని వేదవ్యాసుని వచనము. 
ధర్మమన కర్మాచణ. మోక్షమన జ్ఞానము. ప్రతివ్యక్తియు అర్థకామములు 
ధర్మానుగుణముగా సంపాదించి, మోక్షమును బడయవలెనని ఉపదేశము. ప్రతివ్యక్తికి 
మృత్యువు తథ్యమని తెలుసు. కాని ఇంద్రియజన్యసుఖమువలన లేక మృత్యువు 
యెడల భీతిచే ఈ విషయమందు విముఖుడై జీవయాత్ర నడుపుచుండును. ఈ 
తత్త్వవిచారణ ఆత్మవిద్య. ఈ విద్య మనుష్యుని జ్ఞానసంపన్నుని చేసి, ధర్మనిరతి 
కలవానినిగా చేయును. తత్త్వ్వదర్శికి ధర్మాచరణ మొదటి మెట్టు. అందుచే ఇందు 
మొదటి సూత్రములోనే సాధనచతుష్టయసంపత్తి కలవాడే ఈ విద్యను అభ్యసించుటకు 
తగిన వాడని తెలుపబడినది. కావున వేదవ్యాసమహర్షి మహాభారతమునందలి శాంతి 
పర్వమునందు మోక్షధర్మపర్వమున శమము, దమము, ఉపరతి, తితిక్త, శ్రద్ధ, 
సమాధానము సంపాదించు మార్గము వివరించిరి. వీటిని సంపాదించినవారు తమ 
జీవితములో అభ్యుదయము సంపాదించి, మోక్షమార్గమున పయనించగలరు. 
ధర్మాచరణ మానవుని కర్తవ్యనిరతుని చేసి త్యాగశీలునిగా తయారుచేయును. 


'త్యాగేనై కే అమృతత్వమానశుఃి అను శ్రుతి వచనము గమనార్భము. 
త్యాగశీలుడు జనన మరణములనుండి విముక్తుడై జీవస్ముక్తుడగుటయే గాక, వాని 
పేరు ఈ భూమండలమున చిరస్థాయిగా నెలకొనును. వాని త్యాగమువలన మానవాళికి 
సుఖశాంతులు చేకూరును. ఇది గొప్ప లౌకికపయోజనము. అమృతత్వమును 
పాశ్చాత్యులు Eternity అని వ్యవవారించుట కలదు. ఈ నిర్వచనము 
లోకకల్యాణమునకు తోడ్పడును. “తేన త్యక్తేన భుజీథాః, మా గృధః కస్య స్విత్‌ 


ధనమ్‌” అను మరియొక శ్రుతివాక్యము దీనిని ధువపరచును. “పరిత్యాగముచేత 
నిన్ను నీవు సమృద్ధిగా పోషించుకొనుము కాని యితరుల ధన మాశించకుము”, ఈ 
సృష్టిలో జీవకోటికి అంతకు సరిపోవు సిరిసంపదలు కలవు. కాని మానవుని లోభమువల్ల 
ఈ భూమండలమునకు దుర్గతి కల్గినది. అందుచే ఈవిషయమును పేర్కొనుచు 
గాంధీజీ There is enough for all of us but not sufficient for one greedy 
Man అని చెప్పెను. 


ఈ తత్వదర్శి లోకకల్యాణమునకు ఎట్లు తోడ్పడగలడో మరియొక 
(వ్రతివాక్యము - “ఎకమేవ అద్వితీయం బ్రహ్మ” ఆత్మ ఒక్కటే కలదు. రెండవవస్తువు 
లేదు. ఈవాక్య భావమునే Life 18 0౧6 Unit అని స్వామి వివేకానంద చెప్పెను. దీని 
అనుభూతిని పొంది ఆ చిత్సుఖముననుభవించు మహనీయుని సన్నిధిలో జీవకోటి 
అంతయు సుఖశాంతుల ననుభవించును. ఇందుకు కంచిపరమాచార్య శీ 
చంద్రశేఖరేంద్ర నరన్వతి, శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖరభారతి ఈ 
తరమునందు దివ్యనిదర్శనములు, 


సత్యదూరుడు, దయాజాన్యుడు తన్ను తానే ఉద్ధరించుకొనలేడు. ఇతరులకు 
ఎట్లు సహాయపడగలడు? కావున మానవుడు ఈ తత్వమును సమగ్రమున 
అద్యయునము చేని అనుక్మించినబో, శాంతుడు, దాంతుడునై 
అభ్యుదయనిశేయములను చూరగొనగలడు, మరియు జగత్కల్యాణమునకు 
తోడ్పడగలడు. 

ఆచార్య వుల్లెల శ్రీరామచందుడుగారు వాల్మీకి రామాయణమును 
టీకాతాత్సర్యసహితముగా వెలయించి, మానవుని ధర్మాచరణకు దివ్యమైన వెలుగును 
వసాదించిరి. ఇవ్పుడు మోళ్లనముపార్భనకు ఆధారభూతమైన ఈ 
బ్రహ్మసూ త్రభాష్యమునకు ఏ విధమైన అర్థాపేక్షా లేకుండ తెలుగులో వెలయించిరి. 
రు శ్రుతి స్మృతి ప్రస్థానములు కూడ తెలుగున జగద్గురు శంకరాచార్యులవారి 
భాష్యముతో వెలయించి, తాము కృతకృత్యులై ఈ ఆర్షవిజ్ఞాన సంస్థసభ్యులను 
కృతార్థులను చేయవలసినదిగా భగవాన్‌ వేదావ్యాసులను ప్రార్థించుచున్నాను. 

అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః 

అఫాలలోచనః శంభుః భగవాన్‌ బాదరాయణ:. 


విక్రమ ఆషాఢ పౌర్ణమి వమిడిఘంటం కోదండరామయ్య 
16-7-2000 


భక 


ట్రస్టు బోర్డు సభ్యులు 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వర రావు అధ్యక్షులు 
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడెమీ, హైదరాబాదు. 


శ్రీ పల్లెంపొటి వెంకటేశ్వర్లు సభ్యులు 
కాకతీయ సిమెంట్స్‌ లిమిటెడ్‌, హైదరాబాదు. 


శ్రీ ఆకెళ్ల సత్యనారాయణ మూర్తి సభ్యులు 
హైదరాబాదు. 
శ్రీ నీలంరాజు మురళీధర సభ్యులు 
హైదరాబాదు 
డా. ముక్తి నూతలపాటి గురునాథ్‌ కోశాధికారి 
విజయవాడ 
డా. ఉప్పలూరి బిందు మాధవ్‌ సభ్యులు 
వాటర్లూ, కెనడా, 
శ్రీ పమిడిఘంటం శ్రీరఘురామ్‌ కార్యదర్శి 
హైదరాబాదు. 

ఆర్షవిజ్ఞాన ట్రస్టు 

ఎ La బ 


“శ్రీరామసదనము”, ప్లాట్‌ నెం. 1361, రోడ్‌ నెం. 45, 
జూబిలీ హిల్సు కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ, హైదరాబాదు - 500 033. 


ప్రస్తావన 
యన్నామధేయస్మరణేన జన్లుః ప్రాప్నోతి నిః శ్రేయసభాగధేయమ్‌, 
తాన్‌ శంకరాచార్యశుభాభిధేయాన్‌ నిత్యం నమామః శివరూపధేయాన్‌. 


“ద్వివిధో హి వేదోక్తో ధర్మః, ప్రవృత్తిలక్షణః నివృత్తిలక్షణశ్చ” అని భగవద్గీతా 
భాష్య ప్రారంభంలో శ్రీశంకరభగవత్సాదులు చెప్పినట్లు వేదప్రతిపాదిత మైన ధర్మం 
రెండు విధాలుగా ఉన్నది. మానవు డాచరించవలసిన వివిధకర్మలకు ప్రవృత్తి 
లక్షణధర్మం అని పేరు. జ్ఞానవైరాగ్యాదులకు నివృత్తిలక్షణధర్మం అని పేరు. 
జ్ఞానవైరాగ్యమార్గంలో ప్రవర్తించేవాళ్లు కర్మమార్గంనుండి నివర్తిస్తారు గాన దీని కా ఫేరు. 
వేదాలలోని పూర్వభాగం ప్రధానంగా కర్మకాండను బోధిస్తుంది. ఆ విధంగా అది 
ప్రవృత్తిలక్షణధర్మబోధకం. వేదాల చివరిభాగాలవడంచేత వేదాంతాలని చెప్పబడే 
ఉపనిషత్తులు జ్ఞానమార్గాన్ని బోధిస్తాయి. ఆ విధంగా అవి నివృత్తిలక్షణధర్మబోధకాలు. 

ఒక విధంగా చూస్తే భారతీయతత్త్వశా స్తానికి, అది అస్తికదర్శనరూపంలో 
ఉన్నా, నాస్తికదర్శరూపంలో ఉన్నా, ఉపనిషత్తులు మూలకందం అన్నట్లు 
కనబడుతుంది. ఆస్తికదర్శనాలన్నీ ఉపనిషత్తుల ప్రామాణ్యాన్ని ప్రత్యక్షంగానే 
అంగీకరిస్తాయి. వేదాలకు ప్రామాణ్యం అంగీకరించని నాస్తికదర్శనాలు కూడా ఎన్నో 
బెపనిషదసిద్ధాంతాలను తమలో ఇమడ్చుకొన్నాయి. కర్మసిద్ధాంతం, దోనిమీదనే 
ఆధారపడి ఉన్న పునర్జన్మసిద్దాంతం, పుణ్యపాపాలు, స్వర్గనరకాలు, యమనియమాది 
యోగాంగాల సాధన, మోక్షం-మొదలైన ఎన్నో విషయాలు అన్ని దర్శనాలలోను 
సమప్రాధాన్యంతో నిరూపించబడ్డాయి. ఒక విధంగా పరిశీలిస్తే ఈ విషయాలన్నీ 
భారతదేశంలో అనాదికాలంనుంచీ ప్రచురప్రచారంలో ఉన్నాయనీ, అవి ఏదో ఆకారంలో 
నామభేదాలతో వివిధ దర్శనాల మూలగ్రంథాలలోను, దర్శనాలలోనూ కనబడుతున్నా 
యనీ చెప్పవచ్చును. 

దర్శనాలను ఆస్తికదర్శనా లనీ నాన్తికదర్శనా లనీ రెండు తెగలుగా 
విభజించడం ఇప్పుడు అధికప్రచారంలో ఉంది, “నాస్తీకో చేదనినకః" అనే మనువచనాన్ని 
పట్టి వేదాన్ని నిందించేవాడు నాస్తికుడు. దాని ప్రామాణ్యం అంగీకరించేవాడు ఆస్తికుడు. 
ఈ నిర్వచనాన్ని అనునరించి వేదప్రామాణ్యాన్ని అంగీకరించే 
న్యాయ వైశేషికసాంఖ్యయోగ పూర్వోత్తరమీమాంసాదర్శనాలు అస్తికదర్శనా లనీ, 
లోకాయతిక-జైన -యోగాచార-సౌ త్రాంతిక-వైభాషిక-మాధ్యమికదర్శనాలు నాస్తికదర్శనా 


10 ప్రస్తావన 
లనీ వ్యవహారం. ఈశ్వరు డున్నా డని అంగీకరించేవాడు అస్తికుడనే నిర్వచనం 
అంగీకరిస్తే ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించని సాంఖ్య - పూర్వమీమాంసాదర్శనాలు 
నాస్తికదర్శనా లని చెప్పవలసివస్తుంది. ప్రాచీన పూర్వమీమాంసకులు ఈశ్వరుణ్ణి 
అంగీకరించలేదు. అందుచేత మొదట చెప్పిన నిర్వచనం గ్రహించబడింది. అయితే 
ఈ విభాగం ఎప్పుడు ఎవరు ప్రారంభించారో తెలియదు. ముందుగా ఆస్తికదర్శనాలు 
ఆరు అని నిర్ణయించుకొని నాస్తికదర్శనాలు కూడ ఆరే అని ఆ ఆరు అనే సంఖ్యను 
నిర్వహించడం కోసం అలా చేని ఉంటారు. ఎందువల్ల ననగా మొదటి 
ఆన్హికవదనిర్వచనం వ్రకారం  నాన్తికదర్శనాలు మూడే-అవి 
లోకాయతిక-జైన-బౌద్ధదర్శనాలు. అయితే షట్సంఖ్యాపూర్తికోసం బౌద్ధదర్మనంలోని 
అవాంతరభేదాలైన యోగాచార - సౌత్రాంతిక-వైభాషిక-మాధ్యమిక సంప్రదాయాలను 
నాలుగు దర్శనాలుగా గ్రహించి నాస్తికదర్శనాలు కూడ ఆరు అని చెప్పడం జరిగింది. 
ఇలాంటి అవాంతరభేదాలను కూడ కలపుకొంటే ఆస్తికదర్శనాలసంఖ్య ఏ ఇరవైకో 
పెరగాలి. అలాగే శ్వేతాంబరదిగంబరభేదద్వయాన్ని పట్టి నాస్తికదర్శనాలు కూడ ఏడు 
కావాలి. అందుచేత ఈ దర్శనవిభాగం అంతా అర్వాచీనంగా, ఏ నూరు నూటయాభై 
సంవత్సరాల క్రితమో ఏర్పడినదిగా, కనబడుతుంది. 

చాల కాలం క్రితం ఈ విభాగం మరొక విధంగా ఉండేది. క్రీస్తుశకం 
పంచమశతాబ్దికి చెందిన హరిభద్రసూరి అనే ఒక జైనదార్శనికుడు షడ్డర్శనసముచ్చయం 
అనే ఒక ప్రకరణగ్రంథంలో “మూలభేదాన్నీ, దేవతాతత్త్వభేదాన్నీ పట్టి, బౌద్ధం, 
నైయాయికం, సాంఖ్యం, జైనం, వైశేషికం, జైమినీయం అని దర్శనాలు ఆరు మాత్రమే” 
అని ప్రతిపాదించాడు. 

“దర్శనాని షడేవాత్ర మూలభేదవ్య పేక్షయా, 

దేవతాతత్త్వభేదేన జ్ఞాతవ్యాని మనీషిధిః, 

బౌద్ధం నైయాయికం సాంఖ్యం జైనం వైశేషికం తథా, 

జైమినీయం చ నామాని దర్శనానామమూన్యహో” 

ఈనాడు దర్శనా లన్నింటిలోకీ ఉత్తమదర్శనంగా పరిగణింపబడుతున్న 
ఉత్తరమీమాంసాదర్శనాన్ని ఇతడు దర్శనాలలో పేర్కొనకపోవడం ఆశ్చర్యజనకం. పైన 
చెప్పిన ఈ దర్శనా లన్నీ ఆస్తికదర్శనాలే అని కూడ హరిభదసూరి అభిప్రాయం. 
అందుచేతనే ఇతడు గ్రంథాంతంలో -- 

“జైమినీయ ప్రమాణస్య సంక్షేపో ) యం నివేదితః, 

ఎవమాస్తికవాదానాం కృతం సంక్షేపకీర్తనమ్‌” 


ప్రస్తావన 1 


అని అంటాడు. బహుశా ఇతడు “అస్తి నాస్తి దిష్టం మతిః” (పా.సూ.4.4.60) అనే 
పాణినిసూత్రానికి క్రయటాదులు చెప్పిన “ఆస్తి పరలోకః ఇతి యః వదతి స ఆస్తికః” 
(వరలోకంఉన్నదనేవాడుఆన్మి కుడు) అనేఅర్థంవకారం సాంఖ్యపూర్యమీ 
మాంసాదర్శనాలకు కూడ, అవి ఈశ్వరుణ్ణి అంగీకరించకపోయినా, ఆస్తిక దర్శనత్వాన్ని 
అంగీకరించాడు. ఇతడే చెప్పినట్లు బౌద్ధజైనమతాల ప్రకారం బుద్ధజినేంద్రులు 
దేవతలు గాన అవి సేశ్వరదర్శనా లని ప్రతిపాదించాడు. ఈ విధంగా అతని ప్రకారం 
ఇవన్నీ ఆస్తికదర్శనాలే. ఇక్కడ ఈ ఆరు దర్శనాలను మాత్రమే అంగీకరించడాన్ని 
బట్టి ఆ కాలానికి బాదరాయణసూత్రాలకు అంతగా ప్రచారం రాలేదని గాని లేదా, 
కొందరు అర్వాచీనులైన ఆచార్యులు అంటూన్నట్లు పూర్వోత్తరమీమాంసలు ఒకే 
శాస్త్రంగా ఆ నాడు భావింపబడడంచేత ఉత్తరమీమాంస కూడ జైమినీయానికి 
పరిశిష్టంగా, తత్పుచ్భంగా పరిగణింపబడే దని గాని చెప్పవలసి ఉంటుంది. అయితే 

“జైమినీయాః పునః ప్రాహుః సర్యజ్ఞాది విశేషణః, 

దేవో న విద్యతే కో) పి యస్య మానం వచో భవేత్‌” 

(సర్వజ్ఞత్వాదిధర్మాలు గల ఈశ్వరుడు అనేవాడు లేడు, అందుచేత అలాంటి ఈశ్వరుని 
మాటను ప్రమాణంగా గ్రహించే ప్రసక్తి లేదు అని జైమినీయు లంటారు) అని 
హరిభద్రసూరి అనడంచేత ప్రథమపక్షమే సత్యమన్నట్లు తోస్తూన్నది. అందుచేత ఆ 
యా దర్శనాలకు ఆ యా కాలాలలో ఉన్న ప్రచుర ప్రచారాన్ని పట్టి ఈ దర్శనవిభాగం 
జరుగుతూండే దని ఊహించవచ్చును. అలంకారశాస్త్రాన్ని కూడ ఒక దర్శనంగా 
పరిగణించా లని చెప్పేవారు కొందరు ఈనాడు కనబడుచున్నారు కదా? 

ఈ విధంగా ఒకానొక కాలంలో దర్శనాల నామపట్టిక (లిస్టు) లోనికే ఎక్కని 
ఉత్తరమీమాంసాదర్శనానికి దర్శనాలలో అత్యుత్తమమైన స్థానం సంపాదించిన ఘనత 
శ్రీ శంకరభగవత్సాదులకు మాత్రమే దక్కింది. బ్రహ్మసూత్రాలకు అంతకు ముందు 
ఏవేవో ఒకటి రెండు వృత్తులు, చిన్న చిన్న వ్యాఖ్యానాలు, ఉండేవేమో గాని వాటి 
ద్వారా ఈ దర్శనానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి లభించలేదు. ఆ వృత్తినిర్మాతలు కూడ 
దానిని జైమినీయ (పూర్వమీమాంసా) పుచ్చంగానే చూపించడంచేత అది ఆ రూపంలోనే 
నిలచిపోయింది. (వధానమైన ఇతరదర్శనాలనన్నింటినీ బాదరాయణులు 
బ్రహ్మసూత్రంలో ఖండించారు. అందుచేత ఈ దర్శనం అన్నింటికంటే ఆర్వాచీనంగా 
కనబడుతుంది. అందుచేతకూడ దీనికి దర్శననామనిగ్దేశాలలో స్థానం ఆలస్యంగా 
లభించి ఉంటుంది. శ్రీ శంకరభగవత్సాదులు దీనికి స్వతంత్రధర్శనత్వాన్ని సంపాదించ 


జ్‌ ప్రస్తావన 
గలిగిన, దీనిని అత్యుత్తమదర్శనంగా నిలపగలిగిన విసృతవ్యాఖ్యారూపమైన ఒక 
విశాలమైన బాట వేసి ఈ రాజపథంలో ముముక్షువైన ఏ మానవుడైనా నిర్భయంగా 
పయనించి ఈ దేహంతో ఉండగానే ముక్తి పొందవచ్చు నని నిరూపించారు. కేవలం 
బాదరాయణసూత్రాలకే కాక ప్రధానమైన ఉపనిషత్తులకు, వాటి సిద్ధాంతాన్నే తన 
మాటలలో చెప్పిన భగవర్గీతకూ తమ అనుపమానము, అసాధారణమూ అయిన 
ప్రతిభాపాటవంతో భాష్యాలు వాసి, తమకు పూర్వం ఉన్న కొందరు వృత్తికారాదుల 
మతాలను ఖండిస్తూ బెపనిషదసిద్ధాంతానికి ఒక అచంచలమైన మహా ప్రాసాదం 
నిర్మించారు. నాటినుండియే ఈ ఉత్తరమీమాంసకు దర్శనాలలో ఒక అత్యున్నతమైన 
స్థానం లభించింది. పూర్వమీ మాంసాపుచ్చత్వం తొలగిపోయింది. 

శ్రీ శంకరభగవత్సాదులు బెషనిషదసిద్ధాంతాన్ని స్థిరంగా నిలబెట్టడం కోసం 
అంతకు పూర్వం ఉన్న దర్శనాలలోని ఉపనిషత్సిద్ధాంతవిరుద్దాలైన కొన్ని అంశాలను 
బాదరాయణసూచితమార్గంలో ఖండించారు. అందుచేత ఆ దర్శనాల స్వరూపం కూడ 
సంక్షిప్తంగానైనా తెలుసుకొనడం అవసరం. ఈనాడు ఆరు నాస్తికదర్శనాలు, ఆరు 
ఆస్తిక దర్శనాలు అనే విభాగం ప్రచారంలో ఉందని వెనుక గమనించి ఉన్నాం. వాటి 
సంక్షిప్తస్వరూపం ఇది: 

నాస్తికదర్శనాలు 

లోకాయతిక దర్శనం : దీనికే చార్వాకదర్శనం అని కూడ పేరు. చార్వాకులు 
కేవలభౌతికతావాదులు. వీరి మతంలో ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం. అనుమానం, 
శబ్దం మొదలైనవి పూర్తిగా నమ్మదగిన ప్రమాణాలు కావు. (ధూమాన్ని చూచి అక్కడ 
అగ్ని ఉన్న దని ఊహించి నట్లు ఒక హేతువును బట్టి మరొక వస్తువును ఊహించడం 
అనుమానం. ఆప్తులు చెప్పిన మాట శబ్దం). వీటివల్ల మానవుడు అనేకస్టలాలలో 
పారబాటు పడడం కూడ మనం చూస్తున్నాం కదా? ప్రత్యక్షపమాణం ద్వారా 
నేత్రాదీంద్రియాలు ఎదుట ఉన్న వస్తువులతో కలిసి నప్పుడు కలిగే జ్ఞానం, అలాంటి 
జ్ఞానం కలిగించే ఇంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణం. మనకు భూమి, అగ్ని, వాయువు, 
జలం అనే నాలుగు భూతా లున్నట్లు స్పష్టంగా తెలుస్తూన్నది. మనకి కనబడే ఈ 
ప్రపంచంలోని పదార్థాలన్నీ ఈ భూతచతుష్టయంనుండే పుడుతున్నాయి. మానవుడు 
కూడ ఈ భూతచతుష్టయం కలయికలవల్ల ఏర్పడిన ఒక పదార్థమే. మానవునిలో ఈ 
భూతచతుష్టయంకంటె వ్యతిరిక్తమైన ఆత్మ అనేది ఒకటి ఉందని ఎట్టు నమ్మాలి? 
మానవుని దేహంలో చైతన్యం అనేది ఒకటి ఉన్న దనే మాట నిజమే. కాని అది, 


ప్రస్తావన 13 


తమలపాకులు, వక్క, సున్నం కలవడంచేత ఎరుపు అనే మరొక పదార్థం ఉదయించి 
నట్టు నాలుగు భూతాల విశిష్టమైన కలయికవల్ల ఏర్పడినదే. దేహం నశించడంతో 
చైతన్యం కూడ నశిస్తుంది. దేహం నశించిన తరవాత ఇక్కడ చేసిన పాపపుణ్యాల 
ఫలాలను అనుభవించడానికి ఆత్మ అనేది ఏదీ మిగలదు. భగవంతు డనేవాడు 
కూడ లేడు. ఈ సృష్టి అంతా మహాభూతాల కలయికచేత సహజంగా కలుగుతూన్నది. 
దీనికి కారణమైన భగవంవతు డొకడున్నా డని విశ్వసించవలసిన పని లేదు. 
స్వర్గాదిసౌఖ్యాలు అనుభవించడానికి గాని, దేవుని అనుగ్రహం సంపాదించడానికి గాని 
కర్మలు ఆచరించడం మూర్ధత్వం. అమాయకులైన ప్రజలను మోసగించడానికి ఎవళ్లో 
కల్పించి వ్రాసిన వేదాలు ప్రమాణం కావు. ఈ దేహం ఉన్నంతవరకు ఏదో విధంగా 
భోగభాగ్యాలు సంపాదించి అనందించడమే జీవిత పరమావధి. అదే స్వర్గం. 
అనవసరంగా దాన్ని గూర్చీ దీన్ని గూర్చీ ఆలోచిస్తూ బాధపడడమే నరకం. ఇది 
లోకాయతికసిద్దాంతం. ఇలాంటి మాటలు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి 
గాన ఈ లోకాయతికులు చారువాక్కులు (ఇష్టంగా అందంగా కనబడే మాటలు 
గలవారు) అనీ, ఈ చారువాక్కులకే కాలక్రమేణ చార్వాకులు అనే సేరువచ్చిం దనీ 
కొంద రంటారు. ఏతన్మత ప్రవక్తలలో ఒకనికి చార్వాకు డనే పేరు ఉండడంచేత ఇది 
చార్వాకమతం అయిందని కొంద రంటారు. వీళ్ళ మతం ప్రకారం మనకు కనబడే ఈ 
లోకం ఒక్కటే ఆయతనం (నివాసస్థానం) కాబట్టి వీళ్ళు లోకాయతికులైనారు. ఈ 
మతంవాళ్ళు బృహస్పతి చెప్పిన కొన్ని వాక్యాలు ఉదాహరిస్తూంటారు. అంధుచేత ఈ 
మతాన్ని బృహ్మస్పతి అనేవా డొకడు ప్రవర్తింపచేసి ఉంటాడు అని కొందరి అభిప్రాయం. 

జైనదర్శనం : జైనమతం అతి ప్రాచీనమైనది. ఆయాకాలాలలో జన్మించిన 
ఇరవైనలుగురు తీర్థంకరులు (జైనాచార్యులు) ఈ మతాన్ని బోధించారు. కర్మబంధాన్ని 
జయించడంచేత వీళ్లకి జిను లని పేరు, ఇరవైనాల్లవ తీర్థంకరుడైన 
వర్థమానమ హావీరుడు క్రీ.పూ ఆరవశతాబ్దంలో జన్మించాడు. ఇతడు బుద్భుని 
సమకాలికుడు. 

జైనులు ప్రత్యక్షపమాణాన్నే కాక అనుమానశబ్దాలను కూడ ప్రమాణాలుగా 
అంగీకరిస్తాడు. మహామహిమాన్వితులైన తీర్థంకరాదుల ఉపదేశాలు శబ్ద ప్రమాణంలో 
చేరుతాయి. ప్రత్యక్షంగా కనబడే పృథివ్య ప్తేజోవాయువులనే కాకుండా, ఆకాశం, కాలం, 
ధర్మం, అధర్మం అనే తత్త్వాలను కూడ జైనులంగీకరిస్తారు. ఈ ధర్మాధర్మాలు 
లోక ప్రసిద్ధాలైన ధర్మాధర్మాలు కావు. చలనానికి ఉపకరించేది ధర్మం. స్థితికి ఉపకరించేది 


ia ప్రస్తావన 


అధర్మం. వీటి అన్నింటికంటె భిన్నమైన ఆత్మ కూడ ఉంది. సుఖదుఃఖాదిగుణాలను 
పట్టి ఆత్మాస్తిత్వాన్ని ఊహించవచ్చును. ఎన్ని శరీరాలుంటాయో అన్ని జీవాత్మ 
లుంటాయి. వృక్షలతాదులలోను రజఃకణాలలోను కూడ జీవాత్మలుంటాయి. అయితే 
వివిధజీవులలో ఉన్న జ్ఞానంలో వైషమ్యం ఉంటుంది. వృక్షలతాదులలోని జీవులకు 
స్పర్శజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఆ జీవులు ఏకేంద్రియాలు. ఇట్లే కొన్ని జీవాత్మలకు 
రెండు ఇంద్రియా లుంటాయి. కొన్నింటికి మూడుంటాయి. కొన్నింటికి నాలుగుంటాయి. 
మనుష్యాదులకు ఐదు ఇంద్రియాలుంటాయి. ఈ విధంగా ఏకేంద్రియజీవులు 
మొదలు పంచేద్రియజీవుల వరకు గల పాణిసంఘాతంలో జ్ఞానతారతమ్యం 
ఉంటుంది. కాని అన్ని విధాలైన జీవులలోను కూడ అనంతజ్ఞానాన్ని, అనంతశక్తిని, 
అనంతానందాన్ని పాందగల సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం కర్మబంధంచేత 
అవృతమై ఉంటుంది. కామక్రోధాలవల్ల కలిగే కర్మలు జీవునికి అచేతనపదార్థంతో 
సంబంధం ఏర్పరుస్తాయి. దానితో జీవునిలో సహజంగా ఉన్న సర్వజ్ఞత్వాదులు 
మరుగునపడిపోతాయి. ప్రయత్నం చేస్తే ఏ జీవుడైనా ఈ కర్మభారం తొలగించుకొని 
సహజాలైన సర్వజ్ఞత్వసర్వశక్షత్వాదులను పొందగలుగుతాడు. 

కర్మబంధం తొలగించుకొనడానికి - (1) సమ్యగ్దర్శనం (2) సమ్యగ్‌జ్ఞానం 
(3) సమ్యక్‌చరి త్రం అనేవి ఆవశ్యకాలు. వీటికి రత్సతయం అని పేరు. తీర్థంకరులు 
ఉపదేశించిన తాత్త్వికసిద్ధాంతాలమీద అచంచలవిశ్వాసానికి సమ్యగ్‌దర్శనం అని పేరు. 
ఈ సమ్యగ్గర్శనంచేత క్రమంగా తత్త్వజ్ఞానం లభించి అజ్ఞానం తొలగడానికి అవకాశం 
ఏర్పడుతుంది. ఇలాంటి తత్త్వజ్ఞానానికి సమ్యగ్‌జ్ఞానం అని పేరు. సదాచారం లేకపోతే 
సమ్యగ్‌దర్శన - సమ్యగ్‌జ్ఞానా లున్నంతమాత్రాన ప్రయోజనం లేదు. అందుచేత 
సత్య-అహింసా-అస్తేయ-వైరాగ్యాదులను అలవరచుకోవాలి. ఈ విధంగా రత్నత్రయాన్ని 
పరిరక్షించుకొంటే క్రోధం, మానం, మాయ, లోభం, అనే కషాయాలు నశిస్తాయి. 
వీటివల్ల ఏర్పడిన కర్మబంధం తొలగిపోతుంది. అప్పుడు జీవునకు అచేతనపదార్థాలతొ 
ఏర్పడిన సంబంధం దూరం అవుతుంది. దానితో జీవుడు స్వనహజాలైన 
సర్వజ్ఞత్వసర్వశక్తత్వాదులను పొందుతాడు. ఇదే మోక్షం. 

జైనులు దేవుణ్ణి అంగీకరించరు; కాని దేవుని కున్న సర్వజ్ఞత్వాదులన్నీ 
తీర్థంకరులకున్నాయని అంగీకరించి వాళ్లను దేవుణ్ణి వలె పూజిస్తారు. ఈ తీర్థంకరులు 
జైనులకు ఆదర్శభూతులైన మహాపురుషులు. 

ఎంతటి క్షుదజీవులనైనా దయాబుద్దితో చూడాలనేది జైనుల 


ప్రస్తావన 15 


ముఖ్యసిద్ధాంతం. పరమతసహనానికి జైనులది పెట్టిన పేరు. ఇందుకు వీళ్ళ 
స్యాద్వాదం ఎంతగానో ఉపకరించింది. ఒక సమయంలో, కొన్ని పరిస్థితులలో ఒక 
వస్తువును ఒక దృష్టికోణంతో చూస్తే అది ఒక విధంగా కనబడుతుంది. అదే వస్తువు 
మరొకసమయంలో, వేరే పరిస్థితులలో, వేరు దృష్టికోణంతో చూస్తే మరొకవిధంగా 
కనబడవచ్చు. ఈ సత్యాన్ని పురస్కరించుకొని జైనులు సప్తభంగీనయం అనే నామాంతరం 


గల స్యాద్వాదాన్ని అంగీకరించారు. 

1 స్యాదస్తి = ఉండవచ్చును 

2. స్యాన్నాస్తి = లేకపోవచ్చును 

3. స్యాదస్తి చ నాస్తి చ = ఉండవచ్చును లేకపోవచ్చును కూడ 

4. స్యాదవక్తవ్యమ్‌ = వర్ణింప శక్యం కాకపోవచ్చును 

5. స్యాదస్తి చ అవక్తవ్యం చ = ఉండవచ్చును, వర్ణింపశక్యం కాకపోవచ్చును 
6. స్యాన్నాస్తి చ అవక్తవ్యం చ = ఉండవచ్చును, లేకపోవచ్చును, వర్ణింపశక్యం 


కాకపోవచ్చును. ఇవే సప్తభంగీనయం. 

బౌద్ధదర్శనం :- క్రీపూ. ఆరవ శతాబ్దంలో కపిలవస్తురాజవంశంలో జన్మించిన 
గౌతముడు ఈ దర్శనానికి మూలపురుషుడు. ఇతడే సిద్ధార్థుడు (సిద్ధించిన ప్రయోజనం 
కలవాడు). తత్త్వబోధ కలిగిన పిమ్మట బుద్భుడని ప్రసిద్ది పొందాడు. ప్రపంచంలో 
తన చుట్టూ కనబడుతూన్న వార్థక్యము, రోగాలు, మరణాలు మొదలైన దుః 
ఖహేతువులను చూడగానే రాజకుమారుడైన గౌతముని హృదయంలో వైరాగ్యభావం 
ఉదయించింది. ఈ దుఃఖాలను పోగొట్టే ఉపాయాలు అన్వేషించాలని అతడు 
నిశ్చయించాడు. ఎందరో మహాపురుషుల్ని ఆశ్రయించి తృప్తికరమైన ఉపాయం ఏదీ 
లభించక తానే దీర్చతపన్సు చేసి, దుఃఖనివారణోపాయాన్ని కనుగొని లోకాని 
కందించాడు. బుద్దుడు నిరంతరతపస్సుచేత నాలుగు సత్యాలు తెలుసుకున్నాడు. 
వాటికి “చత్వారి ఆర్యసత్యాని" అని పేరు. 
1. ఈ ప్రపంచకంలో దుఃఖం ఉంది. 
2. ఈ దుఃఖానికి కారణం ఉంది. 
3. ఈ దుఃఖాలను పూర్తిగా తొలగించవచ్చును. 
4. దుఃఖాలను తొలగించడానికి మార్గం ఉంది. 
అనేవి నాలుగు సత్యాలు, బుద్దుని బోధ అన్నీ ఈ నాలుగు సత్యాలమీద ఆధారపడి 


ఉన్నాయి. 


i ప్రస్తావన 


ప్రపంచంలో దుఃఖం ఉన్నదనే విషయం అందరూ అంగీకరించినదే. అయిత 
ఈ దుఃఖం కేవలం ఆపాతతః (పైపైకి) కనబడుతున్నది మాత్రమే కాదనీ, ఇద్‌ 
అంతటా స్థిరంగా పాతుకొని పోయి ఉన్నదనీ, సుఖంగా కనబడేవాటిలో కూడ 
అంతర్గతంగా దుఃఖమే ఉన్నదనీ బుద్భడు కనుగొన్న మొదటి సత్యం. 

రెండవ సత్యం కార్యకారణభావసమన్వయంచేత కనుగొన్నది. ఒక పదార్థం 
అది భౌతికపదార్థమైనా, మానసికపదార్థమైనా, దాని స్థితి ఇతరపదార్థాల స్థితిమీద 
ఆధారపడి ఉంటుంది. ఇతరపదార్థాల స్థితిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా 
నిలిచి ఉండగలిగిన పదార్థం ఏదీ లేదు. అందుచేత ఈ ప్రపంచంలో స్థిరంగా ఉండేది 
ఏదీ లేదు. అన్ని వస్తువులూ మార్చు చెందుతూనే ఉంటాయి. మన దుఃఖాలు కూడ 
ఏవో కారణాలచేతనే కలుగుతున్నాయి. వీటి మూలకారణం ఈ ప్రపంచంలో పుట్టడమే. 
ఇలా పుట్టడానికి కారణం విషయవాంఛ. దీనికే తృష్ణ అని పేరు. ఈ తృష్ణకు కారణం 
అజ్ఞానం. మనకు అజ్ఞానమే లేకపోతే తృష్ణ కలగదు. తృష్ణ లేకపోతే ఈ భూమిమీద 
జన్మ కాని, దుఃఖం కాని ఉండేవి కావు. 

పైన చెప్పినట్లు దుఃఖానికి కొన్ని కారణా లున్నట్లు తేలింది. ఆ కారణాలను 
తొలగించగానే కార్యమైన దుఃఖం కూడ తనంతట తానే తొలగిపోతుంది. ఇది మూడవ 
సత్యం. 

దుఃఖకారణం తొలగించడానికి మార్గం ఉన్నది అనేది నాల్గవ సత్యం. ఈ 
మార్గంలో ఎనిమిది అంగాలున్నాయి. అందుచేత దీనికి అష్టాంగమార్గం అని పేరు. 
ఈ మార్గం అనుసరించే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంది. 
1. సమ్యగ్‌ దృష్టి 2. సమ్యక్‌సంకల్పం 
తె. సమ్యగ్యాక్‌ 4 సమ్యక్కర్మాంతం 
ర్‌. సమ్యగాజీవం 6. సమ్యగ్వ్యాయామం 
7 సమ్యకన్నృతి 6 సమ్యక్‌సమాధి 
అనేవి అష్టాంగాలు. (1) వెనుక చెప్పిన సత్యచతుష్టయాన్ని బాగా తెలుసుకొనడం 
సమ్యగ్‌దృష్టి. దానిచేత అజ్ఞానంవల్ల ఏర్పడిన మిథ్యాదృష్టి తొలగిపోతుంది. సత్యాలను 
తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టుకొనడానికి ప్రయత్నించాలి. (2) ప్రాపంచిక 
విషయాలమీద వైరాగ్యం పొంది, ఇతరుల విషయంలో దుష్టభావాలు విడిచిపెట్టి 
వాళ్లకెలాంటి అపకారమూ కూడ చేయకూడదు. దీనికి సమ్యుక్సంకల్పం అని పేరు. 
(sy అసత్యం పలకకుండా ఉండడం, పరదూషణం చేయకపోవడం మొదలైన 


ప్రస్తావన 7 


రీతులలో వాక్సంయమం పాటించడం సమ్యుగ్వాక్‌. (4) అహింస, అస్తేయం. 
ఇంద్రియనిగ్రహం, సత్యవ్రతం, అమదం (గర్వం లేకపోవడం) అనే పంచశీలాన్ని 
అలవరచుకొని జీవయాత్ర సాగించడం సమ్యక్కర్మాంతం. (5) న్యాయసంమత మైన 
జీవనోపాధిని సంపాదించుకొనడం సమ్యగాజీవనం. (6) మానవుడు ఎంత ప్రయత్నం 
చేసినా పూర్వవాసనలు వానిని చెడుమార్గం వైపు త్రిప్పుతూ ఉంటాయి. అందుచేత 
అతడు చాల జాగరూకతతో ఉండాలి. అందుకోసం అతడు (1) వెనుకటి చెడుభావాలను 
నమూలంగా తొలగించుకోవాలి. (2) చెడ్డ భావా లేవీ కొత్తవి మనస్సులో 
ప్రవేశించకుండా చూచుకుంటూండాలి. (3) మనస్సును ఎల్లప్పుడూ సద్భావాలతో 
నింపుతూండాలి (4) ఆ భావా లెప్పటికీ తొలగిపోకుండా ఉండేటట్లు చూచుకోవాలి 
ఇలాంటి చతుర్విధ ప్రయత్నానికి సమ్యగ్వ్యాయామం అని పేరు. (7) తాను నేర్చిన 
సత్కర్మలను సత్యాలను సర్వదా స్మరిస్తూండడం సమ్యక్‌స్మ్మతి. (8) పై ఏడు. అంగాలలో 
పరినిష్టితస్థితి పాందగలిగిన సాధకుడు చిత్తాన్ని నిశ్చలం చేసికొని ధ్యానస్థితిని 
పొందకలుగుతాడు. దీనికి సమ్యక్‌సమాధి అని పేరు. ఈ విధంగా అష్టాంగమార్గాన్ని 
అవలంబిస్తే నిర్వాణం (మోక్షం) లభిస్తుంది. 

బుద్ధుడు తాత్వికసిద్ధాంతా లేవీ మనకు గ్రంథ రూపంలో అందజేయలేదు. 
కాని అతడు చేసిన మౌలికోపదేశాలను ఆధారంగా చేసుకొని తరువాతివారు 
అనేకసిద్ధాంతాలు ప్రచారంలోనికి తీసికొనివచ్చారు. వీటిలో (1) మాధ్యమికమతం (లేక 
శూన్యవాదం) (2) యోగాచారమతం (లేక విజ్ఞానవాదం) (3) సౌత్రాంతికమతం (4) 
వైభాషికమతం అనే నాలుగు మతాలు ప్రసిద్ధ మైనవి. 

(1) మాధ్యమికమతం :- ఈ మతం ప్రకారం ప్రపంచం అంతా అసత్యం. 
మానసికప్రపంచం, భౌతిక ప్రపంచమూ కూడ అజ్ఞానకల్పితాలే. నిజానికి ప్రపంచం 
అంటూ ఏదీ లేదు. ఈ మతం సర్వమూ శూన్యమే అని చెప్పడంచేత దీనికి శూన్యవాదం 
అని కూడ పేరు. 

(2) యోగాచారమతం :- ఈ మతం ప్రకారం బాహ్యప్రపంచం అంతా 
కాల్చనికిం. విజ్ఞానమే (మానసికభావాలే) బాహ్య ప్రపంచరూపంలో కనబడుతూన్నది. 
విజ్ఞానం మాత్రం సత్యం. మనస్సు కూడ అసత్యం అనడం అనుభవవిరుద్ధం. విజ్ఞానమే 
ప్రపంచరూపంలో భాసిస్తూన్నది అని అంగీకరించడంచేత దీనికి విజ్ఞానవాదం అని 
పేరు. 


18 ప్రస్తావన 


(3) సౌత్రాంతికమతం :- (బాహ్యమేయవాదం) ఈ మతం ప్రకారం బాహ్య 
ప్రపంచం, మానసికప్రపంచమూ కూడ సత్యములే. బాహ్యప్రపంచం అంతా 
ఆంతరవిజ్ఞానపరిణామమే. అంటే ప్రపంచం అంతా, అన్ని వేళల్లోనూ జ్ఞానగోచరం 
కావాలి. అలా అవడం లేదు. బాహ్యవస్తు వొకటి ఉంటేనే కాని జ్ఞానం కలగడం లేదు. 
ఎదుట ఒక వృషభం నిలచి ఉన్నప్పుడు మాత్రమే వృషభజ్ఞానం కలుగుతూన్నది. 
అది లేనప్పుడు జ్ఞానం కలగడం లేదు. అందుచేత జ్ఞానోతృత్తికి వృషభస్థితి కారణం 
అని అంగీకరించి తీరాలి, అయితే విషయం ఏమిటనగా మనకు వృషభజ్ఞానం కలగడాన్ని 
పట్టి ఎదుట వృషభం ఉన్నట్లు ఊహిస్తున్నాం. అందుచేత బాహ్యపదార్థా లన్నీ 
అనుమేయాలే. బాహ్యప్రపంచం అంతా అనుమేయం అని ప్రతిపాదించడం చేత ఈ 
మతానికి బాహ్యమేయవాదం అని కూడ పేరు. 

4. వైభాషికమత౦:- (బాహ్య ప్రత్యక్షవాదం) ఈ మతం ప్రకారం కూడ 
బాహ్యమానసికప్రపంచాలు రెండూ సత్యమైనవే. అయితే వీళ్లు సౌత్రాంతికుల వలె 
బాహ్యప్రపంచం అనుమేయం అని అంగీకరించకుండా ప్రత్యక్షవేద్యమే అని 
ప్రతిపాదిస్తారు. అందుచేత ఈ మతానికి బాహ్య ప్రత్యక్షవాదం అని కూడపేరు. 

బౌద్భులు వేదప్రామాణ్యాన్ని ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించరు. వాస్తవంలో 
వీళ్ల మతం ప్రకారం స్థిరమైన పదార్థం ఏదీ లేదు. ప్రతీ వస్తువూ కూడ (జీవునితో 
సహా) క్షణ క్షణానికీ మారిపోతూ ఉంటుంది. కర్మవశంచేత జీవనం, నదీప్రవాహం 
వలె, దీపం వలె, అవిచ్చిన్నంగా సాగిపోతూ ఉండడంచేత ఏకత్వభ్రాంతి కలుగుతున్నది. 

కొన్ని అవాంతర సైద్ధాంతికభేదాలను ఆచారవిధానాదులను పురస్కరించుకొని 
బౌద్ధంలో కొన్ని శాఖలు బయలుదేరాయి. వాటిలో హీనయానం, మహాయానం అనేవి 
ప్రధానమైనవి, సింహళద్వీపం, బర్మా సయామ్‌ మొదలైన దక్షిణదేశాలలో హీనయానం. 
టిబెట్టు, చైనా, జపాను మొదలైన ఉత్తరదేశాలలో మహాయానమూ ప్రచారంలోనికీ 
వచ్చాయి. మాధ్యమిక యోగాచారవాదాలు హీనయానానికి సౌత్రాంతిక వైభాషిక వాదాలు 
మహాయానానికీ సంబంధించినవి. 
ఆస్తికదర్శనాలు 

1 న్యాయదర్శనం :- న్యాయదర్శనం గౌతమమునిచేత ప్రవర్తింపబడిన 
దర్శనం. ఇది చాలావరకు తర్కంమీద ఆధారపడి ఉంటుంది. నైయాయికులు 
ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం అనే నాలుగు ప్రమాణాలు అంగీకరిస్తారు. 


ప్రస్తావన ణి 


(అరణ్యంలో సంచరించే గవయమృగం ఎద్దు ఆకారంలో ఉంటుం దని ఒకడు విని 
ఉన్నాడు. అత డొక పర్యాయం అరణ్యానికి వెళ్లినప్పుడు అలాంటి మృగాన్ని ఒక 
దానిని చూడగానే వెనుక తాను విన్న పోలిక గుర్తుకు వచ్చి ఇది గవయమృగం అని 
గ్రహించాడు. ఈ విధంగా ఉపమానంవల్ల వీనికి ఆ జ్ఞానం కలిగినది గాన ఇడి 
ఉపమాన ప్రమాణం). ఆత్మ శరీరం, ఇంద్రియాలు వాటి విషయాలు, బుద్ధి, మనస్సు. 
ప్రవృత్తి, దోషాలు, ప్రేత్యభావం (మరణానంతరం పునర్జన్మ), ఫలం (కష్టసుఖాల జ్ఞానం), 
దుఃఖం, అపవర్గం (మోక్షం) అనేవి ఈ ప్రమాణాలచేత గ్రహింపదగిన ప్రమేయాలు. 
నైయాయికులు (1) ప్రమాణాలు (2) ప్రమేయాలు, (3) సంశయం (4) ప్రయోజనం 
(5) దృష్టాంతం (6) సిద్ధాంతం (7) అవయవం (8) తర్కం, (9) నిర్ణయం (10) 
వాదం (11) జల్పం (12) వితండం (13) హేత్వాభాసం (14) ఛలం (15) జాతి (16) 
నిగ్రహస్థానాలు అనే పదహారు పదార్థాలు అంగీకరిస్తారు. 

నెయాయికులకు కూడ పరమలక్ష్యం మోక్షసాధనమే. ఇది తత్త్యజ్ఞానంచేత 
సిద్ధిస్తుంది. ఆత్మ దేహేం దియమనోబుద్భ్యాదులకంటె భిన్నమే అయినా అజ్ఞానంచేత 
వాటికంటె అభిన్నం అన్నట్లు తోస్తుంది. వాటి యథార్థస్వరూపాన్ని తెలుసుకుంటే బంధం 
తొలగి మోక్షం లభిస్తుంది. మనస్సు అణుపరిమాణం, నిత్యం. ఇది ఆత్మకు సుఖదుః 
ఖాద్యనుభవం కలిగిస్తూంటుంది. ఆత్మకు జ్ఞానం సహజం కాదు. ఇంద్రియాల ద్వారా 
ఆత్మకు విషయాలతో సంపర్కం ఏర్పడినప్పుడు జ్ఞానం పుడుతుంది. ఈ విధంగా 
జ్ఞానం అనేది ఆత్మకు ఆగంతుకం అవడంచేత ముక్తావస్థలో ఏ జ్ఞానమూ ఉండదు. 
ఆత్మ (ప్రతీజీవాత్మా కూడ) నర్వగతం. మిథ్యాజ్ఞానంవల్ల కలిగిన రాగద్వేష 
మోహాదులచేత ప్రేరితమై సుకృతదుష్కృతా లాచరిస్తూ సంసారబంధంలో చిక్కుకొంటూ 
ఉంటుంది. తత్వజ్ఞానం కలగగానే రాగమోహాదులు తొలగి సకలదుఃఖనివృత్తి రూపమైన 
అపవర్గం కలుగుతుంది. ముక్తావస్థలో దుఃఖమూ ఉండదు, సుఖమూ ఉండదు. 
నైయాయికమతంలో దుఃఖాభావమే మోక్షం. 

నైయాయికులు యుక్తిసాహాయ్యంచేతనే ఈశ్వరు డున్నట్లు సాధిస్తారు. ఏదైన 
కార్యం ఒకటి ఉన్నదంటే దాని కొక కర్త ఉండాలి. ఘటం తయారు కావాలంటే దాని 
నిర్మాణకార్యక్రమం అంతా తెలిసిన కుమ్మరి ఒకడుండాలి కదా? ఈ ప్రపంచ మంతా 
సావయవమైన (వివిధ అవయాలు గల) కార్యం. దానిని నిర్మించడానికి సర్వసమర్శుడైన 
వాడొకడు లేకపోతే దీని నిర్నాణం కుదరదు. ఆ సర్వసమర్భుడే ఈశ్వరుడు. ఈ విధమైన 


20 ప్రస్తావన 


అనేకయుక్తులచేత ఈశ్వరాస్తిత్వాన్ని సాధించవచ్చును. ఈ ఈశ్వరుడే జగత్సృష్టి - రక్షబు 
- సంహారకర్త. నిత్యములైన భూతచతుష్టయపరమాణువుల సహాయంతోను 
కాల-దిక్‌-ఆత్మ-ఆకాశ-మనన్సుల సహాయంతోను ఈశ్వరుడు ఈ జగత్తును. 
జీవులందరూ వారి వారి పుణ్యపాపాల ఫలాలు అనుభవించడం కోసం సృష్టిస్తాడు 
ఎప్పటికైనా ప్రతిజీవుడూ కూడ తత్త్వజ్ఞానం సంపాదించుకొని అపవర్గాన్ని పొందవచ్చును. 

2. వైశేషికదర్శనం :- ఈ దర్శనానికి మూలపురుషుడు కణాదమహర్షి అతనికే 
ఉలూకు డని కూడ పేరు. న్యాయవైశేషికదర్శనాల మధ్య ఎక్కువ పోలికలున్నాయి. 
వైశేషికమతానుసారం (1) ద్రవ్యం, (2) గుణం, (3) కర్మ (4) సామాన్యం, (5) విశేషం, 
(6) సమవాయం, (7) అభావం అని ఏడు పదార్థాలున్నాయి. న్యాయశాస్త్రంలో 
అంగీకరించిన పదార్థాలను ఈ ఏడింటిలోను అంతర్గతం చేయవచ్చు నని వీళ్ల 
అభిప్రాయం. 

క్షే గుణకర్మలు ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. భూమి, జలం, అగ్ని, 
వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ మనస్సు అని పదార్థాలు తొమ్మిది. వాటిలో 
మొదటి ఐదింటికీ పంచమహాభూతాలని పేరు. వీటిలో వరుసగా గంధం, రసం, 
రూపం, స్పర్శ, శబ్దం అనే గుణాలున్నాయి. మొదటి నాలుగు మహాభూతాలు నిత్యాలైన 
ఆ యా పరమాణువుల కలయికచేత ఏర్పడ్డాయి. ఆకాశదిక్కులు అప్రత్యక్షములు; 
నిత్యములు, సర్వవ్యాప్తములు. మనస్సు అణుపరిమాణం గాన ఒకే క్షణంలో రెండు 
జ్ఞానాలు ఉండజాలవు. అత్మ నర్వవ్యాప్తం. నిత్యం, జ్ఞానాధారం. జీవాత్మ 
మానసైకవేద్యం. పరమాత్మ అనుమాన ప్రమాణవేద్యుడు. ఇతడు జీవుల కర్మల 
ననుసరించి నిత్యములైన పరమాణువులతో జగత్సృష్టి చేస్తూంటాడు. సర్వజ్ఞుడైన 
ఈశ్వరుడొక డున్నాడని అంగీకరించనిచో అచేతనాలైన పరమాణుల ద్వారా సృష్టి జరగడం 
సంభావ్యం కాదు? 

2. గుణం సర్వదా ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఒక గుణంలో మరొక 
గుణం కాని కర్మగాని ఉండదు. ఇలాంటి రూప-రసాదిగుణాలు ఇరవైనాలు గున్నాయి. 
ఉత్‌క్షేపణం (పైకి విసరడం), అవక్షేపణం (క్రిందికి విసరడం) ఆకుంచనం (ముణవడం) 
ప్రసారణం (చాపడం) అని కర్మ నాలుగు విధాలు. కర్మ కూడ ద్రవ్యాన్నే ఆశ్రయించి 
ఉంటుంది. సామాన్య మనగా జాతి. అనేకగోవులున్నాయి. ఆ గోవు లన్నింటిలోను 
'గోత్వం' అనే జాతి ఒకటి ఉంది. అది గోవు పుట్టినప్పుడు పుట్టదు. అది చనిపోయినప్పుడు 


ప్రస్తావన 21 


నశించదు, అందుచేత సామాన్యం నిత్యం; అనేక వస్తువులను ఆశ్రయించుకొని 
ఉంటుంది. 

ఒక వస్తువుయొక్క అవయవ విశేషాలు, గుణాలు మొదలైనవాటిని బట్ట 
ఈ వస్తువుకంటె ఆ వస్తువు భిన్నమైన దని అంటాం. కాని నిత్యములు సమాన 
గుణములు అయిన రెండు పృథ్వీపరమాణువులలో ఒకటి రెండవదానికంటె 
భిన్నమైనదని చెప్పాలంటే సరియైన కారణం ఏదీ కనబడదు. అందుచేత ఈ 
పరమాణువులో ఒక విశేషం, ఆ పరమాణువులో మరొక విశేషం ఉందనీ, ఈ విశేషాన్ని 
పట్టి ఈ పరమాణువు ఆ పరమాణువుకంటె, ఆ పరమాణువు ఈ పరమాణువుకంటె 
భిన్నమైనది అనీ చెప్పాలి. ఈ విధంగా విశేషం అనేది నిత్యములైన పరమాణువులు 
మొదలైనవాటిలో ఉంటుంది. ఇలాంటి విశేషాలను అంగీకరించడం చేతనే వీరి 
మతానికి వైశేషికమతం అనే పేరు వచ్చినది. సమవాయం అనగా విడదీయరాని 
సంబంధం. ఇది గుణం గుణి, అవయవం అవయవి మొదలైనవాటిలో ఉంటుంది. 
ప్రాగభావం, ప్రధ్వంసాభావం, అత్యంతాభావం, అన్యోన్యాభావం అని అభావం నాలుగు 
విధాలు. ఏదైన వస్తువు పుట్టడానికి పూర్వం లేకపోవడం ప్రాగభావం. ఉదాహరణకి 
ఘటం తయారుచేయడానికి ముందు ఘటం లేదు గాన ఆ అభావం ఘటప్రాగభావం. 
పుట్టిన వస్తువు కొంతకాల ముండి నశించిన పిమ్మట ఏర్పడిన అభావం ప్రధ్వంసాభావం. 
ఉదాహరణకి -ఘటం బ్రద్దలైపోవడంచేత ఏర్పడిన అభావం ఘట ప్రధ్వంసాభావం. 
ఒక వస్తువు ఎన్నడూ లేకపోవడం అత్యంతాభావం. ఉదాహరణకి వాయువునందు 
ఎన్నడూ రూపం ఉండదు గాన దానిలో రూపం లేకపోవడం అత్యంతాభావం. ఘటం 
పటం కాదు, పటం ఘటం కాదు అనే పరస్పరభేదం అన్యోన్యాభావం. 

ఈశ్వరుడు, జీవాత్మ, మోక్షం మొదలైన విషయాలలో వైశేషికులు 
నైయాయకమతాన్నే అంగీకరిస్తారు. ఈశ్వర ప్రోక్షం అవడంచేత వేదం ప్రమాణ మని 
నైయాయుకులు, వైశేషికులూ కూడ అంగీకరిస్తారు. 

(3) సాంఖ్యదర్శనం :- సాంఖ్యదర్శన ప్రవర్తకుడు కపిలముని. సాంఖ్యులు 
ప్రత్యక్ష - అనుమాన - శబ్ద ప్రమాణలను అంగీకరిస్తారు. ఈ దర్శనం ప్రకారం ప్రకృతి, 
పురుషుడు (జీవుడు) అని రెండే మూలతత్వాలు. ప్రకృతి జడం, జీవుడు 
చైతన్యస్వరూపుడు. మనోదేహేంద్రియాలకంటె భిన్నుడు. ఇతడు సాక్షి వలె ఉంటూ 
ప్రపంచం వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. ప్రకృతి ప్రాపంచికవ్యవహారాలు 


22 ద్రస్తావన 


నడుపుతూంటే జీవుడు అనుభవిస్తూంటాడు. ఈ విధంగా జీవునికి భొక్షత్వమే కాని 
కర్శత్వం లేదు. దేహాల భేదాన్ని పట్టి జీవులు కూడా వేరు వేరుగా ఉన్నా రని 
అంగీకరించాలి. 

ప్రపంచానికి మూలకారణం ప్రకృతి. ఇది అచేతనం. సత్త్వరజస్తమోగుణాత్మక 
మైనది. ఈ మూడు గుణాలు సామ్యావస్థలో ఉన్నప్పుడు సృష్టి ఉండదు. అప్పుడు 
ప్రకృతి (ప్రధానం అని కూడ దీనికి పేరు) అచంచలంగా ఉంటుంది. పూర్వకర్మాను 
సారం పురుషులకు ప్రకృతితో సంయోగం ఏర్పడడంతో ప్రకృతి సృష్టి చేయడం 
ప్రారంభిస్తుంది. ప్రకృతినుంచి మొట్టమొదట సకలజగద్బీజమైన మహత్తత్వం 
పుడుతుంది. పురుషుని చైతన్యం ఈ మహత్తత్వంలో ప్రతిబింబించడంచేత అది చేతనం 
వలె భాసిస్తుంది. అప్పుడు దానిని సకలజగదుతృత్తి హేతువైన బుద్ధితత్వ్వం అంటారు. 
ఈ బుద్దితత్త్వం అహంకారంగా పరిణతం అవుతుంది. ఈ అహంకారతత్త్వం 'నేను' 
“నాది” అనే అభిమానానికి కారణం. దీనితో సంబంధించడంచేత పురుషుడు కర్త నని 
అనుకొంటూంటాడు. సత్త్వగుణప్రధానమైన అహంకారంనుంచి త్వక్‌ - చక్షుః 
-శోత-ఘాణ-రసనలు అనే ఐదు జ్ఞానేంద్రియాలు, వాక్‌-పాణి-పాద-పాయు-ఉపస్థ 
లనే ఐదు కర్మేంద్రియాలు, ఉభయాత్మకమైన మనస్సు జనిస్తాయి. తమః ప్రధానమైన 
అహంకారంనుంచి పంచస్థూలమహాభూతాలకు కారణమైన సూక్ష్మ భూతాలు (వీటికే 
భూతతన్మాత్ర లని పేరు) పుడతాయి. వీటిలో శబ్ద స్పర్మ రూప రస గంధాలు 
అవ్యక్తావస్థలో ఉంటాయి. వీటినుండి స్థూలములైన పంచమహాభూతాలు పుడతాయి. 
ఈ విధంగా సాంఖ్యులు ఇరవైనాలుగు తత్త్వాలు అంగీకరిస్తారు. 

జీవుడు అజ్ఞానవశంచేత, అనాత్మలైన దేహేంద్రియాదులకు చెందిన సుఖదుః 
ఖాదులను తనమీద ఆరోపించుకుని సుఖదుఃఖవశంవదు డౌతూంటాడు. ఈ అజ్ఞానం 
తొలగగానే లౌకికవ్యవహారాన్నంతనీ ఒక విధమైన నిర్లిప్తతతో పరికిస్తూంటాడు. ఇట్టి 
స్థితికే ముక్తి, కైవల్యం, అపవర్గం అని పేర్లు. ఇట్టి స్థితిని ఈ శరీరం ఉండగానే 
సంపాదించకలుగుతే అది జీవన్ముక్తి. 

సాంఖ్యులు ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించరు. వేదప్రామాణ్యాన్ని అంగీకరిస్తారు. 
కాని కొందరు సాంఖ్యలు తమ మతం కూడ ఈశ్వరుణ్ణి అంగీకరిస్తుంది అని చెప్పడం 
ఉంది. ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించకపోయినా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించడంచేత 
ఇది అస్తికమతంగా పరిగణింపబడింది. 


ప్రస్తావన 23 


4. యోగదర్శనం:- యోగదర్శనం చాల వరకు సాంఖ్యదర్శనాన్ని పోలి 
ఉంటుంది. ఏతద్దర్శన ప్రవర్తకుడు వతంజలిముని. సాంఖ్యు లంగీకరించిన 
చతుర్వింశతితత్త్వాలను అంగీకరిస్తూ ఈ దర్శనం ఈశ్వరుణ్ణి కూడ అంగీకరిస్తుంది. 
ఆత్మానాత్మవివేకజ్ఞానంవల్ల ముక్తి కలుగుతుం దని సాంఖ్యులు బోధించగా ఈ 
వివేకజ్ఞానం కలగడానికి ఉపయోగించే సాధనాలను యోగదర్శనం ప్రతిపాదించింది. 

చిత్తంలో సర్వదా ఏవేవో భావాలు కలుగుతూనే ఉంటాయి. వాటికి 
చిత్తవృత్తులని పేరు. ఆ చిత్తవృత్తుల్ని పూర్తిగా అరికట్టడమే యోగం. ఈ స్థితిని 
సాధించడానికి ఆవశ్యకమైన యమనియమాదిసాధనాలను యోగదర్శనం బోధిస్తుంది. 
వైరాగ్యాదుల ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసికొని ఏదైన ఒక ఆలంబనం మీద చిత్తాన్ని 
స్థేరంగా నిలపడంచేత చిత్తవృత్తులను నిరోధించవచ్చును. ఇలా ధ్యానం చేయడానికి 
అత్యుత్తమమైన ఆలంబనం పరమేశ్వరుడు. అతడు సర్వజ్ఞత్వాదిగుణవిశిష్టుడు. 
అతనిపై చిత్తం నిలిపి యోగాన్ని సాధిస్తే ముక్తి లభిస్తుందని యోగ శాస్తసిద్దాంతం. 
సాంఖ్యులంగీకరించిన సృష్ట్యాదిప్రక్రియ నంతనీ స్వీకరించి ఈశ్వరు డనే ఇరవై యెదవ 
తత్వాన్ని అంగీకరించడంచేత ఈ మతానికి సేశ్వరసాంఖ్యం అనే పేరు కూడవచ్చినది. 

క్‌. పూర్వ మీమాంసాదర్శనం :- వేదాల పూర్వభాగాలను ఆధారంగా చేసి కొని 
బయలుదేరిన శాస్త్రానికి పూర్వమీమాంస అనీ, వాటి ఉత్తర (చివరి) భాగాలను 
ఆధారంగా చేసికొని బయలుదేరిన శాస్త్రానికి ఉత్తరమీమాంస లేదా వేదాంతం అని 
పేర్లు, పూర్వమీమాంసాదర్శన ప్రవర్తకుడు జైమినిమహర్షి ఇది ప్రధానంగా కర్మకాండను 
సమర్థించడానికి ఆవిర్భవించిన శాస్త్రం. జైమిని రచించిన సూత్రాలకి శబరస్వామి 
భాష్యం రచించారు. ఆ భాష్యానికి ప్రభాకరుడు, కుమారిలభట్టు వ్యాఖ్యానాలు వాశారు. 
ప్రధానవిషయాలలో ఐకమత్యం ఉన్నా కొన్ని అంశాలలో వీరిద్దరికీ అభిప్రాయభేదా 
లున్నాయి. అందుచేత పూర్వమీమాంసలో ప్రధానంగా ప్రాభాకరమతం, భాట్టమతం 
అని రెండు మతాలు ప్రసిద్ధిలోనికి వచ్చాయి. భాట్టమతానికే అత్యధికమైన ప్రచారం 
ఉంది. ప్రాభాకరులు ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్భాపత్తి అనే ఐదు 
ప్రమాణా లంగీకరించగా భాట్టులు అనుపలబ్భి అనే ఆరవ ప్రమాణం కూడ 
అంగీకరించారు. (దేవదత్తుడు బలిసి ఉన్నాడు. అతడు పగలు భోజనం చెయ్యడు 
అన్నప్పుడు అతడు బలిసి ఉండడాన్ని పట్టి రాత్రి భోజనం చేస్తా డని తెలుసుకుంటాం. 
ఈ విధంగా ఒక ఫలితాన్ని పట్టి దాని కారణాన్ని ఊహించడం అర్థాపత్తి. “ఇక్కడ 


24 ప్రస్తావన 


ఘటం లేదు. ఉంటే కనబడేది కదా” అన్నప్పుడు ఘటం లేదని చెప్పడానికి ప్రమాణం 
అది అక్కడ కనబడకపోవడం. ఇది అనుపలబ్భి ప్రమాణం. 

మీమాంసాసిద్ధాంతం ప్రకారం వేదాలు అపౌరుషేయాలు. అనగా 
పురుషనిర్మితాలు కావు. ఇవి అనాదిగా వస్తున్నాయి. అందుచేత వీటిలో పురుషబుద్ధికి 
నంబంధించిన దోషా లేవీ ఉండడానికి అవకాశం లేదు. అందుచేత ఇవి 
పరమప్రమాణం. “ఇలా చెయ్యాలి” అని వేదంలో విధించినదంతా ధర్మం. ఇలా 
చేయకూడదు అని నిషేధించినది అధర్మం. అందుచేత వేదవిహితాలైన స్వధర్మాలను 
(కర్మలను) ఆచరిస్తూనే ఉండాలి. ఇలా స్వధర్మానుష్థానం చేయగా చేయగా కర్మబంధా 
లన్నీ నశించి మోక్షం లభిస్తుంది. మోక్షం అవిచ్చిన్నానందరూపమైన దని కొందరు 
మీమాసంకుల అభిప్రాయం. స్వధర్మానుష్టానంచేత జన్మరాహిత్యం, తద్ద్వారా సర్వదుః 
ఖవినాశం కలుగుతుందని మరికొందరి మతం. ప్రాచీనమీమాంన కులు 
న్వధర్మానుష్టానంచేత న్వర్గం లభిస్తుందని అంగీకరించగా తరువాతివారు 
నిష్కామకర్మచేత మోక్షం కలుగుతుందని అంగీకరించారు. 

ఆత్మ జన్మ-మరణరహితం, నిత్యం. ఆత్మకు జ్ఞానం సహజం కాదు. ఈ 
ఆత్మ దేహేంద్రియాదులతో సంబంధించి ఉండి విషయాలను గ్రహించే సమయంలోనే 
జ్ఞానం కలుగుతుంది. దేహభేదాన్ని పట్టి జీవులు కూడ భిన్నులుగా ఉంటారు. 
కనబడుతూన్న ఈ జగత్తంతా సత్యమైనది. దీనికి ఆది కాని అంతం కాని లేదు. అన్ని 
కాలాలలోను జగద్వ్యవహారం ఈ విధంగానే సాగుతూ ఉంటుంది. అందుచేత 
జగత్సృష్ట్యాదుల నిమిత్తం భగవంతు డొక డున్నాడని అంగీకరించవలసిన పని లేదు. 
జీవుల కర్మల ననుసరించి ప్రపంచంలోని పదార్థాలు పుడుతుంటాయి. కర్మయే 
సర్వశక్తమై లోకవ్యవహారాన్ని నడుపుతున్నది. 

మానవుడు ఇక్కడ చేసిన కర్మలచేత అతని ఆత్మలో ఒక శక్తి పుట్టుచున్నది. 
దీనికి అపూర్వం అని పేరు. చేసిన కర్మ నశించి పోయినా జీవుణ్ణి అంటి బెట్టుకొని 
ఉన్న ఈ అపూర్వం దేశాంతరకాలాంతరాలలో ఈ జీవునికి ఆ యా ఫలాలు ఇస్తుంది. 
ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించకపోయినా వేద పామాణ్యస్థాపకు లవడంచేశ 
పూర్వమీమాంసకులు ఆస్తికులుగా పరిగణింపబడుతున్నారు. 

పైన చూచిన విధంగా ఆస్తికదర్శనాలన్నీ చాల కాలం క్రితం ఆ యా 
మునులు, ఆచార్యులు రచించిన సూత్రాలతో ప్రారంభ మైనట్లు చెప్పినా వాటి 


ప్రస్తావన 25 


మూలాలు ఎంతో కాలానికి పూర్వమే వివిధరూపాలలో ఉండి ఉండాలి, వాటిని ఆ 
యా ఆచార్యులు సూత్రరూపంలో నిబంధించగా తరువాతి ఆచార్యులు ఆసూత్రాలకు 
భాష్యాలు, వాటిపై టీకోవటీకాదులు రచించడంతో ఒక్కొక్క దర్శనం 
అతివిసృతరూపంలో పెరిగిపోయింది. అందుచేత ఆ యా దర్శనాలు ప్రస్తుతం లభ్యం 
అవుతున్న సూత్రగ్రంథధాలతొనే ప్రారంభం అయ్యాయి అని భ్రాంతి పడకూడదు. తమకు 
పూర్వమే బహుళ ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలను తాము సూత్ర రూపంలో క్రోడీకరించి 
నట్టు ఆ యా సూత్రకారులే తమ దర్శనాలలో సూచించి ఉన్నారు. అయితే ప్రస్తుతం 
లభించే అతి ప్రాచీనరూపాలు సూత్రాలే గాన ఈ శాస్త్రాలు సూత్రాలతో ప్రారంభం 
అయినట్లు చెపుతున్నాం. 
“సూత్రసూక్షోద్గమా భాష్యాపూరా ధీక్షేతవాహినీః, 
టీకోపటీకాశాఖాఢ్యా వనే శాస్రమహానదీః (పు. శ్రీ.రా) 

అని వర్ణించిన ఏ ఒక్క శాస్తమహానదిని చూచినా దాని విస్తృతిని తెలుసుకొనడానికి 
ఒక వురుషాయుషం నరిపోదు. ఇంతటి విశాలదర్శన వాజ్మయం, అది 
ఆన్తికదర్శనవాజ్మయం కావచ్చు, నాస్తికదర్శనవాజ్మయం కావచ్చు, ఒక్క 
భారతదేశంలోనే కనబడుతుంది. 

6. ఉత్తరమీమాంస లేదా వేదాంతం: వేదాల చివరిభాగాలైన ఉపనిషత్తుల 
అర్థాన్ని నిర్ణయించడానికి రచించిన శాస్త్రానికి ఉత్తరమీమాంస అని పేరు. ఉపనిషత్తులు 
వేదాల అంతాలు గాన ఈ శాస్త్రానికి ఉత్తరమీమాంస అనే పేరుకంటె కూడ వేదాంతం 
అనే పేరు బహుళ వచారంలో ఉంది. అందులోనూ వేదాంతం అనగానే 
అద్వైతవేదాంతమే అని కూడ చాల కాలం నుంచి నేటి వరకూ లోకంలో అత్యధికమైన 
ప్రచారం ఉంది. కార్డ్‌ హెచ్‌ పాట్టర్‌ చెప్పినట్లు అద్వైతేతరసం ప్రదాయస్థులకు విసుపు, 
కినుక కలిగేటంత ప్రచారంలో ఉంది. 

"This System is properly known as Advaita Vedanta, though so 
important has it become in the eyes not only of scholars but also of those 
who have been influential in moulding the atitudes of enlightened Hindus 
to ward India's past, that one will frequently find the term "Vedanta" used 
to indicate only Advaita Vedanta. This tendency is a confusion to the 
uninitiated as well as a constant source of irritation to those who are 


26 ప్రస్తావన 


affiliated with one or the other Vedanta Systems. Still, it serves to 
emphasise the importance that is now attributed to Advaita among the 
Vedantas, and especilly that attributed to its most famous figure, 
Sankracharya..." (Encyclopedia of Indian Phisolophy. (Vol. Ill ౧6) 

ఈ విధంగా వేదాంతం అనగా అద్వైతసిద్దాంతమే అనే ప్రచారం కలగడానికి 
కొన్ని కారణాలు లేకపోలేదు. ప్రతీ దర్శనంలోను తన సిద్ధాంతం స్థాపించే సందర్భంలో 
ఇతరదర్శనాలలోని అంశాలను కూడ ఖండనమండనాలకోసం పరామర్శించడం 
జరుగుతూంటుంది. ఈ ప్రవృత్తి అన్ని దర్శనాలలోనూ, (ఆస్తికనాస్తికదర్శనాలలో) 
కనబడుతుంది. అందుచేతనే సూక్ష్మరూపంలో ప్రారంభమైన ప్రతీదర్శనమూ కూడ 
కాలక్రమంలో అతివిసృతరూపాన్ని పాందింది. ఈ విధంగా పరామర్శించే సందర్భంలో 
బౌద్దజైనన్యాయవై శేషికసాంఖ్యాదిదర్శనాలలో బాదరాయణసూత్ర ప్రతిపాదిత 
వేదాంతదర్శనం అనే పేరుతో అద్వైతసిద్ధాంతాన్ని పేర్కొనడం జరిగింది. వాటిలోనే 
కాదు ఆళ్వారులు మొదలైన వారి రచనలలో కూడ అద్వైతసిద్ధాంతపరామర్శ 
కనబడుతుంది. వేదాంతం అనే పేరుతోనే వాళ్ళు కూడ ఈ దర్శనాన్ని నిర్దేశించారు. 
ఇది మొదటి కారణం. రెండవ కారణ మేమనగా జైమిని వేదపూర్వభాగాల 
వ్యాఖ్యాన పద్ధతిని సూచించడానికై పూర్వమీమాంసానూత్రాలు రచించి నట్లు 
బాదరాయణుడు, ఉవనిషద్వాక్యవ్యాఖ్యావిధానాన్ని నిర్ణయించడానినై 
బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తులలో ప్రసిద్ధమైన బహ్మశబ్దాన్ని ఉపయోగించి “అథాతో 
(బహ్మజిజ్ఞాసా” అనే సూత్రంతో ప్రారంభించి రచించాడు. దాని క్రీ నాడు లభిస్తూన్న 
సర్వాంగసంపూర్ణమైన అతిప్రాచీనమైన భాష్యం శ్రీ శంకరభగవత్పాదులు రచించిన 
శారీరకమీమాంసాభాష్యమ్‌. ఉపనిషత్తులను, అక్కడక్కడ సంహితాభాగాలలో కూడే 
కనబడే ఉపనిషదర్థ ప్రతిపాదక వాక్యాలను, ఉపనిషదర్థానువాదకాలైన స్మ్మతి వాక్యాలను, 
(మహాభారతంకూడ స్మృతిగా పరిగణింపబడినది) ఉపనిషదర్థానుగుణాలైన 
పురాణవాక్యాలను (వీటిని చాల అరుదుగా ఉదాహరించడం జరిగింది) ప్రమాణంగా 
చూపుతూ శ్రీ శంకరభగవత్సాదులు ఈ సూత్రభాష్యం నిర్మించారు. ఈ సూత్రాలు 
ఉపనిషద్వాక్యకుసుమగ్రథనం కోసం మాత్రమే ఉద్ధిష్టమైన వని ప్రారంభంలోనే 
స్పష్టీకరించారు. తమ తమ పరిధులలో ప్రామాణికత్వమూ, ఉపయోగిత్వమూ ఉన్న 
ఎన్నో ఆగమాలు ఉన్నా కూడ బెపనిషదమైన అద్వైతసిద్ధాంతానికీ వాటికీ ఏ మాత్రం 


ద్రస్తావన ఇ 


సంబంధం లేకపోవడంచేత వాటి అర్థాలను సూత్రార్ధాలలో చొనిపి సూత్రాలకి 
వక్రభాష్యం చేసే ప్రయత్నం చేయలేదు. అందుచేత ఈ సిద్ధాంతం జౌపనిషదంగానే, 
వేదాంతంగానే, ఉండేటట్లు చేయకలిగారు. ఈ అద్వైతసింద్ధాంతానికి ఏకైకమైన ఆధారం 
ఉపనిషత్తులు, తదనుసారులైన స్మృతులూ మాత్రమే. (శంకరసం ప్రదాయానిక్రి 
స్మార్తసంప్రదాయం అనే పేరు రావడానికి కారణం కూడ ఈ ఆగమతంత్రాదులనుండి 
దూరంగా ఉండడమే). వేదాంతం అనగానే అద్వైతం అని ప్రచారం కలగడానికి ఇది 
రెండవ కారణం. 

బహ్మనూళతాలు: వేదాంతానికి మూలగ్రంథం బ్రహ్మసూత్రాలు. ఇవి 
బాదరాయణునిచేత రచింపబడినవి. బాదరాయణుడు అనేది వ్యాసుని మరొక పేరని, 
వ్యాసుడే ఏతత్సూత్రరచయిత అని సాంప్రదాయికుల విశ్వాసం. బాదరాయణుడు 
వేరు, ఇతని కాలం క్రీస్తుకు పూర్వం లేదా తరవాత ఒకటి రెండు శతాబ్దాలు కావచ్చును 
అని కొందరు ఆధునిక పండితుల ఊహ, ఇవన్నీ ఊహలే. నిశ్చితంగా ఏదీ చెప్పడానికి 
శక్యం కాదు. అయితే శ్రీశంకరభగవత్సాదులు ఎక్కడా కూడ ఇవి వ్యాసరచితా లని 
చెప్పకపోవడం గమనార్హం. బ్రహ్మసూత్రాలకు చాలకాలం పూర్వం వేదాంతసంప్రదాయం 
దానికి సంబంధించిన వివిధ సిద్ధాంతాలు ఉన్నాయని ఈ సూత్రాలవల్లనే తెలుస్తుంది. 
కాని ఆ యా సంప్రదాయాలకి సంబంధించిన, (ఈ సూత్రాలలోనే చెప్పిన) కొందరు 
ఆచార్యుల పేర్లు మాత్రమే తప్ప వారి గ్రంథా లేవీ లభ్యములు కావు. 

ప్రాచీనులైన బహ్మసూత్రవ్యాఖ్యాతలు 

శ్రీ శంకరభగవత్పాదులకు పూర్వం ఉన్న కొందరు వేదాంతదార్శనికుల పేర్లు 
ఇతర గ్రంథాల ద్వారా తెలుస్తున్నాయి. వారి గ్రంథాలు లభించడం లేదు. వారిలో 
కొందరు బాదరాయణసూత్రాలకు వృత్తులు - అనగా సంక్షిప్తవ్యాఖ్యలు, వ్రాసినట్లు 
తెలుస్తూన్నది. వాటి స్వరూపస్వభావాలు కూడ అనుమానమాత్రగమ్యములే కాని వాటిని 
గూర్చి ఇదమిత్థంగా తెలుసుకొనదగిన ఆధారాలేవీ లేవు. ఉపవర్షుడు, బోధాయనుడు 
ద్రవిడాచార్యుడు, బ్రహ్మనంది, బ్రహ్మదత్తుడు, భర్మమిత్రుడు, భర్మప్రపంచుడు, 
టంకుడు, గుహదేవుడు, భారుచి, కపర్ది, సుందరపాండ్యుడు అనేవి అలాంటి పేర్లలో 
కొన్ని శ్రీశంకరభగవత్సాదులు ఉపవర్శుని పేరు అత్యధికమైన గౌరవాదరాలతో, 
బ్రహ్మసూత్రభాష్యంలోని దేవతాధికరణంలో “భగవాన్‌ ఉపవర్షః" అని (“వర్ణా ఏవ తు 
జః ఇతి భగవానుపవర్శగ బ్ర.సూ. 1.3.28) నిర్దేశిస్తారు. పైన చెప్పినవారందరిలోకీ 


28 (ప్రస్తావన 


ఉపవర్నుడు ప్రాచీను డన్నట్లు కనబడుతుంది. ఈయన శబరస్వామికి పూర్వం 
పూర్వమీమాంసాసూత్రాలకి కూడ వృత్తి రచించాడు. ఈ విధంగా జైమినిసూత్రాలకీ, 
బ్రహ్మసూత్రాలకీ కూడ వృత్తి వ్రాసి ఉండడంచేత ఈయన వృత్తికారుడు అనే పేరుతో 
(ప్రసిద్ధి పొందాడు. బోధాయనుడు కూడ రెండు మీమాంసల మీద వృత్తి వ్రాసినట్లు 
కనబడుతుంది. అందుచేత ఈయనను కూడ తరువాతి వ్యాఖ్యాతలు వృత్తికారుడు 
అని నిర్దేశించడం ఉంది. శబరస్వామి కాలం క్రీశ 200 ప్రాంతం అని నిర్ణయించడంచేత 
ఉపవర్నుడు క్రీ.పూ. 100, క్రీ.శ. 200 మధ్యలో ఉండి ఉండవచ్చునని కొందరి ఊహ. 
ఉపవర్పుడు, బోధాయనుడు ఒకే వ్యక్తి అని శ్రీభగవ ద్రామానుజులు, శ్రీవేదాంతదేశికులు 
మొదలైనవారి అభిప్రాయం. కాని వారు వేరు వేరు వ్యక్తులనీ, శ్రీ శంకరభగవత్సాదులు 
స్వీకరించిన సంప్రదాయానికి చెందిన ప్రాచీనాచార్యులలో ఉపవర్ను డొకడనీ, 
అక్కడక్కడ శ్రీ శంకరభగవత్సాదులు ఖండించిన మతం బోధాయనుని మతం అనీ 
విమర్శ కుల అభిప్రాయం (E.L. Ph. Vol II P/11), శ్రీ శంకరభగవత్సాదులు 
ఉపవర్షబోధాయనుల మతాలను ఉదాహరించిన తీరును పట్టి చూడగా ఆయన ఆ 
రెండు గంథాలనూ చూచి నట్లు కనబడుతుంది. కాని శ్రీ భగవద్రామానుజుల 
కాలంనాటికి అవి అలభ్యములై ఉండాలి. “విస్తీర్ణాం బోధాయనవృత్తిం పూర్వాచార్యాః 
సంచిక్షిపుః. తన్మతానుసారేణ సూ త్రాకరాణి వ్యాఖ్యాస్యనే” (శ్రీ భాష్యం 1.1.1) (విస్తృతమైన 
బోధాయనవృత్తిని ప్రాచీనాచార్యులు సంక్షిప్తం చేశారు. వారి మతాన్ని అనుసరించి 
సూత్రాలకు వ్యాఖ్య వాయబడుచున్నది) అని శ్రీభగవద్రామానుజులు వపాయడంచేత 
ఆయనకు బోధాయనవృత్తి లభించలేదనే చెప్పాలి. అది లభించి ఉన్నట్లయితే 
“తన్మతానుసారేణ” అనికాకుండా “తదనుస్తారేణ” అని ఉండేవారు అని కొందరు 
పండితుల అభి ప్రాయం. (వ్యాససంమత బ్రహ్మసూ త్రభాష్యనిర్ణయః. పేజి, 7). ఏది ఏమైనా 
ఈ పూర్వాచార్యులలో ఎవరు ఏ మతాన్ని ప్రతిపాదించారు, తరువాతి ఆచార్యులు ఏ 
పూర్వాచార్యుల మతాలను ఎంత వరకు అనుసరించారు అని నిశ్చితంగా చెప్పడం 
కష్టం. ఊహాగానాలకు అంతం ఉండదు. ద్వైతవాదం, అద్వితీయాత్మవాదం, 
భేదాభేదవాదం, పూర్వోత్తరమీ మాం సైకశాస్తత్వవాదం, భిన్నశాస్తత్వవాదం, 
జ్ఞానకర్మసముచ్చయవాదం, జ్ఞానమాతైకసాధనతావాదం, ఇలాంటి ఎన్నో మతభేదాలు 
ఆయా ప్రాచీనాచార్యుల గ్రంథాలలో ఉండి ఉంటాయి; వాటినే తరువాతి ఆచార్యులు 
స్వస్వసిద్ధాంతానుగుణంగా మలచుకొని ప్రతిపాదించి ఉంటారు అని మాత్రం గ్రహించి 


ప్రస్తావన 29 


మనం నంతోషవడాలి. కాని ఒక్క తథ్యం మాతం అంగీకరించాలి- శ్రీ 
శంకరభగవత్సాదరచితమైన సూత్రభాష్యం, గీతోపనిషద్భాష్యాలు (ప్రచారంలోనికి 
రావడంతో ప్రాచీనచార్యుల రచన లన్నీ నామమాత్రావశిష్టాలై తరవాత వచ్చిన 
వండితులు అక్కడక్కడ లభించే వాళ్ల మతాంశాలను తీసికొని పరస్పర 
ఖండనవుండనాదులు చేనుకొనడానికీ, ఆధునికవిమర్శకులు ఎన్నో 
విమర్శన గ్రంథాలు, అల్ప్బనిబంధాలు రచించడానికీ ఉపయోగిస్తున్నాయి. 
శ్రీశంకరభగవత్సాదులు: భగవత్సాదుల కాలాన్ని గూర్చి అభిప్రాయభేదాలు 
చాలా ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం శ్రీ శంకరభగవత్సాదులు క్రీస్తుకు 
పూర్వం 508నుండి 476 దాకా ఉన్నారు. ఐతిహాసికుల ప్రకారం వీరి కాలం క్రీస్తు 
శకం 788 నుండి 820. శ్రీ శంకరభగవత్పాదులు మీమాంనకాగ్రేనరుడైన 
కుమారిలభట్టును కలిసికొన్నట్లు కథ లున్నాయి. కుమారిభట్టు కాలం క్రీ.శ. 600-670. 
ఆ కథలే నిజమైతే శ్రీశంకరభగవత్సాదుల కాలం క్రీశ 650-700 ప్రాంతం కావచ్చు 
నని పండితుల ఊహ. (Life and wంrks of Sankaracharya by G.C. Pande, P. 52.) 
శ్రీ శంకరభగవత్సాదులు దాదాపు నాలుగు వందల గ్రంథాలు రచించి నట్లు 
ప్రసిద్ధి. వీటిలో ఏవి నిజంగా ఆధిశంకరులు రచించినవో ఏవి తన్నామధారులైన 
ఇతరులు రచించినవో చెప్పడం కష్టం. ఆ విషయంలో చాలమంది విమర్శకులు 
పరిశ్రమ చేసి కొన్ని నిర్ణయాలు చేసి ఉన్నారు. అద్వైతసిద్ధాంతసుస్థిరతాసంపాదకులైన 
శ్రీ శంకరభగవత్సాదులే రచించినట్లుగా నిశ్చితంగా చెప్పదగినవి ట్రహ్మసూత్రభాష్యం, 
భగవర్గీతాభాష్యం, కొన్ని ఉపనిషత్తులమీద భాష్యాలు. ఉపదేశ సాహి, 
వివేకచూడామణి, నర్వవేదాన్త సిద్ధాంత సారసంగ్రహం మొదలైన కొన్ని ప్రకరణ 
(గ్రంథాలు, దక్షిణామూర్తిస్తోతం మొదలైన కొన్ని స్తోతాలు కూడ వీరివే అని 
నిస్సంశయంగా చెప్పవచ్చును. పై మూడు భాష్యాలకు ప్రస్థానత్రయం అనిపేరు. 
టహ్మనసూత్రభాష్యం: భాషాసౌందర్యంలోను, రచనాచాతుర్యంలోను, 
క్లిష్ట షయస్పష్టీకరణంలోను, పఠితృమానసోల్లాసనంలోను ఈ భాష్యాని కిదే సాటి. 
ఈ భాష్యంలో శారీరకుని, అనగా జీవుని, న్వరూపాన్ని గూర్చి చర్చించి అది 
నిర్ణయించబడినదిగాన దీనికి 'శారీరకమీమాంస' అని కూడ పేరు. బహ్మసూత్రాలలో 
ప్రతిపాదించబడిన విషయాల సంక్షిప్తన్వరూపం ఇది. వ్రథమాధ్యాయానికి 
సమన్వయాధ్యాయం అని పేరు. అన్ని వేదాంతాలకూ (ఉపనిషత్తులకూ) కూడ 


30 ప్రస్తావన 


అద్వితీయ బ్రహ్మను ప్రతిపాదించడంలోనే తాత్సర్యం అని నిరూపించడానికై ఈ 
అధ్యాయంలో ఉపనిషద్వాక్యాల అర్థనిర్ణయం చేయబడింది. ఇందుకొరకై కొన్ని 
ప్రధానోపనిషత్తులలోని కొన్ని వాక్యాలు ఉదాహరించి వీటికి బ్రహ్మపరంగా అర్థం 
చెప్పాలా, లేక మరొకవిధంగా చెప్పాలా అని వివిధయుక్తి ప్రదర్శన పూర్వకంగా చర్చించి 
బ్రహ్మపరంగానే అర్థం చెప్పాలి అని నిర్ణయం చేయబడింది. ఇక్కడ ఉదాహరించని 
ఇతర వాక్యాలను కూడ ఈ పద్ధతినే అనుసరించి బహ్మపరంగా వ్యాఖ్యానించాలి 
అని గ్రహించాలి. ఈ విధంగా ఒక్కొక్క అధికరణంలో ఒక్కొక్క నిశ్చితమైన పద్ధతి 
చూపబడుతుంది. ఈ పద్ధతికి న్యాయం అని పేరు. ఒక న్యాయం పోలిక లున్న 
ఇతర స్థానాలలో కూడ అన్వయింస్తుంది. (అధికరణంలో ఒక సూత్రం ఉండవచ్చు, 
రెండు మూడు సూత్రాలు ఉండవచ్చు ఇంకా అధికసంఖ్యలో కూడ ఉండవచ్చు). 
ద్వితీయాధ్యాయానికి అవిరోధాధ్యాయం అని పేరు. దీనిలో సాంఖ్యాదుల తర్కాలతో 
అద్వైతనిద్ధాంతానికి విరోధం లేదు అని వ్రతిపాదించబడి౦ది. అనగా 
సొంఖ్యాదితర్కాలకు ప్రామాణ్యం ఉంటే వాటితో అద్వైతసిద్ధాంతానికి విరోధం 
ఉంటుంది గాన ఈ సిద్ధాంతాన్నే మార్చుకోవా లని చెప్పడానికి అవకాశం ఉంటుంది. 
వాటికి ప్రామాణ్యమే లేనప్పుడు వాటితో విరోధం ఏమిటి అని అవిరోధం అనడంలోని 
భావం. తృతీయాధ్యాయానికి సాధనాధ్యాయం అని పేరు. దీనిలో బ్రహ్మవిద్యాసాధనాలు 
చెప్పబడ్డాయి. బ్రహ్మవిద్యాఫలాన్ని ప్రతిపాదించే చతుర్థాధ్యాయానికి ఫలాధ్యాయం 
అని పేరు. ప్రథమాధ్యాయ ప్రథమపాదంలో స్పష్టలింగాలైన, అనగా ఈ వాక్యంలో 
ప్రతిపాదించబడేది బ్రహ్మయే అని చెప్పడానికి తగిన లింగాలు (గుర్తులు) స్పష్టంగా 
ఉన్న, ఉపనిషద్వాక్యాల విచారణ చేయబడింది, ద్వితీయపాదంలో ఉపాస్య బ్రహ్మను 
బోధించే అన్నష్టబహ్మలింగాలైన ఉపనిషద్వాక్యాల విచారణ చేయబడింది. 
చతుర్థపాదంలో 'అవ్యక్త' 'అజా' మొదలైన సందిగ్భార్థాలైన కొన్ని పదాల చర్చ 
చేయబడింది. ద్వితీయాధ్యాయ ప్రథమపాదంలో సాంఖ్య -యోగ-కణాదాదిస్మ్మృతులతో 
ఉన్న విరోధానికి వరివోరం చూవబడింది. తృతీయుపాదంలో 
పంచమహాభూత శుతులకు, జీవశ్రతులకు మధ్య విరోధం పరిహరించబడింది. నాల్గవ 
పాదంలో లింగశరీరాన్ని గూర్చిన శ్రుతుల మధ్య విరోధం పరిహరించబడింది. 
తృతీయాధ్యాయ ప్రథమపాదంలో జీవుని పరలోకగమనాదుల వర్ణనద్వారా వైరాగ్యం 
బోధించబడింది. రెండవ పాదంలో త్వంపదార్ధ (జీవాత్మ) తత్పదార్థాల (పరమాత్మల) 


ప్రస్తావన 31 


న్వరూవం నిరూపించబడింది. మూడవ పాదంలో నగుణోపాసనను విధించే 
వాక్యాలలో, కొన్నింటిలో చెప్పిన గుణాలను లేదా ధర్మాలను మరికొన్నింటిలోనికి చేర్చే 
విధానం విశదీకరించబడింది. ఈ విధానానికి గుణోపనంహారం అనిపేరు. 
చతుర్ధపాదంలో నిర్గుణ బ్రహ్మవిధ్యకు అంతరంగాలు, బహిరంగాలు అయిన అశ్రమ 
- యజ్ఞ - శమాదిసాధనాల చర్చ చేయబడింది. చతుర్థాధ్యాయప్రథమపాదంలో 
-జీవించి ఉండగానే బ్రహ్మసాక్షాత్కారం కలిగినవాని పుణ్యపాపక్లేశాదులు ఎట్లు 
తొలగిపోతాయో చెప్పబడింది. ద్వితీయపాదంలో మరణం, బైటకు పోవడం మొదలైన 
విషయాలు చెప్పబడ్డాయి. చతుర్ధపాదంలో నిర్గుణ బహ్మసాక్షాత్కారం పొందేవాడు 
విదేహముక్తి పొందడం, సగుణబ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకంలో నివసించడం 
చెప్పబడ్డాయి. 
శంకరభాష్యవ్యాఖ్యలు 

బ్రహ్మనూత్రశాంకరభాష్యంమీద ఎన్నో వ్యాఖ్యోవ వ్యాఖ్యానాలు 
బయలుదేరాయి. శ్రీ శంకరభగవత్సాదుల ప్రధానశిష్యచతుష్టయంలో ఒకరైన శ్రీ 
పద్మపాదాచార్యులు పంచపాదిక అనే ఒక వ్యాఖ్య రచించారు. ఇది చతుఃసూత్రికి 
మాత్రమే లభిస్తున్నది, చతుఃసూత్ర్యంతమైన ఈ పంచపాదికకు ప్రకాశాత్మయతి (1200) 
పంచపాదికావివరణం అనే అతివిసృతమూ, ప్రామాణికమూ, అనేకవ్యాఖ్యాతలకు 
ఉవజీవ్యమూ అయిన వ్యాఖ్యానం రచించారు. ఈ వివరణానికి 
విష్ణుభట్టో పాధ్యాయుడు బుజువివరణం అనే వ్యాఖ్యను, అఖండానందముని 
తత్త్వదీపనం అనే వ్యాఖ్యా రచించారు. నృసింహానందముని (1500) వివరణభావ ప్రకాశిక 
అనేవ్యాఖ్య రచించారు. అమలానందుడు పంచపాదికకు పంచపాదికాదర్పణం అనే 
వ్యాఖ్య విద్యాసాగరుడు పంచపాదికొటీకా అనే వ్యాఖ్య రచించారు. ఈ విధంగా 
బయలుదేరిన పంచపాదికాదివ్యాఖ్యోపవ్యాఖ్యా ప్రస్థానానికి వివరణ ప్రస్థానం అని పేరు, 
క్రీశ. తొమ్మిదవ శతాబ్దికి చెందిన వాచస్ఫతిమి ప్రీ డనే మహాదార్శనికుడు (841 
ఎ.డి, ప్రాంతం) శంకరభాష్యానికి భామతి అనే అతిరుచిరమైన, విషయ ప్రతిపాదనలో 
సాటి లేని వ్యాఖ్య రచించాడు. అంఖండానందుడు, (బహుశా ఇతడు 
తత్త్యదీపనరచయితయే అయి ఉండవచ్చును) భామతిపై బుజు ప్రకాశిక అనే వ్యాఖ్య 
రచించాడు. అమలానందనరస్వతి (1247-1260) భామతికి కల్పతరువు అనే 


32 ప్రస్తావన 


విస్తృతమూ, వాచస్పతినిగూఢభావస్ఫష్టీకరణస నుర్భమూ అయిన వ్యాఖ్య రచించాడు. 
ప్రసిద్ధమహావిద్వాంసుడైన శ్రీమదప్పయ్య దీక్షితేంద్రుడు కల్పతరువుకు పరిమలం అనే 
సువిస్తృతమై పూర్వమీమాంసావాక్యవిశ్లేషణచణమైన వ్యాఖ్య రచించారు. ఈ 
కల్పతరువుకే లక్ష్మీనృసింహపండితుడు ఆభోగం అనే వ్యాఖ్య రచించాడు. అల్లాలసూరి 
అనే పండితుడు భామతికి భామతీతిలకం అనే వ్యాఖ్య రచించాడు. ఈ విధంగా 
శంకరభాష్యంమీద వెలువడిన ఈ వ్యాఖ్యోపవ్యాఖ్యలకు భామతీ ప్రస్థానం అని పేరు. 
ఇవి కాక చిత్సుఖముని రచించిన భాష్యభావ ప్రకాశిక, నారాయణసరస్వతి రచించిన 
వార్తికం అనే వ్యాఖ్య, ఆనందగిరి రచించిన న్యాయనిర్ణయం అనే వ్యాఖ్య, గోవిన్దాననయతి 
రచించిన రత్నప్రభ అనే వ్యాఖ్య ప్రసిద్ధమైనవి. ఆనందగిరి శ్రీ శంకరభగవత్పాదులు 
రచించిన సూత్రభాష్య - గీతాభాష్య - ఉపనిషద్భాష్యాలకే కాక వారి కొన్ని 
శతలళ్లోక్యాది ప్రకరణ గ్రంథాలకి కూడ వ్యాఖ్యలు వ్రాశారు. మూలంలో ఉన్న భావాన్ని 
అవతారికలలోనే సుస్పష్టంగా ప్రతిపాదిస్తూ విషయవివేచనం చేయడంలో ఈయనకు 
ఈయనయే సాటి. వివరణమార్గాన్ని అనుసరించి రచించిన రత్న్సప్రభలోని చతుః 
సూత్ర్యంతభాగానికి పూర్ణ పకాశానందసరస్వతి అభివ్యక్త అనే వ్యాఖ్యానం రచించాడు. 
దీనికి పూర్ణానందీయం అని ప్రసిద్ధి. రత్నప్రభకు రామానందీయం అని ప్రసిద్ధి ఉంది. 
దీని రచయిత పేరు రామానందుడనీ, వీరి గురువు గోవిందుడనీ కొందరంటారు. 
రత్నప్రభాకారుడు పూర్వాశ్రమంలో ధర్మసూరి అనే పేరు గల ఆంధ్రదేశీయుడైన 
పండితు డని ప్రసిద్ధి ఉంది. రత్న ప్రభావ్యాఖ్యానం అతిసరళమైనది. భాష్యభావాన్ని 
తెలుసుకొనడానికి బాగా ఉపకరిస్తుంది. అందుచేత దీనికి వేదాంతశా స్రాధ్యయనం 
చేసేవారిలో అతి విసృతమైన ప్రచారం ఉంది. 

శ్రీ శంకరభగవత్సాదుల తరవాత బయలుదేరిన కొన్ని సంప్రదాయాలవారు, 
ముఖ్యంగా విశిష్టాద్వైతసం ప్రదాయానికి చెందిన శ్రీ భగవ దామానుజ థ్రతప్రకాశికాకార 
- శ్రీమద్వేదాంతదేశికాదులు శాంకరభాష్యంలో ఉద్భావనచేసిన కొన్ని దోషాలను 
సమూలంగా నిర్మూలిస్తూ శ్రీమదద్వైతానందస్వామి |బహ్మవిద్యాభరణం అనే 
అతివిస్మతమూ, వివిధశా స్తార్థగభీరమూ అయిన వ్యాఖ్య రచించారు. ఈయన 
రత్నప్రభాకారులైన శ్రీరామానందయతీం ద్రుని శిష్యుడు. దీనికి అస్మదాచార్యవర్యులైన 


ప్రస్తావన క 


శ్రీ యస్‌.ఆర్‌. కృష్ణమూర్తి శాస్త్రి గారు చక్కని టీక రచించారు. బ్రహ్మవిద్యాభరణంలో 
ఏ విషయం ఎవరి ఆక్షేపణకి సమాధానంగా చెప్పబడిందో తెలియని స్థలాలలో 
(అందుకు కారణం వ్యాఖ్యాత ప్రతిపక్షి పేరు పేర్కొనకుండా సమాధానాలు చెప్పడం) 
వీరి టీక బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాక శంకరభాష్యానికి ప్రకటార్థవివరణం 
మొదలైన ఇంకా ఎన్నో (ప్రామాణికమైన వ్యాఖ్యలు కొన్ని ముద్రితాలు, కొన్ని 
అము దితాలు ఉన్నాయి. 
ప్రక్రియాభేదాలు 

వేరు వేరు ప్రస్థానాలు, ప్రక్రియాభేదాలు, వివిధ వ్యాఖ్యలూ, వాటిలో కనబడే 
వేరు వేరు సమన్వయాలూ, వీటిని చూచి కొందరు అద్వైతసిద్ధాంత ప్రతిపాదకులలో 
ఐకమత్యమే లేదని ఆక్టేపిస్తూంటారు, ఇది అవిచారితమణీయమైన ఆక్షేపం, విషయం 
సామాన్యబుద్ధిమంతులు అర్థంచేసికొనడానికి శక్యంకాని దైనప్పుడు దానిని ఏదో విధంగా 
బోధించడానికి అనేక ప్రక్రియలు అవలంబించవలసి ఉంటుంది. ప్రధానసిద్ధాంతంలో 
ఏమీ భేదం లేదు. ఉన్న భేదం అల్లా ప్రక్రియలలో మాత్రమే; ఆ సిద్ధాంతాన్ని అర్థం 
చేసికొనడానికి చూపిన ఉపాయాలలో మాత్రమే. “నువ్వు ఏ విధమైన శక్తీ లేని 
అల్బజ్ఞాడవు. పరమాణువువు. నువ్వు శాశ్వతమైన సుఖం పొందాలంటే, దుః 
ఖవిముక్తుడవు కావాలంటే నీకంటె చాల గొప్పవాడైన పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. 
సేవించాలి” అని భోధిస్తే ప్రతీవాడికి అనాయాసంగా అర్థం అవుతుంది. పుట్టింది 
మొదలు చేస్తూన్నది వాళ్లనీ వీళ్లనీ ఆశ్రయించి ఏవేవో లాభాలు పాందుతూండడమే 
ఆదా? అలాంటివానికి ప్రారంభదశలో, చాల గొప్పవాడైన భగవంతు డనేవా డొక 
డున్నాడు; ఆతని నాశ్రయించాలి అని చెప్పడం అవసరమే. దానికి ఒక అడుగు ముందు 
వెళ్లి నువ్వు పరమాణువు కాదు; సర్వజ్ఞుడు, సర్వశక్తుడూ అయిన ఏ పరమాత్మ ఉన్న 
దని వింటున్నామో ఆ పరమాత్మ నువ్వే. ఈ ప్రపంచం వెనక ఉన్న పరమార్ధతత్వం 
కూడ ఈ పరమాత్మయే. ఆ తత్త్వం ఒక్కటే అని చెప్పేటప్పటికి అతని కేమీ అర్ధం 
కాదు. ఈ విషయం ఆతనికి అర్థం చేయించడానికి ఎన్నో పద్ధతు లవలంబించాలి. 
ఉపాయాలు చూడాలి. ఒక విషయాన్ని బోధించడానికి అనేకదృష్టాంతాలను చూపడం 
అనే పద్ధతి ఉపనిషత్తులలోనే అనేకస్థానాలలో కనబడుతుంది. వాటినే భగవత్పాదులు 


34 ప్రస్తావన 


తమ భాష్యాలలో సూచించగా వాటిని వ్యాఖ్యాతలు సృష్టీకరించడంలో తప్పేమీ లేదు. 
వాటి అన్నింటి పరమలక్ష్యం అద్వైతసిద్ధాంతబోధనమే. బింబప్రతిబింబవాదం, 
అవచ్చేదవాదం, ఆభానవాదం, ఏకజీవవాదం, అనేకజీవవాదం, 
మాయా) విద్యాభేదవాదం, మాయా) _విద్ర్యక్యవాదం, మొదలైన ప్రక్రియలన్నీ 
ఇలాంటివే. పరమసిద్ధాంతాన్ని అర్థం చేసుకొనడానికి ఉపకరించినంతవరకు ఈ పక్రియ 
లన్నీ పరస్పరవిరుద్దాలైనా గ్రాహ్యములే. చివరికి, ప్రధానలక్ష్యం సాధించిన తరవాత 
ఇవన్నీ అవసరం లేకపోతే త్యాజ్యమైనవే అని వార్తికకారులు స్పష్టీకరించారు. 

“యయా యయా భవేత్సుంసాం వ్యుత్పత్తిః ప్రత్యగాత్మని, 

సా సైవ ప్రక్రియా జ్లేయా సాధ్వీ, సా చానవస్థితా” 

ఈ విషయాన్నే దృష్టిలో ఉంచుకొని అప్పయ్యదీక్షితులు - “భగవత్పాదుల 
ముఖపద్మంనుండి బయలుదేరిన, సంసారహారిణియైన, అద్వితీయాత్మత త్వ 
ప్రతిపాదకమైన సూక్తి ఆ యా ప్రాచీనాచార్యులను చేరి, విష్ణుపాదోద్గతమైన గంగ 
వివిధ భూభాగాలలో వివిధరూపాలు ధరించినట్లు, వివిధరూపాలలో కనబడుతున్నది. 
అయితే అద్వితీయ బహ్మపరాయణత్వంలో మాత్రం ఏమీ భేదం లేదు” అని అంటారు. 

“అధిగతభిదా పూర్వాచార్యాను పేత్య సహస్రధా 

సరిదివ మహీభేదాన్‌ సంప్రాప్య శౌరిపదోద్గతా, 

జయతి భగవత్పాద శ్రీ మన్ముఖామ్బుజనిర్గతా 

జననహరణీ సూక్తి రృహ్మాద్వయైకపరాయణా” 

(శాస్రసిద్ధాంతలేశసం గ్రహం) 

ఈ విషయంలో వ్యాకరణశాస్త్రం ఉదాహరణంగా చూపవచ్చును. ప్రస్తుతం 
అధికప్రచారంలో ఉన్న వ్యాకరణం పాణినీయం. పాణిని పదాలను విడగొట్టి ఇది 
ప్రకృతి అనీ ఇది ప్రత్యయం అనీ నిర్ధారణచేశాడు. అలాంటివి ఎన్నో ప్రత్యయాలు 
కల్పించుకొన్నాడు. సంజ్ఞలు, పరిభాషలు ఏర్పరుచుకొన్నాడు. వీటి అన్నింటి ప్రయోజనం 
“రామః, “భవతి? “ఏధతే', 'చికీర్షతి', 'కార్యమ్‌', 'చర్కరీతి, దాశరథిః', 'గౌరవమ్‌', 
“లావణ్యమ్‌, 'జిగమిషతి' ఇత్యాది పదాలు తయారుకావడమే. పాణినికి పూర్వం ఉన్న 
కొందరు వైయాకరణులు, తరువాత వచ్చిన వైయాకరణులు ఇలాంటి పదజాలాన్నే 


ప్రస్తావన 35 


తయారుచేయడం కోసం వేరువేరు ప్రత్యయాలు, సంజ్ఞలు, పరిభాషలు మొదలైనవి 
ఏర్పరచుకొన్నారు. ఎవరు ఏవి ఏర్పరచుకొన్నా అసలు సాధించవలసినది మాత్రం 
పదనిర్మాణమే. వాళ్లు సాధించేపదాలు, పాణిని సాధించేసదాలూ కూడ సమమే. 
ప్రక్రియలోమాత్రం భేదం, ఒకే విషయాన్ని ఒక ఉపాధ్యాయుడు కొన్ని ఉదాహరణల 
సాహాయ్యంతో ఒక విధంగా బోధిస్తాడు. మరొకడు మరొకవిధంగా బోధిస్తాడు. 
అద్వైత గ్రంథాలలో కనబడే ప్ర క్రియాభేదం ఇలాంటిదే. 

అందుచేత ఈ అక్షేపణలన్నీ కాలక్షేపంకోసం, స్వాత్మానందంకోనం, 
వినేయబుద్ధివిక్షేపం కోసం చేసేవి మాత్రమే. 

భగవద్గీతాభాష్యం: మహాభారతాన్ని శ్రీశంకరభగవత్సాదులు స్మ్మతినిగా 
పేర్కొంటూంటారు. దానిలోని భీష్మపర్వాంతర్గతమైన భగవర్గీతకు కూడ వీరు భాష్యం 
రచించి దానిలో ప్రధాన ప్రతిపాద్యం అద్వితీయాత్మతత్త్యమే అని స్థాపించారు. 
శ్రీశంకరభగవత్సాదులకు పూర్వం కూడ భగవద్గీతకు వ్యాఖ్యానాలు (వృత్తులు) ఉన్నట్లు 
వీరి భాష్యంవల్లనే తెలుస్తుంది. అవి లభ్యం కావు. కొందరు వృత్తికారులు 
జ్ఞానకర్మసముచ్చయం, భేదాభేదవాదం మొదలైనవి ప్రతిపాదించినట్లు భాష్యంలో 
వీరు చేసిన తత్తన్మతఖండనవల్ల తెలుస్తూన్నది. శ్రీశంకరభగవత్సాదులు భాష్యం 
రచించినది వెుదలు భోగవర్గీతకు అత్యధికమైన వ్రనిద్సి లభించి 
ఇతరసం ప్రదాయస్థులు కూడ దానికి స్వస్వమతానుసారంగా వ్యాఖ్యలు వ్రాయడం 
ప్రారంభించారు. 

ఉపనిషద్భాష్యాలు: వేదాల చివర ఉపనిషత్తులు (వేదాంతాలు) ఉన్నాయి. 
ఒక్కొక్క వేదానికి చివర ఒక్కొక్క ఉపనిషత్తు మాత్రమే కాక బహుసంఖ్యలో కూడ 
ఉన్నాయి, ఇలాంటి ఉపనిషత్తులు మొత్తం 108 ఉన్నట్లుగా చెపుతూ ముక్తకోపనిషత్తు 
వాటి పేర్లు కూడ పేర్కొన్నది. ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులతో పాటు ఇంకా 
ఎనభై ఉపనిషత్తులు చేర్చి మొత్తం 188 ఉపనిషత్తులు చాలకాలం క్రితమే ప్రకటింపబడి 
ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రాచీనములు కాని, ఉపనిషన్నామయోగ్యాలు కాని కావు. 
వీటిలో అల్లోపనిషత్తు (ముస్లింల అల్లాను గూర్చి చెప్పే ఉపనిషత్తు) వంటివి 
ఉండడాన్ని పట్టి కొన్నింటి ప్రాచీనత్వ ప్రామాణికత్వాలు సంశయాస్పదములైనవే. 


36 వ్రస్తావన 


వేదాంతాలు నివృత్తిరూపధర్మాన్ని బోధిస్తాయి అని వెనుక చూచి ఉన్నాం. ఆ దృష్టితో 
చూస్తే ఇప్పుడు మనకు ఉపనిషత్తులనే పేరుతో లభ్యమైనవాటిలో కొన్ని మాత్రమే 
ప్రధాన మైనవి. మిగిలినవి కేవలం ఆ యా దేవతల ఉపాసనావిధానాదులను 
బోధించేవి. అందుచేత ఇవి శైవ-శాక్త-వైష్ణవ-గాణవతాది సంప్రదాయాలకి 
సంబంధించినవి. 

ఉపనిషత్తులలో ఏవి ప్రధానమైనవి, ఏవి అప్రధానములు అనే విషయాన్ని 
ప్రాచీనాచార్యుల వ్యాఖ్యానాలను వట్టి తెలునుకొనవలని ఉంటుంది. శ్రీ 
శంకరభగవత్సాదులు ఈశ-కేన-కఠ- ప్రశ్న్శ-ము౦డ-మాండూక్య -లైత్తిరీయ-ఐతరేయ- 
ఛాందోగ్య-బృహదారణ్యకోపనిషత్తులకు (పదింటికి) భాష్యం రచించారు. 
(నృసింహతాపన్యుపనిషత్తుకు కూడ వ్రాసి నట్లు అంగీకరించి వాణీవిలాస్మపెస్సువారు 
శ్రీశంకరగ్రంథావళిలో చేర్చారు). ఇవి కాక ఐదారు ఉపనిషత్తులనుండి కొన్ని వాక్యాలు 
అక్కడక్కడ బహ్మసూత్రగీతోపని షద్భాష్యాలలో ప్రమాణంగా ఉదాహరించారు. 
శ్రీభగవద్రామానుజాచార్యులు ఉపనిషత్తులకు వ్యాఖ్యలు వ్రాయకపోయినా పై 
ఉపనిషత్తులనుండి మాత్రమే వాక్యాలను ప్రమాణంగా ఉదహరించారు. దీనిని పట్టి 
ఉపనిషత్తులలో పదిహేను పద్దెనిమిది ఉపనిషత్తులు మాత్రమే ప్రాచీనము లనీ, 
జ్ఞానమార్గం విషయంలో (ప్రామాణికము లనీ విమర్శకుల అభిప్రాయం. “ఉపనిషత్తు' 
అనగానే దాని కొక గౌరవం ఉండడంచేత ఆ యా కాలాలలో కొందరు 
ఉపాసనా ప్రధానాలైన రచనలు చేసి వాటికి 'ఉపనిషత్తులు' అని పేరు పెట్టి ఉంటారు. 
'అల్లోపనిషత్తు' వంటి ఉపనిషత్తులు ఆవిర్భవించడం ఇందుకు ప్రమాణం. 

'ఉపనిషత్‌' శబ్దం 'ఉప' 'ని' అనే రెండు ఉపసర్గలు చేర్చిన 'సద్‌. అనే 
ధాతువునుండి నిష్పన్న మైనది. “సేయం బ్రహ్మవిద్యా ఉపనిషచృబ్దవాచ్యా; తత్పరాణాం 
సహేతోః సంసారస్య అత్యన్తావసాదనాత్‌. ఉపనిపూర్వస్య సదేస్తదర్భత్వాత్‌. తాదర్శాద్గన్గ పి 
ఉవనిషదుచ్యతే” (బృహదారణ్యకోవ నిషద్భాష్యం. పేజి 2) “య ఇమాం 
బహ్మవిద్యామువయన్త్యాత్మభావేన శ్రద్ధాభక్తివురఃనరాః నన్తః తేషాం గర్భజన్మ 
జరారోగాద్యనర్థపూగం నిశాతయతి, పరం నా బ్రహ్మాగమయతి, అవిద్యాదిసంసారకారణం 
చాత్యన్తమవసాదయతి వినాశయతి ఇత్యుపనిషత్‌. ఉపనిపూర్వస్య సదేరేవమర్థస్మరణాత్‌" 


ప్రస్తావన 37 


(ముండకోపనిషద్భాష్యం. పేజి. 12). శ్రీశంకర భగవత్పాదులు చూపిన ఈ వ్యుతృత్తి 
ప్రకారం (1) సమూలమైన సంసారాన్ని నశింపచేయడంచేత (2) పరబ్రహ్మను 
పాందించడంచేత బ్రహ్మవిద్యకు ఉపనిషత్‌ అని పేరు. ఇదే ఈ పదానికి ముఖ్యార్థం. 
ఆ బ్రహ్మవిద్యను బోధించే (గంథం కూడ లక్షణచేత ఉపనిషత్‌ అని చెప్పబడుతుంది. 
ఇలాంటి వ్యుత్పత్తియే కళోపనిషద్భాష్య ప్రారంభంలో కూడ చూపబడింది. ఒక గురువును 
ఆశ్రయించి ఆయన దగ్గర కూర్చుండి సంపాదించవలసిన దవడంచేత కూడ 
బ్రహ్మవిద్యకు ఉపనిషత్‌ అని పేరు. 'ఉపనిషత్‌' అనే పదానికి 'రహస్యం' అనే అర్థం 
కూడ ఉంది. “ఏషా వేదోపనిషత్‌” (శిక్షావల్లి) ఇత్యాదివాక్యాలలో ఈ అర్థమే చెప్పబడింది. 
ఆత్మతత్వం కూడ అతిరహస్యమైనది గాన దానికీ, దానిని ప్రతిపాదించే (గంథానికీ 
కూడ ఉపనిషత్‌ అనే పేరు లభించింది. వెనుక చెప్పిన విధంగా వేదాల అంతంలో 
ఉండడంవల్లనే కాకుండా వేదాల అంతాన్ని, అనగా సారాన్ని, బోధించడంచేత కూడ 
ఉపనిషత్తులకు వేదాంతా లనే పేరు వచ్చింది. అందుచేతనే వీటికి “శతిశిరస్సు' 
'వేదశీర్షము' మొదలైన పేర్లు కూడ ప్రసిద్ధంగా ఉన్నాయి. శ్రీశంకరభగవత్సాదులు 
ప్రధానములైన పదిపదకొండు ఉపనిషత్తులకు కూడ స్వయంగా భాష్యాలు వాసి 
తాము స్థిరీకరించిన వేదాంతానికి ఉపనిషత్తులు మాత్రమే మూలం అనే విషయాన్ని 
స్పష్టీకరించారు. ఛాందోగ్యోపనిషత్తు మొదలైన కొన్ని ఉపనిషత్తులకు ప్రాచీనవృత్తులు 
ఉన్నట్టు కనబడినా భగవత్పాదుల తరవాత వచ్చిన ఆచార్యు లెవరూ స్వయంగా 
వీటికి భాష్యాలు రచించలేదు. 

వేదాంతం: ఉవనిషత్తులనూ, తదర్భజ్ఞానోపయోగి బహ్మనూత్రాన్నీ, 
ఉపనిషదనుసారిభగవర్గీతనూ ఆధారంగా చేసికొని శ్రీశంకరభగవత్సాదులు 
అద్వైతసిద్ధాంతాన్ని ఒక నిశ్చితరూపంలో స్థాపించారు. అందుచేతనే తన సిద్ధాంతం 
బెపనిషదమనీ, వైదికమనీ, అకాలంనాటికి ప్రచారంలో ఉన్న సాంఖ్య-వైశేషికాది 
ద్వైతవుతాల వలె ఇది అవైదికం కాదనీ అనేక నృలాలలో థరోషిన్తూ 
వేదాంతార్థనిర్ణయంలో అవైదికాలైన కాపిలాదిస్మృతులకు ఆగమాలకు స్థానం లేదని 
సూచించారు. ద్విధా ఇతం ద్వీతమ్‌= రెండువిధాలను పొందినది. ద్వీతస్య భావః 
ద్వైతమ్‌= రెండువిధాలుగా ఉన్నదాని ధర్మం. న విద్యతే ద్వైతం యత్ర తల్‌ అద్వైతమ్‌= 


38 ప్రస్తావన 


ఎక్కడైతే ద్విధాభావంలేదో అది అద్వైతం. “ద్విధేతం ద్వీతమిత్యాహుః తద్భావో 
ద్వైతముచ్యతే”. (బృవా. 4.3.186) 

జగత్‌-జీవ-పరమేశ్వర స్వరూపస్వభావాలేవి, వీటి పరస్పరస౦బంధం 
ఎలాంటిది అనే విషయాన్ని తెలుసుకొనడం కోసమే ఆస్తికదర్శనాలన్నీ ప్రయత్నిస్తాయి. 
ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అనేవి యథార్థజ్ఞానాన్ని కలిగించే మూడు ప్రమాణాలు. 
“వ్యవహారే భాట్టనయః” అన్నట్లు వేదాంతులు భాట్టమీమాంసకులచేత అంగీకరించబడిన 
ఉపమాన -అర్భాపత్తి- అనుపలబ్భలను కూడ ప్రమాణాలుగా అంగీకరిస్తారు. 
బాహ్యపదార్థాల జ్ఞానం కలిగించడంలో ప్రత్యక్షమే ప్రబలమైన ప్రమాణం. అతిసూక్ష్మమైన 
వస్తువులను గ్రహించడానికి గాని సుదూరంలో ఉన్న సూర్యచంద్రనక్షత్రాదుల 
పరిమాణస్వరూపాదులను గ్రహించడానికి గాని ఈ ప్రత్యక్షప్రమాణం కూడ చాలదు. 
ప్రత్యక్షాన్ని అనుసరించి ప్రవర్తించేది అను+మానం. ఇక శబ్దానికి ఉన్న పరిధి 
అతివిసృతమైనది. ఒకని తల్లిదండ్రు లెవరో వానికి తెలియా లంటే శబ్దం తప్ప మరొక 
ప్రమాణం లేదు. ఇంక అలౌకికవిషయాలకు వస్తే స్వర్గనరకాలు, పుణ్యపాపాలు, 
ఆత్మానాత్మలు ఇలాంటి విషయాలు మనకు తెలియాలంటే (పీతి ఒక్కటే ఆధారం. 
ఇది అపౌరుషేయం. అనగా ఇందులో ప్రతిపాదించిన విషయాలు మానవులు 
ఆలోచించి చెప్పినవి కాదు. 

“ఆజన్స వై పృశ్నీంస్తప్యమానాన్‌ బ్రహ్మ స్వయంభ్యానర్వత్‌, 

త బుషయో? భవన్‌, తదృషీణాం బుషిత్వమ్‌” 
అని తైత్తిరీయసంహితలో చెప్పినట్లు వేదాలు మహాతపఃశాలులైన బుషుల మనస్సులలో 
వాటంతట అవే స్ఫురించాయి. ఈ వేదాలను విన్న బుషులు వాటిని తాము విన్నవి 
విన్నట్టుగా తరువాతివారికి అందజేశారు. వీటిలో ఉన్న సత్యాలు మాటవరసకు చెప్పిన 
సత్యాలు కావు; ప్రయత్నిస్తే వీటి యథార్థత్వాన్ని రుజువు చేసి నిరూపించుకో వచ్చును. 
అయితే వాటిని రుజువు చేసికోవాలంటే ఆ శుతులలో చెప్పిన పద్ధతులనే 
అనుసరించాలి. నియమబద్ధమైన జీవితవిధానాన్ని జరుపుకుంటూ, అంతఃకరణను 
పరిశుద్ధం చేసికొని సాధనచతుష్టయసంపత్తితో ప్రయత్నిస్తే ఆ సత్యాలు స్వాను 
భవగోచరా లవుతాయి. లౌకికవిజ్ఞానానికి సంబంధించిన సత్యత్వాసత్యత్వాలను 


ప్రస్తావన 39 


పరీక్షించాలంటే కూడ ఆయా శాస్త్రాలలో చెప్పిన సాధనాలు సేకరించుకొని ఆ 
విధానాలనే అనుసరించవలసి ఉంటుంది కదా? అందుచేత అద్వైతికి సంబంధించి 
నంతవరకు వేదోక్తసత్యానికి దూరంగా ఉన్న ప్రత్యక్షానుమానాదీతర ప్రమాణాలచేత 
కలిగే జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా మాత్రమే వేదవాక్యాలను 
సమన్వయించుకొనే ప్రసక్తి లేదు. అప్పుడు శ్రుతి ప్రామాణ్యాంగీకారమే అనావశ్యకం 
అవుతుంది. వేదప్రతిపాదితమైన విషయానికి ప్రత్యక్షాదులతో విరోధం ఏర్పడితే అద్వైతి 
వేదసూచితములైన పద్ధతులనే అనుసరించి ఆ విరోధాన్ని తొలగిస్తాడు. 
సాధకుని విచికిత్స 

మానవుని మనస్సులో కలిగే జిజ్ఞాసకు ప్రధానకేంద్రం మానవుడే. తాను ఒక 
డున్నాడు. ఆ తానే జీవాత్మ, తన చుట్టూ స్థావరజంగమాత్మక మైన సజీవనిర్జీవరూప 
మైన ప్రపంచకం ఉంది. ఈ రెండే కాకుండా పరమేశ్వరు డనేవా డొక డున్నా డని 
శ్రుత్యాదుల ద్వారా లేదా అనుమాన ప్రమాణం ద్వారా, లేదా రెండింటి ద్వారా 
తెలుసుకుంటాడు. ఈ మూడింటికీ సంబంధం ఏమిటి అనేదే ప్రశ్న. మానవుని 
మనస్సును ఏనాటినుంచో వేధిస్తూన్న ఈ పెద్ద ప్రశ్న ఈ తీరని సంశయం “యేయం 
పేతే విచికిత్సా మనుష్యే అస్తీత్యేకే నాయమస్తీతి చైకే” (క.ఉ.1.1.20) అనే వాక్యంలో, 
(కఠరోపనిషత్తులో) నచికేతుడే లేవదీశాడు. మనిషి మరణించిన తరువాత కూడ 
అతడుంటా డని కొంద రంటారు. ఉండ డని కొంద రంటారు. ఈ విచికిత్సకు 
సమాధానం చెప్ప మంటాడు. ఆలోచించకలిగిన ప్రతిమనిషి మనస్సులోను కలిగే 
ప్రశ్చలివి-నేను పుట్టక మునుపు కూడ నేను ఉండేవాణ్ఞా ఉండనే లేదా? ఉంటే 
ఎక్కడ, ఎలా, ఎవరుగా ఉండేవాణ్ణి? నేను ఎక్కడినుంచి వచ్చాను? ఇప్పుడు నేనెవరు? 
నేను మరణించిన తరవాత కూడ నేను ఉంటానా ఉండనా? ఉంటే ఎక్కడ, ఎలా ఏ 
రూపంలో ఉంటాను? నేనెక్కడికి వెడతాను? నా చివరి గమ్యస్థానం ఏది? నేనా 
గమ్య స్థానాన్ని చేరడానికి తగిన ఉపాయం ఏది?” ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే 
వేదాంతాలు అద్వైత ప్రతిపాదక ప్రతులు ఉపనిషత్తులు ముందుకు వస్తాయి. 

“ఉన్న సత్యం, పారమార్థికమైన తత్త్వం, ఒక్కటే. రెండు సత్యపదార్థాలంటూ 
లేవు. ఉన్నట్టుగా కనబడుతున్న వన్నీ ఆ ఏకైకసత్యం యొక్క విభిన్నరూపాలే; వివర్తాలే. 


40 ప్రస్తావన 


వాటి స్వరూపాన్ని విశ్లేషంచు కొంటూ పోతే చివరికి అవి భాంతిమూలకాలే అని 
తేలుతుంది” అని బోధించే వాక్యాలు ఉపనిషత్తులలో అసంఖ్యాకంగా ఉన్నాయి. 
1. “ఏకో దేవః సర్వ భూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా” “ఒకే దేవుడు 
అన్నీ భూతాలలోను దాగి ఉన్నాడు. అంతటా వ్యపించి ఉన్నాడు. అతడే అన్ని భూతాల 
అంతరాత్మ” 
2. “నేహ నానాస్తి కించన” (బృఉ.4.4.19) 
“ఈ ప్రపంచంలో భేదం అనేది లేదు.” 
3. “మృత్యోః స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి” (బృ.ఉ. 4.4.10) 
“ఈ ప్రపంచంలో అనేకత్వం చూచేవాడు జనన-మరణరూపసంసారంలో 
తిరుగుతూంటాడు” 
4. “ద్వితీయాద్వై భయం భవతి.” (బృ.ఉ.) 
“రెండవ వస్తువు ఉన్న దనుకొన్నప్పుడే భయం కలుగుతుంది”. 
ర్‌, “ఉదరమన్తరం కురుతే అథ తస్య భయం భవతి” (తై.ఉ. 2.7.8) 
“ఏ కొంచెం భేదభావం ఉన్నా భయం కలుగుతుంది” 
6. “స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే, స ఏకః” (తై.ఉ.) 
“ఈ పురుషునిలో ఉన్న జీవాత్మ సూర్యునిలో ఉన్నదీ, రెండూ ఒక్కటే” 
7. “సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః (ఈ.ఉ.7) 
“తత్త్వజ్ఞానం ఉన్నవానికి అన్ని భూతాలూ తన ఆత్మయే” 


8. “తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః (ఈ.ఉ.7) 
“అంతటా ఏకత్వం చూచేవానికి ఇక మోహ మెక్కడిది? శోక మెక్కడిది?” 
ర... “యస్మిన్నేకస్మిన్విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి” (ఛా.ఉ.) 


“ఏ ఒక దానిని తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుందో” 
10... “ఈశావాస్యమిదం సర్వమ్‌” (ఈ.ఉ.1) 

“ఈ ప్రపంచం అంతా ఈశ్వరునిచేత కప్పదగింది; అనగా ఈశ్వరునిచేత 
వ్యాప్తమైనది” 
1. “ఐతదాత్యమిదం సర్వమ్‌” (ఛా.ఉ.6.8.7) 


ప్రస్తావన 41 

“ఇదంతా బ్రహ్మస్వరూపం” 
12. “స ఆత్మా, తత్త్వమసి శ్వేతకేతో” (ఛా.ఉ, 6.8.8) 

“అదే ఆత్మ; శ్వేతకేతూ, ఆ ఆత్మయే నువ్వు” 
13. “సర్వం హ్యేతదృహ్మ అయమాత్మా బ్రహ్మ” (బృ.ఉ. 2.5.19) 

“ఇదంతా బ్రహ్మయే. ఈ జీవాత్మ కూడ బ్రహ్మయే” 
14. “నచ్చ త్యచ్చాభవత్‌” (తై. ఉ. 2.6.1) 

“ఆ బ్రహ్మయే వ్యక్తావ్యక్త ప్రపంచంగా అయింది” 
15, “బహ స్యాం ప్రజాయేయ” (తై.ఉ. 2.6) 

“నేనే అనేకాకారాలలో అవిర్భవిస్తాను” (అని ఆత్మ తలచినది) 

అద్వితీయాత్మతత్త్యం ఉపనిషత్తులలో ప్రతిపాదించబడింది అనేది 
ప్రాయోవాదం మాత్రమే. సంహితాభాగాదులలో కూడ అద్వైతతత్త్వాన్ని ప్రతిపాదించే 
వాక్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. నిజానికి ఈశావాస్యోపనిషత్తు శుక్త్షయజుః 
నంపాతాంతర్గ తవే. నరాతభాష్యంలో అద్ద్వైతని ద్ధాంతోపోదృలకాలుగా 
బుక్సంహితాదివాక్యాలు కూడ అనేకం ఉదాహరించబడ్డాయి. 1946 సంవత్సరంలో 
శ్రీకాంచికామకోటి పీఠంవారు ప్రకటించిన 'అద్వైతాక్షరమాలా' అనే గ్రంథంలో 
నాలుగువేదాలలోను (సంహితాభాగాదులలో కూడ) ఉన్న అద్వైతభావాలను 
సోదాహరణంగా విశదీకరిస్తూ నలుగురు పండితవర్యులు వ్రాసిన వ్యాసాలున్నాయి. 
16. “ఏకం సద్విప్రాబుబహుధా వదన్తి” (బు.సం) 

“సత్‌ అయిన తత్త్వం ఒకటే అయినా పండితులు దానినే అనేకరూపాలలో 
వర్ణిస్తూంటారు”. 
17. “ ప్రజాపతిశ్చరతి గర్భే అన్తః, అజాయమానో బహుధా విజాయతే” (బు.సం) 
“గర్భంలోపల ప్రజాపతి సంచరిస్తున్నాడు. ఇతనికి పుట్టుక లేకపోయినా అనేకరూపాలు 
ధరిస్తూ ఉంటాడు”. 

అద్వైత ప్రతిపాదకప్పురాణాదులు. 

పురాణాలలో కూడ అనేకస్థానాలలో అద్వైతసిద్ధాంత ప్రతిపాదకాలైన ఘట్టాలు 

కోకొల్లలుగా కనబడుతున్నాయి. విష్ణుపురాణాదులలో ఉన్న జడభరతోపాఖ్యానాదులు 


42 ప్రస్తావన 


ఇందుకు ఉదాహరణలు. అద్వైతతత్త్వ ప్రతిపాదికాలైన, విష్ణుపురాణంలోని ఎన్నో శ్లోకాలు 
శ్రీ యస్‌, ఆర్‌. కృష్ణమూర్తి శాస్త్రిగారు బహ్మవిద్యాభరణానికి తాము వ్రాసిన 
ఉపోద్దాతంలో ఉదాహరించి ఉన్నారు. 

ఉపనిషత్తుల తరవాత ఉపనిషత్తువంటి ప్రామాణ్యంగల గ్రంథం భగవద్గీత. 
దానిలో కూడ అనేక ప్రదేశాలలో అద్వైతతత్వం ప్రతిపాదించబడింది. 

“బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్‌, 

బ్రహ్మైవ జేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా” (భ.గీ. 4.24) 

“హోమం చేయడం బ్రహ్మ బ్రహ్మయైన బుత్విక్కుచేత బ్రహ్మయెన అగ్నిలో 
హోమం చేయబడిన హవిస్సు బ్రహ్మ ఈ బ్రహ్మకర్మసమాధిచేత పొందవలసిన, 
పొందదగిన ఫలం కూడ బ్రహ్మయే”. 

“ఇదం శరీరం కౌన్తేయ క్షేతమిత్యభిథీయతే, 

ఏవద్యో వేత్తి తం ప్రాహుః క్షేతజ్జ ఇతి తద్విదః” 

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత 

క్షేతక్షేతజ్ఞయోర్‌ జ్ఞానం యత్తత్‌ జ్ఞానం మతం మమ” (భ.గీ.1.3.1.2) 

“ఈ శరీరం క్షేత్రం. ఇది నాది అనుకొనేవాడు క్షేతజ్ఞుడు. జీవుడు. అన్ని 
క్షేతాలలోను ఉండే క్షేతజ్ఞుడు నేనే (పరమాత్మయే). క్షేతక్షేత్రజ్ఞుల జ్ఞానమే సరియైన 
జ్ఞానం”. 
వరబహ్మవతిపాదకశుతులు: పరబ్రహ్మకు ప్రతీకటైన ఓంకారాన్ని వర్ణిస్తూ 
మాండూక్యోపనిషత్తులో; ఈ విధంగా చెప్పబడింది. 

“ఓమిత్యేతదక్షరమిద౦ సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్‌ భవిష్యదితి 
సర్వమోంకొర ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. సర్వం హ్యేతదృహ్మ. 
అయమాత్మా బ్రహ్మ” (మా.ఊ. 1) 

“పవిత్రమైన ఓంకారం ఎట్టి మార్పులూ లేని బ్రహ్మకు ప్రతీకం అనగొ 
ఓంకారమే బ్రహ్మ ప్రతీ పదార్థమూ దీని రూపాంతరమే. పూర్వం ఏవి ఉండేవో, 
ఇప్పుడు ఏవి ఉన్నాయో, భవిష్యత్తులో ఏవి ఉండబోతాయో అవన్నీ ఓంకారమే. 
మూడు కాలాలకూ అతీతమైనది కూడ ఓంకారమే. ఈ ప్రపంచం అంతా బ్రహ్మయే. 


ప్రస్తావన 43 
ఈ జీవాత్మ బ్రహ్మయే”. 

సుషుస్త్యవస్థలో ఉన్న జీవుణ్ణి మాండూక్యోపనిషత్తు ఈ (క్రింది మాటలతో 
వర్ణిస్తున్నది. 

“ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఎషో్నోన్వర్యామీ. ఏష యోనిః సర్వస్య ప్రభవా 
ప్యయౌ హి భూతానామ్‌” (మా.ఉ.6) 

“ఇతడే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతరాత్మ, ఇతడే సమస్తప్రపంచానికీ 
మూలకారణం. ఈ భూతాలన్నీ ఈతనినుండే ఆవిర్భవించి ఇతనిలోనే నిలీనం 
అవుతాయి”. 

ఏ విశేషాలూ లేని నిర్గుణమైన శుద్ధ బ్రహ్మ బృహదారణ్యకోపనిషత్తులో ఈ 
విధంగా వర్ణించబడింది. 

ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణా అభివదన్తి అస్ఫూలమ్‌, అనణు, అహ్రస్వమ్‌, 
అదీర్ధమ్‌, అలోహితమ్‌, అస్నేహమ్‌, అచ్చాయమ్‌, అతమః, అవాయు, అనాకాశమ్‌, 
అసంగమ్‌, అరసమ్‌, అగన్ధమ్‌, అచక్షుష్కమ్‌, అశ్రోత్రమ్‌, అవాక్‌, అమనః, అతేజస్కమ్‌, 
అప్రాణమ్‌, అముఖమ్‌, అమాత్రమ్‌, అనన్తరమ్‌, అబాహ్యమ్‌, న తదళశ్నాతి కించన న 
తదశ్నాతి కశ్చన” (బృ.ఉ. 3.8.8) 

“ఓ! గార్గీ బ్రహ్మవేత్తలు వినాశరహితమైన ఈ పరబ్రహ్మను గూర్చి ఈ విధంగా 
చెపుతున్నారు. ఇది స్థూలం కాదు చిన్నది కాదు, పొట్టిది కాదు, పొడవైనది కాదు; 
ఎటుపు కాదు; స్నేహం (తడి) కాదు, కాంతి కాదు; చీకటి కాదు; వాయువు కాదు; 
ఆకాశం కాదు; దేనితోను సంగం కలది కాదు; రసం కాదు; గంధం కాదు; దీనికి కళ్లు 
లేవు; చెవులు లేవు; వాక్కు లేదు, మనస్సు లేదు; తేజస్సు లేదు, ప్రాణం లేదు, 
ముఖం లేదు, పరిమాణం లేదు; దీనికి లోపలి భాగం అనీ, తెలుపలి భాగం అనీ 
లేదు. ఇది దేనినీ తినదు, దీనిని ఏదీ తిన జాలదు”. ఈ విధంగా నిర్గుణమైన 
అద్వితీయాత్మతత్వాన్ని బోధించే వాక్యాలు ఉపనిషత్తులలో అత్యధికసంఖ్యలో 
కనబడతాయి. 

ద్వైతాశిత శుత్యాదులు 
అద్వితీయనిర్గుణాత్మతత్తాన్ని బోధించే శ్రుతివాక్యాలు ఇలా ఉండగా మనం 


44 (ప్రస్తావన 


రెండవ పక్షాన్ని పరిశీలించినప్పుడు ప్రపంచంలో భేదం అనేదే లేదనేది ఊహకి కూడ 
అందని విషయం. జగత్తులోని వ్యవహారం అంతా భేదదృష్టిమీదనే ఆధారపడి ఉంది. 
వేదప్రతిపాదితమైన కర్మకాండలో కర్మ, కర్మ చేసేవాడు, దాని ఫలం అనే బేదదృష్టియే 
అంతర్గతమై ఉంది. ఈ భేదం ఏదీ లేకపోతే కర్మానుష్టానం చేసే ప్రసక్తియే లేదు. 
అదే విధంగా ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, అర్థాపత్తి మొదలైన ప్రమాణా 
లన్నీ భేదాన్నే సమర్థిస్తున్నాయి. ఉపనిషత్తులలో కూడ అనేకవిధా లైన ఉపాసనలను 
బోధిస్తూ సగుణబ్రహ్మయొక్క వివిధరూపాలను వర్ణించే వాక్యాలు నిర్గుణ 
బ్రహ్మప్రతిపాదకవాక్యాలకంటె అత్యధికసంఖ్యలో ఉన్నాయి. అప్పయదీక్షితులు చెప్పి 
నట్లు శ్రీ శంకరభగవత్సాదుల భాష్యాలలో కూడ నిర్గుణ బహ్మస్వరూపాన్ని నిరూపించే 
భాగాలకంటె సగుణ బ్రహ్మస్వరూపాన్నీ, వివిధోపాసనలనూ ప్రతిపాదించే భాగాలు అతి 
విసృతంగా ఉన్నాయి. భేదస్థితిలో భేదాలకు గాని, భేదాలమీద ఆధారపడి ఉన్న 
సగుణోపాసనాదులకు గాని, వాటికి సంబంధించిన వివిధాంశాలకు గాని అంతం 
ఉండదు. అందుచేత వాటిని గూర్చి (సగుణస్వరూపాన్ని) ఎంత వర్ణించి చెప్పినా 
అసమ గ్రంగానే ఉంటుంది. అభేదాన్ని, నిర్గుణబ్రహ్మనీ గూర్చి రెండు మూడు 
వాక్యాలలో చెప్పిచేయవచ్చు. తరవాత ఎన్ని వాక్యాలు చేర్చినా అది చెప్పిన విషయమే 
మళ్లీ చెప్పడం అవుతుంది. 

“ఎవం చ యథా చతుర్వపి వేదేషు సర్వప్రాణ్యను గ్రహార్థం బ్రహ్మభావావాప్తి 
రూపమహాపురుషార్థ ప్రతిపాదనైదంపర్యేణ ప్రవృత్తేషు, తదుపయోగ్యన్తఃకరణకుద్ధి 
జనకకర్మనిరూపణార్థమేవ భూయాన్‌ ప్రపజ్బః, బ్రహ్మనిరూపణార్థో వేదాన్తభాగస్తు 
నిరూవణీయబావుల్యాభావాల్‌ న్వల్పః-తథా భోగవాత్పదీయే భాషష్యే 
నిర్విశేషబ్రహ్మభావ ప్రాప్త్యర్థం తన్నిదిద్యాన నాయా పేక్షితచిత్త సై ర్యాద్యుపయో 
గ్యుపాసనారాధనీయసగుభేశ్వర ప్రసంగ ఏవ భూయాన్‌నిర్గుణస్వరూసవిచారాంశస్తు 
నిరూపణీయబాహుల్యాభావాత్‌ స్వల్పః"'. (ఆనందలహరి. పేజి. 142) 

ద్వైతాద్రైతవాక్యసమన్య్వయం 

ఈ విధంగా ద్వైతాన్ని అంగీకరిస్తేనే కాని కుదరని ప్రత్యక్షాదిప్రమాణ 
విధిని షేధమోక్షశాస్తాలకు, తత్వం ఒక్కటే, జీవాత్మపరమాత్మలకు ఏ మాత్రమూ భేదం 


ప్ర్‌స్తావన్‌ 45 


లేదు, జగత్తుకు స్వతంత్రమైన అస్తిత్వం లేదు అని చెప్పే అద్వైతవాక్యాలకు 
సమన్వయం ఎలా కుదురుతుంది? కుదరని పక్షంలో ఒకే ఉపనిషత్తు ఒక చోట 
ద్వైతానుగుణంగా ఉపాననాదులను ఉపదేశిస్తూ మరొక చోట అద్వైతమే 
పరమార్థతత్త్వం అని చెపుతూండగా దానికి ప్రామాణ్యాన్ని అంగీకరించడం ఎట్లు? 
అనే ప్రశ్న లుదయిస్తాయి. 

భేదమే సత్యం అని అంగీకరించిన పక్షంలో అభేదప్రతిపాదకా లైన వాక్యాలన్నీ 
నిరర్ధకములవుతాయి. ఆ వాక్యాలలో ఉన్న పదాలు ఇటు త్రిప్పి అటు త్రిప్పి ఏవేవో 
ఇష్టం వచ్చిన అర్థాలు చెప్పవలసి వస్తుంది. అభేదమే సత్యం అని అంగీకరించిన 
ట్లయితే భేదప్రధానమైన వాక్యాలకు సరి యైన గతి చూపవలసి ఉంటుంది. శ్రీ 
శంకరభగవత్సాదులు రెండవ పక్షాన్నే అంగీకరించి భేదవాక్యాలకు చక్కని సమన్వయం 
చూపి ఉన్నారు. 

ఉపనిషత్తులలో ద్వైతవాక్యాలూ ఉన్నాయి. అద్వైతవాక్యాలూ ఉన్నాయి. ఏ 
గ్రంథానికైనా ప్రతిపాదించవలసిన విషయం ఒకటుంటుంది. ఆ విషయాన్ని 
ప్రతిపాదించే సందర్భంలో ప్రమాణాంతరాల ద్వారా తెలిసి ప్రసిద్ధంగా ఉన్న 
ప్రకృతోపయోగు లైన అనేకవిషయాలను పరామర్శించవలసి ఉంటుంది. తాను 
అనేవాడు ఒకడు, తనతోపాటు మరి ఇతర జీవులు, జగత్తు ఇవన్నీ ఉన్నట్లు 
ప్రత్యక్షాదుల ద్వారా ప్రతి ఒక్కరికీ తెలుసు. దేవు డనే వా డొక డున్నా డని శాస్త్రాలలో 
వింటున్నాడు. తానూ ఇతరజీవులూ ఒక్కటే అని గాని, తానూ దేవుడూ ఒక్కటే అని 
గాని, ఈ జగత్తు అసత్యం అని కాని ఏ ఒక్కడూ అనుకోవడానికి అవకాశం లేదు. 
అందుచేత పారబాటున ఇవన్నీ ఒక్కటే అనుకుంటా వేమో, అలా కాదు, ఇవన్నీ వేరు 
వేరు అని చెప్పడానికి శాస్తం రావలసిన పని లేదు. ఆ విషయం ప్రత్యక్షాదుల ద్వారా 
తెలుస్తూనే ఉన్నది. ఈ జగత్తు సృష్టించినది పరమేశ్వరుడు అని చెప్పి, అ మాటలు 
విన్న శ్వేతకేతువు నేనే ఆ పరమేశ్వరుణ్ణి అని ఎక్కడ అనుకొనిపోతాడో అని “నువ్వు 
మాత్రం పరమాత్మవు కాదు” అని “తత్త్వమసి”కి వెనుకనుండి అ జోడించి అతత్త్వమసి 
అని చెప్పవలనిన పని లేదు. స్పష్టంగా కనబడుతూన్న అర్థం కాదని వివిధ 
విగ్రహవాక్యనిర్మాణచాతురిని చూపి లేనిపోని అర్థాలు కల్సించవలసిన అవసరం లేదు. 


46 ప్రస్తావన 


అలాంటి కల్పనలు స్వయూథ్యులకు మాత్రమే పునఃపునశ్చర్వణానందదాయకాలుగా 
ఉంటాయి. అందుచేత ఉపనిషత్తులలోనే కాదు, వేదపూర్వభాగ-పురాణాదులలో ఉన్న 
ద్వైతవాక్యా లన్నీ ప్రసిద్ధమైన భేదాన్ని అనువదిస్తూ, ఇతర ప్రమాణాలచేత తెలియని 
ఆ యా కర్మోపాసనాదులను విధించడం కోసం ఉదిష్టమైనవే కాని క్రొత్తగా భేదాన్ని 
విధించడంకోసం ఉద్ధిష్టమైనవి కావు. 

అద్వైతతత్తం అనేది లౌకికప్రమాణాలచేత గమ్యమైన విషయం కాదు. 
అందుచేత పమాణాంతరాలచేత తెలియని అద్వైతతత్వాన్ని ప్రధానంగా 
ప్రతిపాదించడమే ఈ వాక్యాల ప్రధానలక్ష్యం. అద్వైతమే సత్య మనే పక్షంలో మనకు 
ప్రత్యక్షంగా కనబడుతున్న ఈ ప్రపంచకాన్ని లేదనడం ఎలా కుదురుతుంది? జీవునికీ 
జీవునికీ మధ్య ఉన్న భేదాన్ని లేదనడం ఎలా సంభావ్యం అవుతుంది? అల్బజ్ఞ్జుడూ 
అల్బశక్తిమంతుడూ అయిన జీవునకు, సర్వజ్ఞుడు, సర్వశక్తుడూ అయిన పరమాత్మకు 
అభేదం చెప్పడం మహాపచారం కదా. ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. వీటికి 
సమాధానాలు కూడ ఉపనిషత్తులు భగవద్గీత మొదలైన గ్రంథాలలోనే లభిస్తాయి. 

ఇలాంటి విషయాలను గూర్చి ఆలోచించే టప్పుడు ముందుగా 
గుర్తుంచుకొనవలసినది ఒకటుంది. అధికారిభేదంచేత, అభిరుచిభేదంచేత శాస్త్రాలలో 
ఉపదేశభేదం కనబడుతుంది. వేదాలలోని పూర్వకాండలో అనేకకర్మలు, జ్ఞానకాండలో 
అనేకమైన ఉపాసనలు విధించబడి ఉన్నాయి. అన్ని కర్మలు, అన్ని ఉపాసనలు ఒక 
వ్యక్తి చేయగలిగినవి కాదు. వైద్యశాస్త్రంలో చెప్పిన అన్ని రోగాలూ ఒక మనిషికి రావు; 
అన్ని మందులు ఒకే మనిషి సేవించడం అనేది ఉండదు. అదే విధంగా శాస్త్రాలలో 
వారి వారి అభిరుచులను పట్టి అధికారాన్ని పట్టి మానవులు అచరించాలి అనే ఉద్దేశ్యంతో 
అనేకకర్మోపాసనాదులు విధించబడ్డాయి. 

ఉపనిషదాదులలో మరొక పద్ధతి కూడ ఉన్నది. ముందు ఏదో ఒక దానిని 
చెప్పి అదే చాలా ప్రధానమైన దనీ, ఆత్మ అనీ చెప్పడం; దానిమీద బుద్ధి నిలచిన 
తరవాత మరొకదానిని, తరవాత మరొకదానిని ఆత్మ అని చెప్పడం-ఈవిధంగా 
జరుగుతూ ఉంటుంది. ఇదంతా అసలు తత్త్వం దగ్గరకు తీసికొనివెళ్లడం కోసమే 
కాని అన్నీ సమప్రాధాన్యం కలవే, అన్నీ ఆత్మలే అని చెప్పడం కోసం కాదు. తత్త్వం 


ప్రస్తావన 47 


అనేది ఒక్కటే ఉండాలి గాని అనేక తత్త్వ లుండవు కదా? ఈ పద్ధతినే అరుం ధతీదర్శన 
న్యాయం అంటారు. మిణుకు మిణుకు మంటూ అస్పష్టంగా కనబడే 
అరుంధతీనక్షతాన్ని క్రొత్తగా వివాహం అయిన వధువునకు చూపించాలి. అందుచేత 
ముందుగా ఆ చుట్టు ప్రక్కల నున్న పెద్ద నక్షత్రం చూపించి అదే అరుంధతీనక్షత్రం 
అని చెప్పి, దానిని గుర్తించినతరువాత, అది కాదు నిజమైన అరుంధతి; దాని 
ప్రక్కనున్నది అరుంధతి అని మరొక నక్షత్రం చూపించి మళ్లీ దాన్ని నిషేధించి అసలు 
నక్షత్రాన్ని చూపడం జరుగుతుంది. తైత్తిరీయోపనిషత్తులో ఆత్మను గూర్చి చెప్పే 
ఘట్టంలో ముందు అన్నమయయే ఆత్మ అని చెప్పి, దానిని నిషేధించి ప్రాణమయం 
ఆత్మ అని చెప్పి, దానిని నిషేధించి వరసగా మనోమయ - విజ్ఞానమయ - 
ఆనందమయాలు ఆత్మ లని చెప్పి చివరికి యథార్థాత్మస్వరూపం చెప్పడం జరిగింది. 
(చూ. ఆనందమయాధికరణం). ఈ దృష్టితో పరిశీలిస్తే ఉపనిషత్తులలో ప్రతిపాద్యమైన 
పాఠరమార్థికత్వం అద్వైతవే. అనీ, మిగిలిన ద్వైతవ్రక్రియ అంతా దానిని 
తెలుసుకొనడానికి మార్గంగా, అలవాటైన, అందరికీ అర్ధమయే పద్ధతిలో చెప్పిన ప్రక్రియ 
అనీ స్పష్టం అవుతుంది. 

ద్వైతమే సత్య మనే పక్షంలో అద్వైతపరమైన అనేకవాక్యాలను అ ప్రామాణికా 
లని కొట్టివేయవలసివస్తుంది. ఎందుచేత ననగా ఆ వాక్యాలవల్ల సహజంగా వచ్చే 
అర్థాలను మన ఇష్టం వచ్చినట్లు మార్చివేసి, ముందుగానే నిర్ణయించుకొన్న మన 
మతాలకి అనుగుణంగా చెప్పుకొన్న పక్షంలో వాటి ప్రామాణ్యాన్ని పూర్తిగా అంగీకరించనట్లే 
కదా అర్థం? ఉపనిషత్పతిపాద్యమైన బ్రహ్మను దృష్టిలో పెట్టుకొని “అథాతో 
బ్రహ్మజిజ్ఞాసా” అని సూత్రకారుడు సూత్రిస్తే దాని అర్థం మన ఇష్టం వచ్చి నట్లు 'విష్ణు 
జిజ్ఞాసా' అనో, 'శివజిజ్ఞాసా' అనో, 'శక్తి బిజ్ఞాసా' అనో మార్చే అధికారం మన కెవరిచ్చారు? 
బ్రహ్మ నిర్గుణం అనగా హేయగుణాలు లేనిదని ఎలా చెప్పడం. జగత్తు కూడ బ్రహ్మకు 
శరీరం అని అంగీకరించిన తరవాత ఆ జగత్తులోని హేయగుణాలు ఎవరికి చెందాలి? 
ఒక మనిషి శరీరంలో ఉన్న మంచి గుణా లన్నీ వానివే, చెడ్డగుణాలు మాత్రం చెట్టువి 
అని ఎలా చెప్పడం? బ్రహ్మ అద్వితీయం, బ్రహ్మ తప్ప మరేదీ లేదు వాస్తవంలో అని 
చెపుతూండగా బ్రహ్మతో సమాన మైనది మరొకటి లేదని మాత్రమే అర్థం అనేది 


48 ప్రస్తావన 


స్వకపోలకల్పితం కదా? అ యింట్లో ఒక్కడే అద్వితీయుడుగా ఉన్నాడు అన్నప్పుడు 
వానితో సమానమైన వాడు మరొకడు లేడు, వాని పోలిక లేనివాళ్లు ఇంకా వందమంది 
ఉన్నారు అని అంటే అది అంగీకార్యం అవుతుందా? అందుచేత ద్వైతమే సత్యం అని 
పట్టు పట్టకుండా అద్వైతమే ప్రధానతత్త్వం అని అంగీకరించిన పక్షంలో ప్రత్యక్షాదీతర 
ప్రమాణాల ద్వారా కనబడే ద్వైత ప్రపంచంతో పాటు ఈ ద్వైతసూచకవాక్యాలకు కూడ 
సమన్వయం చూపవచ్చును. 
త్రివిధసత్తలు 

'పాతిభాసికసత్త: శ్రీ శంకరభగవత్సాదులు ప్రాతిభాసికము, వ్యావహారికము, 
పారమార్ధికము, అనే మూడు విధాలైన సత్తలను (సత్యత్వాలను) స ప్రమాణంగా 
ప్రతిపాదించి ఉన్నారు. ఎండపడి ధగ ధగా మెరుస్తూన్న ముత్యపు చిప్పముక్క, 
గాజుముక్క మొదలైన వాటిని చూడగానే వెండి అనో, బంగారం అనో భ్రాంతి 
కలుగుతుంది. స్వప్పం చూస్తున్నంత సేపూ ఎన్నో పదార్థాలు కనబడుతూ ఉంటాయి. 
కాని వాస్తవంలో అవి అక్కడ లేవు. అయితే ఆ సమయంలో కనబడుతున్నాయి 
కాబట్టి అసలు లేవని చెప్పడానికి వీలులేదు. అందుచేత ఆ చూచేవానికి అవి 
కనబడుతున్నంత సేపూ అవి ఉన్నవనే అంగీకరించాలి. అవి నిజానికి అక్కడ లేవనే 
విషయం తరవాత అనగా “ఇది వెండి కాదు” “ ఇది బంగారం కాదు” ఇత్యాదిరూపంలో 
ఉండే బాధజ్ఞానం కలిగిన తరవాత తెలుస్తుంది. ఈ విధంగా (భాంతిజ్ఞానసమయంలో 
ఆ రజతాదులకు ఉన్న సత్త (ఉనికి) ప్రాతిభాసికం. 

వ్యావహారికసత్త: జీవుడు ఆది లేనివాడు. ఆ జీవుణ్ణి అనాదిగా అజ్ఞానం కూడా 
అనువర్తిస్తూ వస్తూన్నది. అలా అనుపర్తిస్తూ రావడం మూలానే జీవుడయ్యాడు. దూరం, 
సూర్యకాంతి మొదలైన కారణాలచేత లేని వెండి-బంగారాలు కనబడి నట్లు కనుచీకటి 
అనే దోషంచేత క్రాడుమీద సర్పం కనబడినట్లు, నిద్రాదిదోషంచేత స్వాప్నజగత్తు 
కనబడినట్లు, అనాదిగా వస్తూన్న ఈ అజ్ఞానం (దీనికే అవిద్య, మాయ అని 
నామాంతరాలు) చేత జీవుడు నిత్యశుద్ధబుద్ధముక్తన్వరూపమైన బ్రహ్మమీద ఈ 
జగత్తును, జగత్తుకంటె ఈ బ్రహ్మకంటె వేరుగా తననూ, కల్పించుకొని చూస్తున్నాడు. 
ఈ అవిద్యకు లోబడి ఉన్నంతవరకు ఈ జగత్తు, తాను, బ్రహ్మ (పరమేశ్వరుడు) 


ప్రస్తావన 49 


వేరు వేరుగా ఉంటారు. ఈ భూలోకం ఉన్నట్లే వేదపురాణాదులలో చెప్పిన 
వివిధలోకాలు, పుణ్యపాపాలు, వాటి ఫలాలు, స్వర్గనరకాలు, అన్నీ ఉంటాయి. ఈ 
లోకవ్యవహారం అంతా ఒక నిశ్చితరీతిలో మామూలుగా జరుగుతూనే ఉంటుంది. ఆ 
భూమికలో అదంతా సత్యమే. దీనికి వ్యావహారికసత్త అని పేరు, 

పాఠమార్థికసత్త: “నేహ నానాస్తి కించన” అని (బహ్మకంటె వ్యతిరిక్తమైన 
మరొకవస్తు వేదీ లేదని చెప్పే ఉపనిషద్వాక్యాల శ్రవణం, మనననిదిధ్యాసలు కూడ 
చేసి అద్వైత బ్రహ్మ ఒక్కటే పరమార్థతత్వం, ఈ జగత్తు కల్పిత మైనది, నేను ఆ 
బ్రహ్మ ఒక్కటే అనే తత్త్వసాక్షాత్కారం కలిగిన పిమ్మట ఈ జగత్తు, ఇతర విభేదా లన్నీ 
కూడ నిలీనం అయిపోతాయి. అంతా బ్రవ్మాగానే కనబడుతుంది. ఇది 
పారమార్థికసత్యం. శ్రీ శంకరభగవత్సాదులు దీని కొక చక్కని ఉదాహరణం 
చూపించారు. కజ్ఞతో నిజమైన ఏనుగవంటి ప్రమాణం, ఆకారం గల ఏనుగను తయారు 
చేసి నిలబెట్టారు. రెండు మూడు వందల గజాల దూరంనుంచి చూచినవాని కది 
నిజమైన ఏనుగగానే కనబడుతుంది. అప్పుడతనికి కట్టి కనబడడం లేదు. అది ఆ 
ఏనుగులో లీనమైపోయింది, అతడే దగ్గరగా వెళ్ళి చూచాడు, అప్పు డతనికి కజ్దమాత్రమే 
కనబడింది గాని ఏనుగు కనబడలేదు. అంతవరకూ కనబడిన ఏనుగ కట్టిలో లీనం 
అయిపోయింది. అదే విధంగా ప్రపంచం కనబడుతున్నంతవరకు పరమాత్మ కనడడు; 
పరమాత్మను చూడ కలిగితే ఇంక పపంచం కనబడదు. 

“దన్తిని దారువికారే దారు తిరోభవతి సోపి తతైవ, 

తద్యజ్ఞగతి పరాత్మా పరమాత్మన్యపి జగత్తిరోభవతి” 

ఈ విధంగా పాఠరమార్థికభూమికలో అద్వైతమే సత్యం. అది చేరనంతవరకు 
వ్యావహారికభూమికలో అన్ని భేదాలూ ఉంటాయి. ఉపనిషత్తులను జాగర్తగా పరిశీలిస్తే 
ఇందులోని బెచిత్యం సృష్టం అవుతుంది. 

మౌయావాదం జెపనిషదం: ఈ మాయావాదాన్ని శ్రీ శంకరభగవత్పాదులు 
కల్పించారని అంటూ కొందరు ఆయనను దూషిన్తూంటారు. ఇదొక 
మాయాజనితమోహం. ఈ మాయను గూర్చి ఉపనిషత్తులు, భగవధ్గీతాదులు, 
పురాణాలు ఎలుగెత్తి సృష్టంగా ఘోషిస్తున్నాయి. 


50 ప్రస్తావన 


“ఇన్లో మాయాభిః పురురూప ఈయతే” (బు.సం. 4.7.33) 
“మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌” (శ్వే.ఉ.4.10) 
“తరత్యవిద్యాం వితతాం హృది యస్మిన్ని వేశితే 
యోగీ మాయామమేయాయ తస్మై విద్యాత్మనే నమః” 
“అవిద్యాయామన్తరే వర్తమానాః న్వయం ధీరాః పణ్గితంమన్యమానాః” 
(క.ఉ.1.2.5) 
ఇత్యాదులైన అనేక (ుతివాక్యాలలోను, 
“అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యాన్తి జన్తవః” 
“నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః” 
“దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా 
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే” 
ఇత్యాది భగవర్గీతావాక్యాలలోను, 
“మాయాం తతాన జనమోహినీమ్‌” 
“మన్యమాన ఇదం సృష్టమాత్మానమిహ సజ్జతే” 
“యదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః, 
నశ్వరం గృహ్యమాణం చ విద్ధి మాయామనోమయమ్‌” 
ఇత్యాది భాగవతవాక్యాలలోను 
“ద్వైతం మాయామయం [ప్రాహ శ్రుతిః సత్యార్థవాదినీ, 
వాస్తవం ప్రాహ చాద్వైతం సర్వమానాతిగామినీ” 
ఇత్యాదిమానవోపపురాణాదివాక్యాలలోను మాయ పరతత్త్వాన్ని అచ్చ్భాదించి వాస్తవంలో 
లేని జగత్తును ఉన్నట్టుగా చూపిస్తున్న దని సృష్టంగా ప్రతిపాదించబడుచున్నది. 
“రజ్ఞ్యామ హేర్భోగభవాభవౌ యథా” (రజ్ఞువుమీద సర్పం కనబడి దానిమీదనే అంతర్థాన 
మైనట్టు) ఇత్యాదిభాగవతాదివాక్యాలలో జగత్తు మిథ్య అనే విషయం స్పష్టంగా 
చెప్పబడింది. ఒకే సమయంలో అనేకసహస్తాంతఃపురకాంతలతో కలిసి శ్రీకృష్ణుడు 
ఉండడం చూచి ఆశ్చర్యపడిన నారదునితో శ్రీకృష్ణుడు నీవు చూచిన వన్నీనా 
మాయారూపాలే అని చెప్పారు. 


ప్రస్తావన 51 


“మాయా హ్యేషా మయా సృష్టా యన్మాం పశ్యసి నారద 
సర్వభూతగుణైర్యుక్తం మైవం మాం జ్ఞాతుమర్హ సి”, 
అనగా ఇతరరూపాలన్నీ సృష్టించిన కృష్ణుని మూలరూపం ఒక్కటే సత్యం, మిగిలిన 
రూపాలన్నీ మిథ్య అనే కదా అర్థం? ఈ విధమైన కృష్ణాద్యాశ్రితమైన మాయను 
అంగీకరించినప్పుడు, సకలజగదాభాసహేతువైన మాయను అంగీకరించడంలో 
అభ్యంతరం ఉండకూడదు. శ్రీమద్రామాయణంలో అడుగడుగునా మాయాప్రయోగం 
వర్ణింపబడింది. భరద్వాజుడు భరతునికి, శ్రీరామునికి తన తపోబలంచేత (మాయాశక్తి 
చేత) ఇచ్చిన విందును గూర్చి శ్రోతల నోళ్లూ రేటట్లు ప్రవచనాలలో వర్ణించి చెపుతూనే 
ఉన్నాం. ఇంద్రజిత్తు మాయాసీతాశిరస్సును ఖండిస్తే చూచి వానరాదులు హాహాకారాలు 
చేశారు. రాముని ఖండితమైన శిరస్సు చూపి రావణుడు సీతను భయపెట్టాడు. 
మాయాబలంచేత సృష్టించిన నాగపాశాలతో ఇంద్రజిత్తు రామాదులను బంధించాడు. 
శ్రీకృష్ణుడు తల్లికి టి.వి.లో చూపినట్లు తన నోట్లో విశ్వరూపం చూపించాడు. 
భగవద్గీతలోని విశ్వరూపదర్శనంలో ఇంకా జీవించియే ఉన్న భీష్మాదు లందరూ 
కోరలమధ్య పడి నలిగిపోతున్నట్లు, మరణిస్తూన్నట్లు అర్జునునికి చూపించాడు. మాయా 
కల్పితాలైన ఇవన్నీ పరమార్థసత్యాలు కాదని అందరూ అంగీకరించవలసిందే. 
అలాంటప్పుడు ఉపనిషత్తులలో సృష్టంగా చెప్పిన మాయను ఆధారంగా చేసికొని 
యుక్తియుక్తంగా శ్రీ శంకరభగవత్సాదులు స్థాపించిన మాయావాదం స్వకపోలకల్పితం 
అనడం సాహసమాత్రమే అవుతుంది. 

మాయాస్యరూపం : ఈ మాయ ఎవరి అధీనంలో ఉన్నది? ఎవరిమీద పని 
చేస్తుంది? అని ప్రశ. దీనికి సమాధానం కొన్ని ప్రసిద్ధదృష్టాంతాలు పరిశీలిస్తే లభిస్తుంది. 
ఒక ఐంద్రజాలికుడున్నాడు. అతడు మన కళ్ల ఎదుటనే ఏవేవో వస్తువులను 
సృష్టిస్తున్నాడు. రెండు మూడు అడుగుల ఎత్తు గల, శాఖోపశాఖలతో సర్వసంపూర్ణంగా 
ఉన్న ఒక మామిడిచెట్టు, దానికి కాయలు సృష్టించి దాని కాయ కోసి ముక్కలు అక్క 
డున్న వాళ్లకి పంచిపెడుతున్నాడు. (ఇది నేను 1946లో మద్రాసులో స్వయంగా చూచిన 
విషయం). అతడు ఆ విధంగా ఎలా చేయకలిగాడు? ఏదో ఒక శక్తి సహాయంచేత. 
మా గురువుగారైన పాత్రఃస్మరణీయులు శ్రీ పోలగం రామశాస్తిగారు (మద్రాసు సంస్కృత 


52 ప్రస్తావన 


కలాశాల) మాయను గూర్చిన చర్చ పాఠ్య గ్రంథాలలో వచ్చినప్పుడు ఒక కథ చెప్పే 
వారు. ఒక ఐంద్రజాలికుడు ఒక (గ్రామానికి వెల్లి గ్రామస్థుల నందరినీ పిలచి “నేను 
ఈ పెద్దభవనాన్ని మింగివేయగలను, చూడండి” అని చెప్పి ఆ భవనాన్ని 
మింగివేశాడట. అక్కడున్నవాళ్లందరూ ఆశ్చర్యచకితులై కోలాహలం చేస్తున్నారట. 
ఇంతలో కొంత దూరంలో ఉన్న తాటిచెట్టుమీద కల్లు గీయడానికి ఎక్కిన ఒక వ్యక్తి 
అదంతా చూచి “అతడు భవానాన్ని మ్రింగడమూ లేదు, ఏమీ లేదు; దాని ఎదురుగా 
నోరు తెరుచుకొని నిలబడ్డాడు; అంతే” అని బిగ్గరగా చెట్టుపైనుంచి అరచాడట. 
“ఓహో! ఇతడు చెట్టుమీద మిగిలిపోయాడా!” అనుకొని ఆ ఐంద్రజాలికుడు అతని 
వైపు చూచినాడట. దానితో “జెను బెను; మింగి వేస్తున్నాడు” అని ఆ చెట్టు మీద 
నున్న వ్యక్తి కూడ అంగీకరించాడట. పైన చెప్పిన విశ్వరూపదర్శనాదులు కూడ 
అలాంటివే, 

ఈ విషయాలను పరిశీలించి చూస్తే రెండు అంశాలు మనకు సృష్టం 
అవుతాయి. ఆ ఐంద్రజాలికుని దగ్గర ఏదో ఒక శక్తి ఉంది. దానిని అతడు తన చిత్తం 
వచ్చినట్లు ఉపయోగించగలడు. దాని ప్రభావానికి లాంగినవాళ్లకి అక్కడ లేని వస్తువులు 
కనబడతాయి. ఆ శక్తికి లోబడనివారికి కనబడవు. అందుచేతనే దానికి 
లోబడనంతవరకు తాటిచెట్బమీద ఉన్నవాడు సత్యపరిస్థితినే చూడకలిగాడు. 
ఐంద్రజాలికుని దృష్టి వానిమీద పడిన మరుక్షణంలో ఆతడు కూడ అందరితో సమాను 
డైపోయాడు. అందుచేత ఈ శక్తికి ఆశయం ఐందజాలికు డనీ, విషయం అక్కడ 
చేరిన ద్రష్ట లనీ, ఆ శక్తీ అక్కడ ఉండే యథార్థస్వరూపాన్ని కప్పివేసి (దీనికే అవరణశక్తి 
అనిపేరు) లేని వస్తువును ఉన్నట్లుగా చూపిస్తూన్న దనీ (దీనికే విక్తేపశక్తి అని పేరు) 
(గహించవచ్చును. న్వవ్న - రజ్ఞునర్పజ్ఞానాదులలో కూడ ఈ విధంగానే 
సమన్వయించుకొనవచ్చును. ఒక్క భేదం ఏ మనగా అక్కడ అవిద్యకు, అజ్ఞానానికి, 
ఆశ్రయభూతుడు ఆ వ్యక్తియే; విషయభూతుడు కూడ ఆ వ్యక్తియే. 

పైన మనం చూసిన ఐంద్రజాలికుని శక్తి పరిమిత మైనది. అది కొంతమంది 
మీద మాత్రమే, కొంతసేపు మాత్రమే పని చేస్తుంది. మాయ అనేది అచింత్య ప్రభావం 
గలది, అచింత్యప్రభావరూపమైనది. దాని స్వరూపస్వభావాలు ఇలా ఉంటా యని 


ప్రస్తావన 53 


చెప్పడం కష్టం. ఇది పరమాత్మలో ఉన్న అద్భుతశక్తి. జీవు లందరూ ఈ మాయకు 
లోబడినవారే. పరమాత్మ మాత్రం దీనికి అతీతుడు. అగ్నిలో ఉన్న దాహకత్వశక్తి అగ్నిని 
దహించదు కదా? పరమాత్మ మాత్రం తన ఇచ్చానుసారం దానిని ప్రవర్తింపచేయగలడు, 
ఉపవనంహరించగలడు. ఈ మాయతో కలిసిన వరమాత్మయే జగత్తుకు 
ఉపాదానకారణ౦ నిమిత్తకారణమూ కూడ, మాయాళబలితం కాని శుద్ధ 
పరమాత్మతత్త్వం నిర్గుణం, 0-౪5 ఈ కర్శత్వాదులతో సంబంధం లేదు. 

జీవన్ముక్తులు తప్ప మిగిలిన జీవులందరూ ఆ అవిద్యలో, అజ్ఞానంలో 
చిక్కుకొన్నవారే. వీరు ఆ స్లితిలో ఉన్నంతవరకు జగజ్జీవాదులను వేరు వేరుగా 
చూస్తుంటారు. అందరూ ఒకే విధమైన రంగు గల కళ్లజోళ్ళు పెట్టుకొని ఉన్నారు. 
అందుచేత వాళ్ల చూపులో భేదం ఏదీ ఉండదు. తాను ధరించినది రంగు కళ్లజోడు 
అనే నిశ్చితజ్ఞానం ఉన్నవాడు తాను చూచుచున్నది యథార్ధరూపం కాదని తన 
మనస్సులో నిశ్చితంగా అనుకొంటూనే ఉంటాడు. జ్ఞాని పరిస్థితి అదే. 

ఈ మాయకు ఆవరణశక్తి. విక్షేపశక్తి అని రెండు శక్తు లుంటాయి. మొదటి 
శక్తిచేత పరమార్థతత్వాన్ని కప్పివేసి విక్షేపశక్తిచేత లేని ప్రపంచాన్ని చూపిస్తుంది మాయ. 
అందుచేత దాని అసలు స్వరూవం తెలిసికొన్ననాడు అది తనంతట తానే 
తొలగిపోతుంది. రజ్ఞుస్వరూపం తెలిసిన తరవాత సర్పం తొలగిపోయి నట్టు ఆత్మ 
స్వరూపం తెలిసిన తరవాత జగత్తు అదే తొలగిపోతుంది. ఇంక మిగిలేది 
అద్వితీయాత్మతత్త్యమే. ఈ విధంగా మాయ అనేదానిని ఉపనిషదాది ప్రతిపాదితరీతిలో 
అంగీకరించినప్పుడే ఉపనిషత్తుల ప్రధానోపదేశ్యమైన అద్యైతత్త్యం కుదురుతుంది. 

జగన్మిథ్యాత్వం 

ఈ జగత్తు పరబ్రహ్మమీద మాయామాత్రకల్పితమనీ, అందుచేత మిథ్య 
అనీ శ్రీ శంకరభగవత్సాదులు అనేకస్థలాలలో అనేకవిధాలుగా శ్రుతియుక్తిసాహాయ్యంతో 
ప్రతిపాదించి ఉన్నారు. 'మాయావాదం' అని చెప్పబడే ఈ వాదాన్ని ప్రాజ్మీర్ణయదూషితం 
కాని మనస్సుతో, నిష్పక్షపాతదృష్టితో పరిశీలించి అర్థం చేసుకొనడానికి ప్రయత్నిస్తే 
కొంతవరకు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆయన చెప్పిన మిథ్యాత్వం 
అంటే ఏమిటో తెల్స్తుంది. అందుచేత ఈ నీద్భాంతాన్ని కొంతవరకు 


54 ప్రస్తావన 


శ్రీశంకరభగవత్సాదుల మాటలలోనే తెలుసుకొనడానికి ప్రయత్నించుదాం. 

“ఈ ప్రపంచకం అంటే పేర్లు అకారాలు, కర్మలు, ఈ మూడింటి 
సముదాయం మాత్రమే. మిథ్యాజ్ఞానంచేత కల్పించబడిన ఈ మూడింటినీ మించి 
పపంచం అనేది లేదు. దీనిలో ఎక్కడ చూచినా పనులు, వాటి సాధనాలు, వాటి 
ఫలితాలు-ఇవే కనబడతాయి. (ఎండమావులలో కనబడే) నీటిని ఎండమావుల 
సత్యస్వరూపాన్ని తెలుసుకొనడం ద్వారా ఎండమావులలోను, (త్రాడుమీద కనబడే) 
సర్పాన్ని తాడుయొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకొనడం ద్వారా త్రాడులోను, 
(ఆకాశంలో ఉన్నట్లు కనబడే) నీలి రంగును ఆకాశం స్వరూపంతెలుసుకొనడం ద్వారా 
ఆకాశంలోను నిలీనం చేసినట్లు ఆత్మయొక్క యథార్థస్వరూపాన్ని తెలుసుకొని ఈ 
వ్రవంచకాన్ని ఆత్మయందే నిలీనం చేసి ఆనందరూపస్థితిని పాందాలి” అని 
కలోపనిషద్భాష్యంలో చెప్పబడింది. 

“ఏవం పురుషః ఆత్మని సర్వం (ప్రవిలాప్య నామరూపకర్మతయం 
యన్మిథ్యాజ్ఞానవిజృమ్బితం క్రియాకారకవ లలక్షణం స్వాత్మయాథాత్మ్యజ్ఞానేన 
మరీచ్యుదకరజ్ఞుసర్పగగనమలానీవ మరీచిరజ్ఞుగగనదర్శనేనైవ, స్వస్థః ప్రసన్నాత్మా 
కృతకృత్యో భవతి” (క.ఉ.భా. 1.3.14) 

“వరమాత్మ అవస్థాతయంతో నంబంధించి ఉండడం అనేది 
మాయామాత్రమే. ఇది రజ్ఞావు సర్పాదిరూపంలో భాసించడంవంటిదే” 

“మాయామాత్రం హ్యేతత్‌ యత్‌ పరమాత్మనః అవస్థాత్రయాత్మనా అవభాసనం 
రజ్ఞ్యా ఇవ సర్పాదిభావేన” (బ.సూ.భా. 2.1.9) 

జగత్తు స్వప్పంతోను, మాయావి సృజించిన గంధర్వనగరంతోను పోల్చబడింది. 

“ఈ జగత్తు వర్ణించిన రూపంలో ఇక్కడ లేనే లేదు; ఎందువల్లననగా ఇది 
స్వప్నంవంటిది; ఎండమావులలోని నీరువంటిది; మాయచేత నిర్మించబడిన 
గంధర్వనగరం వంటిది. కనబడి వెంటనే మాయమైపోయే స్వభావం కదా దీనిది?” 

“న రూపమస్యేహ యథా ఉపవర్ణితం తథా నైవోపలభ్యతే, స్వప్పమరీచ్యుదక 
మాయాగన్థర్వనగరసమత్వాత్‌. దృష్టనష్టస్వరూపో హి సః ఇతి” (భగవద్గీతాభాష్యమ్‌, 
15.3) 


ప్రస్తావన కర్‌ 


“సర్వాంతర్గతము, సర్వ వ్యాప్తమూ అయిన అ పదాన్ని ప్రయత్నపూర్వకంగా 
అన్వేషించాలి. ఇది జ్ఞానం కోసం చేసే అన్వేషణం. ఆ పదాన్ని తెలుసుకోవాలి. ఈ 
వురుషుడు, ఈ చైతన్యం ఎవరు? మాయావినుండి మాయామయమైన 
వస్తుసముదాయం ఆవిర్భవించినట్లు ఎవనినుండి అతి ప్రాచీనమైన ఈ సంసారవృక్షం 
బయలుదేరిందో ఆ పురుషుడే ఇతడు”. 

“తతః పశ్చాత్‌ యత్‌ వైష్ణవం పదం తత్పరిమార్గితవ్యమ్‌. పరిమార్గణమ్‌ 
అన్వేషణమ్‌. జ్ఞాతవ్యమిత్యర్థః..... కోసౌ పురుష ఇతి? ఉచ్యతే. యతః యస్మాత్‌ 
పురుషాత్‌ సంసారమాయావృక్ష ప్రవృత్తిః ప్రసృతా నిఃసృతా ఐనజాలికాదివ మాయా, 
పురాణీ చిరన్తనీ” (భ.గీ.భా. 15.4) 

జగత్ళష్టికి మాయ కారణం అని చెప్పడంలో మాయ జగత్తును సృష్టిస్తూన్నది 
అని ఉపనిషత్తుల అభిప్రాయం కాదు. ఉపనిషత్తుల ప్రకారం మాయోపహితమైన 
(మాయతో కూడిన) బ్రహ్మమే జగత్తుకు కారణం. ఈ స్థితిలో బ్రహ్మ సగుణమైనది. 
బ్రహ్మకు సంబంధించి నంతవరకు ఈ జగత్తు దాని నివర్తం మాత్రమే. ఆభాసమాత్రమే. 
తాడు మీద ఆభాసించే సర్పం వంటిది. అయితే మాయకు సంబంధించి నంతవరకు 
జగత్తు మాయాపరిణామం. పెద్ద తరంగాలు, చిన్న అలలు, బుడగలు మొదలైనవి 
ఏ విధంగా నీటియొక్క పరిణామాలో అట్లే జగత్తు కూడ మాయయొక్క పరిణామం. 
ఈ విషయాన్ని శ్రీ భగవత్పాదులు భోక్రాపత్త్యధికరణంలో స్పష్టీకరించారు. 

“ఉపపద్యత అయమస్మత్పక్తీ) పి విభాగః, ఎవం లోకే దృష్టత్వాత్‌. 
తథాహి-సము ద్రాదుదకాత్మనః అనన్యత్వే2 పి తద్వికారాణాం వీచీతరబ్గబుద్చుదాదీనా 
మితరేతరవిభాగః, ఇతరేతరసంశ్లేషాదిలక్షణశ్చ వ్యవహారః ఉపలభ్యతే (బ్రసూ.భా. 
2.113). 

“మా సిద్ధాంతం ప్రకారం కూడ భేదదృష్టి ఉపపన్నమే. ఇందుకు తగిన 
దృష్టాంతాలు మామూలుగా లోకానుభవంలో ఉన్నాయి కదా? ఉదాహరణకి - 
తరంగాలు, నురుగు, బుడగలు, ఇవన్నీ సముద్రజలంకంటె అభిన్నములే అయినా 
అవన్నీ వేరుగా ఉంటూనే ఉన్నాయి. ఒకప్పుడు ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి. 
ఒక్కొకప్పుడు కలుస్తూంటాయి.” 


56 ప్రస్తావన 


ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూ శ్రీభగవత్సాదులు సగుణ బ్రహ్మయైన 
విష్ణువునకు భక్తునకు మధ్య ఉన్న సంబంధం ఇలాంటిదే అని షట్పదీస్తోతంలో 
వర్ణించారు. ఒక ఆగ్గఐతిహాసకుడు ఈ శ్లోకాన్ని ఉదాహరిస్తూ శ్రీశంకరాచార్యులు 
మహాతత్త్వజ్న్ఞాని మాత్రమే కాకుండా మహాకవి కూడ అని కొనియాడాడు. 
శ్రీభగవత్సాదులు శ్రీమహావిష్ణువుతో ఇలా చెపుతారు - “ఓ! విష్ణూ! శుద్ధచైతన్యరూపంలో 
నిజానికి నీకూ నాకూ మధ్య భేదం లేదు. కాని పరమేశ్వరుడు భక్తుడు అనే సంబంధాన్ని 
పురస్కరించుకొని మాటలాడి నప్పుడు “నేను నీవాడను” అని అనాలి కాని “నువ్వు 
నావాడవు” అని నే ననకూడదు. ఎందువల్ల ననగా సముద్రానికీ తరంగానికీ మధ్య 
భేదం లేక పోయినా “సముద్రంయొక్క తరంగం” అంటాం కాని “తరంగంయొక్క 
సముద్రం” అని అనం కదా?” 

“సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్యమ్‌, 

సాముద్రో హి తరజ్ఞః క్యచన సముదో న తారజ్ఞిఃి 

కార్యంయొక్క సత్త కారణసత్తతో సమానమైతే అది పరిణామం. విషమం 
అయితే అది వివర్తం. ఘటం కార్యం, మృత్తు కారణం. కార్యమైన ఘటంయొక్క సత్త 
కారణమైన మృత్తుయొక్క సత్తతో సమానమైనదే గాన ఘటం నృుత్తుయొక్క పరిణామం; 
మార్పు చెందిన ఆకారం మాత్రమే. రుజ్జుసర్పభాంతిలో సర్బానికి రజ్ఞావు కారణం. 
కాని రజువుయొక్క సత్యత్వంకంటె సర్పంయొక్క సత్యత్వం తక్కువ స్థాయికి చెందినది. 
మొదటిది వ్యావహారికసత్యత్వం, రెండవది ప్రాతిభాసికసత్యత్వం. అందుచేత సర్పం 
రజ్జువుయొక్క వివర్తం. జగత్తు మిథ్య గాన, వ్యావహారికసత్త మాత్రమే ఉన్నది గాన, 
దాని సత్త బ్రహ్మయొక్క సత్తకంటె తక్కువది. అందుచేత అది బ్రహ్మయొక్క వివర్తం. 
దాని సత్త మాయమొక్క సత్తతో సమాన మైనది. అందుచేత అది మాయాపరిణామం. 

వేదాంతుల మాయ సాంఖ్యుల ప్రధానం కాదు. 

జగత్సృష్టికి లేదా జగదవభాసనానికి కారణ మని చెప్పబడే ఈ మాయ 
సాంఖ్యులంగీకరించిన, ప్రధానం అనే నామాంతరం గల మాయ కాదు. అ మాయ 
నిత్యమైనది, సత్యమైనది, స్వతంత్రమైనది. అయితే అద్వైతుల మాయకు స్వతంత్రమైన 
స్థితి లేదు. ఈవిషయాన్ని శ్రీ శంకరభగవత్సాదులు అనేక స్థలాలలో స్పష్టీకరించి 


ప్రస్తావన 57 
ఉన్నాయి. 

“యది వయం స్వత న్రాం కాంచిత్ర్సాగవస్థాం జగతః కారణత్వేన 
అభ్యుపగచ్చేమ ప్రసంజయేమ తదా ప్రధానకారణవాదమ్‌. పరమేశ్వరాధీనా 
త్వియమస్మాభిః ప్రాగవస్థా జగతో) భ్యుపగమ్యతే; న స్వతన్రా అర్థవతీ హిసాానహి 
తయా వినా పరమేశ్వరస్య స్రష్టృత్వం సిధ్యతి. శక్తిరహితస్య తస్య ప్రవృత్త్యనుపపత్తేః, 
ముక్తానాం చ పునరనుత్పత్తిః. కుతః? విద్యయా తస్యాః బీజశక్తేర్దాహాత్‌. అవిద్యాత్మికా 
హి సా బీజశక్తిః అవ్యక్తశబ్దనిర్దే శ్యా పరమేశ్వరాశ్రయా మాయామయీ మహాసుప్తిః. 
యస్యాం స్వరూపప్రబోధరహితాః శేరతే నంసారిణో జీవాః. తదిదమవ్యక్తం 
క్వచిదాకాశశబ్దనిరిష్టమ్‌- “ఎతస్మిన్ను ఖల్వక్షరే గార్గి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ” (బృఉ. 
3.8.11) ఇతి ప్రకేః క్వచిదక్షరశబ్దోదితమ్‌ “అక్షరాత్‌ పరతః పరః” (ము.ఉ. 2.11.2) 
ఇతి ప్రతేః క్వచిత్‌ మాయేతి సూచితమ్‌-“మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు 
మహేశ్వరమ్‌” (శ్వే.ఉ. 4.10) ఇతి మన్రవర్గాల్‌. అవ్యక్తా హి సా మాయా, 
తత్త్వాన్యత్వనిరూపణ స్య అశక్యత్వాత్‌” (బ్ర,సూ.భా. 1.4.3) 

“స్వతంత్రమైన ఒకానొక ప్రాగవస్థ జగత్తుకు కారణం అని మేం అంగీకరించి 
ఉన్నట్టయితే అప్పుడు మేం ప్రధానకారణవాదాన్ని అంగీకరించినట్టు అయేది. జగత్తు 
యొక్క ఈ ప్రాగవస్థ పరమేశ్వరాధీన మైనది అని మాత్రమే అంగీకరిస్తున్నాం కాని 
ఇది స్వతంత్రమైనది అని అంగీకరించడంలేదు. దానిని తప్పకుండా అంగీకరించాలి, 
దానికి ప్రయోజనం ఉంది. అది లేకపోతే పరమేశ్వరునికి సృష్టికర్వత్వం కుదరదు. 
శక్తి లేని పరమేశ్వరుడు ప్రవర్తింపజాలడు కదా? (దీనిని అంగీకరి స్తేనే) ముక్తులకు 
మళ్లీ పుట్టకపోవడం అనేది కుదురుతుంది. ఎందువల్ల? విద్యచేత (జ్ఞానంచేత) ఆ 
బీజశక్తి కాల్చివేయబడుతుంది. అవిధ్యారూపమైన ఆ బీజశక్తి అవ్యక్తం అని 
చెప్పబడుతుంది. ఇది పరమేశ్వరుణ్ణి ఆశ్రయించుకొని ఉన్న మాయారూపమైన 
మహానిద్ర. దీనిలోనే సంసారులైన జీవులందరూ స్వరూపజ్ఞానం లేకుండా (ఒళ్లు 
తెలియకుండా) నిద్రపోతున్నారు. “ఏతస్మిన్ను ఖల్వక్షరే గార్గి ఆకాశ ఓతశ్చ [పోతశ్చ” 
(గార్గీ! ఈ అక్షరం (బ్రహ్మ) మీదనే ఈ ఆకాశం పడుగుపేకలుగా అల్లబడి ఉంది) 
ఇత్యాదిశ్రతులలో ఈ అవ్యక్తమే ఆకాశశబ్దంచేత నిర్దేశించబడింది. “అక్షరాత్సరతః 


58 ప్రస్తావన 


పరః" (పరమైన అక్షరంకంటె పరుడు) ఇత్యాదిశుతులలో ఇదే అక్షరశబ్దంచేత 
నిర్దేశించబడింది. “మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌” ఇత్యాది 
శ్రతులలో ఇదే మాయ అని చెప్పబడింది. ఎందువల్ల ననగా తత్త్యాన్యత్వాలచేత 
నిరూపించడానికి శక్యం కాదు గాన ఆ మాయ అవ్యక్తం.” 

ఇక్కడ “తత్వాన్యత్వనిరూపణస్యాశక్యత్వాల్‌' అనగా మాయ బ్రహ్మస్వరూపమే 
అని చెప్పడం కుదరదు; అలా చెపితే బ్రహ్మ ఏ విధంగా సత్యమైనదో మాయ కూడా 
ఆ విధంగానే సత్య మైనది అని అంగీకరించవలసి వస్తుంది. ఇది బ్రహ్మకంటె 
భిన్నమైనది అని చెప్పడం కూడ కుదరదు; అలా చెపితే ఇది జగత్తుకు కారణం 
కాజాలదు. ఆకాశాదులు బ్రహ్మనుండి పుడుతున్నా యని కదా శ్రుతులు చెపుతున్నాయి? 
అందుచేత మాయ సత్‌ కాదు, శశశృంగాదుల వలె అసత్‌ కూడ కాదు. ఈ విధంగా 
దీని స్వరూపాన్ని ఏ విధంగానూ కూడ నిర్వచించడానికి శక్యం కాదు గాన ఇది 
అనిర్వచనీయం. జగత్తుకు కారణమైన మాయ అనిర్వచనీయ మైనప్పుడు కార్యమైన 
జగత్తు అనిర్వచనీయం అని వేరుగా చెప్ప నవసరం లేదు. 

మిథ్యాత్వాన్ని గూర్చిన కొన్ని అపోహలు - తన్నిరాకరణం 

ఈ విధంగా జగత్తు అనిర్వచనీయం, అనగా మిథ్య, అని శ్రీ శంకరభగ 
వత్పాదులు వ్రతిపాదించగానే తరువాతి కాలంలో వచ్చిన చాలముంది 
వివిధసంప్రదాయప్రవర్తకులు ఏదో మహాప్రమాదం వచ్చిం దని ఉలిక్కిపడి, 
కంగారుపడి పోతూ ఈ జగన్మిథ్యాత్వాన్ని గూర్చి అనేకమైన ఆక్షేపణలు లేవదీయడం 
ప్రారంభించారు. వాటిలో అందరూ అడిగే, చిన్నపిల్లల ప్రశ్న వంటి ప్రశ్న ఇది. జగత్తు 
మిథ్యా అంటున్నావు కదా? ఈ మిథ్యాత్వం కూడ జగత్తులో అంతర్గతమే కదా? 
అందుచేత ఈ మిధ్యాత్వం కూడ మిథ్యయే కావాలి. అప్పుడు జగత్తు సత్యమనే 
తేలుతుంది కదా? 

“మిథ్యాత్వస్య చ మిథ్యాత్వే సత్యత్వం స్థాపితం భవేత్‌” 

ఈ ప్రశ్నకు సమాధానం ఇదే భాషలో చెప్పవచ్చును. మిథ్యాత్వం మిథ్య 
అయినట్లే మిథ్యాత్వంయొక్క మిథాత్వం కూడ మిథ్యయే. అందుచేత మళ్లీ 
జగన్మిథ్యాత్వమే స్థాపించబడుతుంది. ఈవిధంగా- 


ప్రస్తావన 59 


“మిథ్యాత్వమిథ్యాత్వస్యాపి మిథ్యాత్వే సత్యతా కుతః” 
అని ప్రతిబంద్యా ఉత్తరం ఇవ్వవచ్చు. ఆ మిథ్యాత్వంయొక్క మిథ్యాత్వం అంటూ 
ఇలా పొడిగించుకుంటూ పోతే అది నిజంగానే చిన్నపిల్లల ఆట అవుతుంది. మనం 
ఇలా మాటలతో ఆడుకుంటూండగానే బ్రహ్మజ్ఞానం కలిగినవానికి ఈ మిథ్యాత్వాదు 
లన్నింటితోనూ నహా మొత్తం జగత్తంతా కొట్టుకొనిపోతుంది. ఇలాంటి 
శాస్త్రీయసమాధానాలు బ్రహ్మవిద్యాభరణ (2.1.18) అద్వైతసిద్యాదులలో విశదంగా 
సప్రమాణంగా చూపబడ్డాయి. 

జగత్తు మిథ్య అయినప్పుడు జగదంతర్గతమైన వేదాంతంకూడ మిథ్యయే 
కదా; దానివల్ల సత్యమైన బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది?నిజానికి, అంతా బ్రహ్మ 
మయమే అవడంవల్ల ఆచార్యుడులేడు, శిష్యుడు లేడు, శాస్త్రమూలేదు. జ్ఞానోపదేశ 
మనేదే కుదరదు అనేది మరొక విమర్శ. దీనికి శ్రీశంకరభగవత్సాదులు అనేక ప్రదేశాలలో 
సమాధానాలు చెప్పే ఉన్నారు. అన్ని మాట్లు చెప్పినా అవి చదవకో చదివినా అర్థంకాకో, 
“ఎమైనా సరే మేం అర్థం చేసికొనదలచుకోలేదు” అనే పట్టుదలచేతనో ఆచార్యపదం 
అధిష్టించిన వారు కూడా ఈ విమర్శలు మాటిమాటికీ చేస్తూనే ఉంటారు. ఈ ఆశంకకు 
శ్రీశంకరభగవత్పాదులు చెప్పిన సమాధానం ఇది. 

“కథం త్వనత్యేన వేదాన్తవాక్యేన నత్యన్య బవ్మోత్మభావన్య 
ప్రతిపత్తిరుపపద్యేత? న హి రజ్ఞుసర్పేణ దష్టో మ్రియతే, నా పి మృగతృష్టికామృసా 
పానావగాహనాది ప్రయోజనం క్రియతే ఇతి. నైష దోషః. శజ్కావిషాది 
నిమిత్త్రమరణాదికార్యదర్శనాత్‌. స్వప్పదర్శనావస్థస్య చ సర్పదంశనోదకస్నానాది 
కార్యదర్శనాత్‌, తత్ర కార్యమప్యనృతమేవేతి చేత్‌ బూయాత్‌; తత్ర బూమః - యద్యపి 
స్వప్పదర్శనావస్థస్య సర్బదంశనోదకస్నానాది కార్యమనృతం తథాపి తదవగతిః సత్యమేవ 
ఫలమ్‌. ప్రతిబుద్ధస్యాప్యబాధనాత్‌. న హి స్వపష్నాదుట్ధితః స్వప్పదృష్టం సర్పదంశనాది 
కార్యం మిథ్యేతి మన్యమానః తదవగతిరపి మిధ్యేతి మన్యతే కళ్చిత్‌” 

(బ్ర.సూ.భా. 2.1.14 తదనన్యత్వాధికరణం) 

“అసత్యమైన వేదాంతవాక్యంచేత సత్యమైన బ్రహ్మాత్మభావంయొక్క జ్ఞానం 
ఎలా కలుగుతుంది? రజ్ఞుసర్బం కరచినవాడు మరణించడం లేదు కదా? 


60 ప్రస్తావన 


ఎండమావులలోని నీళ్లచేత పానం, స్నానం మొదలైన పనులు చేయబడడం లేదు 
కదా? ఈ దోషం లేదు. శంకావిషాదులవల్ల కలిగిన (ఆ పాముకరిచింది, విషం ఎక్కింది 
అనే శంకవల్ల కలిగిన) మరణాదికార్యాలు కనబడుతున్నాయి కదా? స్వప్నం చూచే 
అవస్థలో ఉన్నవానికి సర్పం కరవడం, నీళ్లలో స్నానం చేయడం మొదలైన కార్యాలు 
కనబడుతున్నాయి కదా? అక్కడ ఉన్న కార్యం కూడ అసత్యమే అన్నట్లయితే ఈ 
విషయంలో (సమాధానం) చెపుతున్నాం. స్వప్పదర్శనావస్థలో ఉన్నవానికి సంబంధించిన, 
సర్పం కరవడం, ఉదకంలో స్నానం చేయడం మొదలైన కార్యం అసత్యమే అయినా 
దాని జ్ఞానం అనే ఫలం సత్యమే కదా? మేల్కొన్న తరవాత కూడ జ్ఞానరూపమైన ఈ 
ఫలం బాధించ బడడంలేదు. స్వపష్నంనుండి మేల్కొని స్వప్నంలో కనబడిన 
సర్పదంశనాదికార్యం మిథ్య అని అనుకుంటూన్నవాడు ఎవ్వడూ ఆ కార్యంయొక్క 
జ్ఞానాన్ని కూడ మిథ్య అని అనుకొనడం లేదు కదా? 

“బహ్మ తప్ప మరేమీ లేదనే పక్షంలో ఎవ్వడూ, ఎవ్వనికీ, ఏమీ 
ఉపదేశించడానికి అవకాశమే లేదు” అనే ఈ అక్షేపాన్ని శ్రీ శంకరభగవత్సాదులు 
బృహదారణ్యకోపనిషద్భాష్యంలో కూడ చక్కగా సమాధానం చెప్పారు. “అత్యున్నతము, 
పారమార్థికమూ అయిన అద్వైతత్తత్వభూమికలో ఇలాంటి భేదాలకు అవకాశం లేదు 
అని నీ ఆక్షేపణకు అభిప్రాయ మైతే అది మాకు కూడ అంగీకార్యమే. అలా కాక 
బ్రహ్మస్థితి ఇంకా లభించని క్రింది భూమికలో నైతే ఈ అక్షేపానికి అవకాశం లేనే 
లేదు. ఆ భూమికలో కర్త, కర్మ కరణం మొదలైన భేదా లన్నీ స్పష్టంగా కనబడుతుండగా 
అవేవీ లేవని ఎలా అంటావు? అందుచేత అద్వైతతత్త్వం అనే ఈ మహాదుగ్గంలోనికి 
అల్బబుద్భులు గాని, శాస్త్రగురుప్రసాదం లేని తార్కికు లనే భటులు, భట్రాజులు 
గాని ప్రవేశించజాలరు”. 

“యదుక్తం బ్రహ్మైకత్వే యస్మై ఉపదేశః, యస్య చ ఉపదేశ గహణఫలం 
తదభావాత్‌ ఏకత్వోపదేశానర్థక్యమితి; తదపి న; అనేకకారకసాధ్యత్వాత్‌ క్రియాణాం 
కళ్చోద్యో భవతి? ఏకస్మిన్‌ బ్రహ్మణి నిరుపాధికే న ఉపదేశః, న ఉపదేష్టా న చ 
ఉపదేశగ్రహణఫలమ్‌; తస్మాదుపనిషదాం చానర్ధక్యమిత్యేతదభ్యుగతమేవ. అథ 
అనేకకారకానర్థక్యం చోద్యతే, న. స్వతో) భ్యుపగమవిరోధాత్‌ ఆత్మవాదినామ్‌. తస్మాల్‌ 


ప్రస్తావన 6 


తార్కికచాటభటరాజావ వేళ్యం దుర్గమిదం అల్పబుద్భ్యనవగమ్యం 
శాస్త్రగురుప్రసాదరహితైశ్చ” (బృ. ఉ.భా. 2.1) 

ఉపనిషత్తులలో రెండు రకాలైన వాక్యాలు కనబడుతున్నాయి. నిర్విశేషము. 
నిర్గుణము అయిన బ్రహ్మ ఒక్కటే సత్యం అని కొన్ని వాక్యాలు బోధిస్తూండగా కొన్ని 
వాక్యాలు వివిధరూపాలలో సగుణబ్రహ్మను, అనేక విధాలైన భేదాలకు నెలవైన 
జగత్తును వర్ణిస్తున్నాయి. ఈ రెండు విధాలైన వాక్యాల మధ్య సమన్వయం 
సంపాదించడం కోసం శ్రీ శంకరభగవత్సాదుల ప్రవేశపెట్టిన ఈ మిథ్యాత్వవాదాన్ని 
మనం వెనుక చూచినట్లు తరువాత సం ప్రదాయాలవారు పారబాటుగా అర్థంచేసుకొన్నా 
రనేనా చెప్పాలి లేదా కావాలని వక్రవ్యాఖ్యానాలు చేయడానికి పూనుకున్నారని చెప్పాలి. 
త్రాడుమీద సర్పం ఆరోపించబడినట్లు బ్రహ్మమీద జగత్తు ఆరోపించబడింది అని 
వినగానే వీళ్లందరికీ తమ పాదాల క్రింద నేలను దొవిచివేస్తున్నుంత భయం కలిగింది. 
ఒక సత్యమైన పదార్థాన్ని అనగా నిజానికి ఒక రూపంలో ఉన్న పదార్థాన్ని మరొక 
రూపంలో చూడడం జరుగుతూ ఉంటుంది అనే విషయం బుద్ధికి పట్టడానికి మాత్రమే 
శుక్తిరజతం, రజ్జుసర్పం మొదలైన దృష్టాంతాలు చూపబడ్డాయి. దృష్టిదోషం, వెలుతురు 
చాలకపోవడం మొదలైన కారణాలచేత తాడుమీద సర్పం ఆరోపించబడితే జీవు డే 
విధంగా అనాదియో అదే విధంగా అనాదియైన మాయయొక్క శక్తిచేత జగత్తు 
బ్రహ్మమీద ఆరోపించబడుచున్నది. సర్పాన్ని ఆరోపించడానికి హేతువైన అజ్ఞానం 
(అవిద్య) కొన్ని క్షణాలలో తొలగింపబడుతే కొన్ని వందల జన్మలెత్తిన తరవాతనే 
మాయను తొలగించుకొనడానికి శక్యం కావచ్చు. ఈ దృష్టాంతదార్‌ష్టాంతికాలమధ్య 
ఉన్న సామ్యం (పోలిక) ఇంత మాత్రమే. దీనిని ఇంతకు మించి ముందుకు 
త్రోయడానికి వీలులేదు. త్రోయకూడదు. మాయ, జీవుడు, జగత్తు అనేవి రజ్వజ్ఞానము, 
సర్పమూ వలె అత్యల్బకాలికములు కాదు. అద్వైతసిద్ధాంతం ప్రకారం - జీవుడు, 
పరమేశ్వరుడు, శుద్ధచైతన్యం, జీవపరమాత్మల భేదం, అవిద్య, అనగా మాయ, 
మాయాచైతన్యాల సంబంధం ఈ ఆరూ అనాదులు- 

“జీవ ఈళో విశుద్ధా చిత్తథా జీవేశయోర్ఫిదా, 

అవిద్యా తచ్చితోర్యోగః షడస్మాకమనాదయః”. 


62 ఫ్రేస్తాసన 


వేదాంతుల జగన్మిధ్యాత్యానికీ ఇతరుల 
జగత్సత్యత్వానికీ భేదం లేదు 

“సత్యం జ్ఞామనన్తం [బహ్మ" ఇత్యాద్యుపనిషత్తులు బ్రహ్మ సత్యం అని 
చెపుతున్నాయి. ఈ సత్యశబ్దాన్నే జగత్తు విషయంలో కూడ ఉపయోగిస్తే జగత్తు కూడ 
బ్రహ్మం ఎంత సత్యమో అంతే సత్యం అనే భ్రాంతి కలగవచ్చు. అప్పుడు బ్రహ్మ 
ఒకటే సత్యం అని ప్రతిపాదించే (ప్రతుల ప్రామాణ్యానికి విఘాతం కలుగుతుంది. 
అందుచేత ఈ రెండు సత్యత్వాల మధ్య నున్న భేదం స్పష్టంగా తెలవడం కోసం శ్రీ 
శంకరభగవత్సాదులు జగత్తులో ఉన్న ఆ పేక్షికమైన సత్యత్వానికి వ్యావహారికసత్యత్వం 
అని పేరుపెట్టారు. రజ్ఞాసర్బంలో ఉన్న సత్యత్వానికి ప్రాతిభాసికసత్యత్వం అని పేరు 
పెట్టారు. అంతేనే కాని ఈ జగత్తు రజ్ఞుసర్బంవలె ప్రాతిభాసికం అని శ్రీ శంకరభగవత్సాదు 
లెన్నడూ అభి ప్రాయపడలేదు. ఎక్కడో పది లక్షలమందిలో ఒక్కడుగా ఉండే 
జీవన్ముక్తునికి (జ్ఞానోదయానంతరం) ఇది ప్రాతిభాసికం అయితే కావచ్చునేమో! 
అందుచేత ఇతరదార్శనికులు అంగీకరించిన జగత్సత్యత్వానికీ, అద్వైతు లంగీకరించిన 
జగన్మిథ్యాత్వానికీ భేదం లేదు. భేదం అల్లా మాటలలో మాత్రమే. బ్రహ్మసాక్షాత్కారం 
కలిగే వరకు జగత్తు ఉంది, పుణ్యపాపా లున్నాయి. స్వర్గనరకాదు లున్నాయి. 
వురాణాదులలో వర్ణించిన అన్ని లోకాలూ ఉన్నాయి. ఈ విషయం శ్రీ 
శంకరభగవత్సాదులు అనేకస్థలాలలో సుస్పష్టంగా ప్రతిపాదించారు. ఎవరైనా ఈ 
వాక్యాల వైపు పెడచెవి పెట్టి “జగత్తు మిథ్య అంటే అయ్యో! జగద్వ్యవహారం నడవదే: 
ప్రమాణ ప్రమేయాదిభేదం కుదరదే” అని ఆక్రోశిస్తూనే ఉంటే అందుకు బాధ్యుడు 
అద్వైతి కాదు. “నాయం స్థాదోరపరాధః యదేనమ్‌ అన్లో న పశ్యతి”. అయితే జగత్సత్యత్వం 
బ్రహ్మసత్యత్వం వంటిదే అంటే మాత్రం అది థ్రుకివిరుద్ధం. అద్వైతులకు అలాంటి 
సత్యత్వం అంగీకార్యం కాదు. 

శ్రీశంకరభగవత్సాదులు ఛాందోగ్యోపనిషద్భాష్యంలో ఇలా అంటారు. “ప్రాక్‌ 
సదాత్మప్రతిబోధాత్‌ స్వవిషయే? పి సర్వం సత్యమేవ, స్వప్నదృశ్యా ఇవేతి న కళ్చిద్విరోధః” 
(ఛా.ఉ.భా. 84) 

“స్వప్నంలో చూస్తూన్న వస్తువు లన్నీ ఆ స్వప్నం చూస్తున్నంత సేపూ ఏ 
విధంగా సత్యమైనవో అదే విధంగా అద్వితీయాత్మసాక్షాత్కారం కలిగే వరకు అంతకు 
పూర్వం చూస్తూన్న దంతా స్వవిషయంలో (దాని స్వరూపంలో, అది ఎలా కనబడితే 


ప్రస్తావన 63 


అలా) సత్యమే.” 

సూత్రభాష్యంలో ఒక స్థలంలో ఇలా అంటారు. “నను ఏకత్వాభ్యుపగమే 
నానాత్వాభావాళ్‌ ప్రత్యక్షాదీని లౌకికాని ప్రమాణాని వ్యాహన్యేరన్‌; నిర్విషయత్వాత్‌; 
స్థాణ్యాదిప్వివ పురుషాదిజ్ఞానాని. తథా విధిప్రతిషేధశాస్త్రమపి భేదా పేక్షత్వాత్‌ తదభావే 
వ్యాహన్యేత. మోక్షశాస్తమపి, శిష్యశాసి త్రాదిభే దసాపేక్షత్వాత్‌. కథం చానృతేన 
మోక్షశాస్రేణ ప్రతిపాదితస్య ఆత్మైకత్వస్య సత్యత్వముపపద్యేతేతి-అ త్రోచ్యతే-నైష దోష. 
నర్వవ్యవవోరాణావేంవ ప్రాగ్‌ బ్రవ్మాత్మత్వవిజ్ఞానాల్‌ నత్యత్య్వోవవత్తేః, 
స్వప్పవ్యవహారస్యేవ ప్రొక్రబోధాత్‌. యావద్ధి న సత్యాత్మై కత్వ ప్రతిపత్తిః తావత్రమాణ 
ప్రమేయఫలలక్షణేషు వికారేష్యనృతత్వబుద్ధిః న కస్య చిదుత్పద్యతే. వికారానేవ త్వహం 
మమేతి అవిద్యయా ఆత్మీయేన భావేన సర్వో జన్తుః ప్రతిపద్యతే స్వాభావికీం 
బ్రహ్మత్మతాం హిత్వా. తస్మాత్‌ ప్రాగ్‌ బ్రహ్మాత్మతాప్రతిబోధాత్‌ ఉపపన్నః సర్వో లౌకికో 
వైదికళ్చ వ్యవహారః”, (బ్రసూ.భా. 2.1.14, తదనన్యత్వాధికరణమ్‌). 

“ఏకత్వమే కాని భేదం అనేది లేదు అని అంటే ప్రత్యక్షాది ప్రమాణాలచేత 
గ్రహింపదగిన విషయమే లేకపోవడం చేత, “ఇది స్థాణువే” అను జ్ఞానం కలిగిన 
తరవాత (అంతకు మునుపు కలిగిన) “ఇతడు పురుషుడు” అనే జ్ఞానానికి ఏ విధంగా 
అవకాశం లేకుండా పోతుందో అదే విధంగా లౌకికమైన ఈ ప్రత్యక్షాది ప్రమాణా లన్నీ 
వ్యర్థము లైపోతాయి. అదే విధంగా భేదదృష్టిమీద ఆధారపడి ఉన్న విధిశాస్తమూ, 
నిషేధశాస్తమూ, శిష్యుడు ఆచార్యుడు ఇత్యాదిభేదదృష్టిమీద ఆధారపడి ఉన్న 
మోక్షశాస్త్రంచేత ప్రతిపాదించబడిన అత్మైకత్వం సత్యం ఎలా అవుతుంది? ఇక్కడ 
(సమాధానం) చెప్పబడుచున్నది. ఈ దోషం లేదు. మెలకువ రావడానికి ముందు 
న్వపష్నవ్యవహారం అంతా సత్యం అయినట్లు బహ్మాత్మత్వజ్ఞానానికి ముందు 
సకలవ్యవహారాలు సత్యము లవడం కుదురుతుంది. సత్యాత్మైకత్వజ్ఞానం ఎంతవరకు 
కలగదో అంతవరకు ఎవనికీ కూడ ప్రమాణములు ప్రమేయములు ఫలములు ఈ 
రూపాలలో నున్న వికారా లన్నీ అసత్యములు అనే బుద్ది కలగదు కదా? ప్రతీవాడు 
అవిద్యచేత తన సహజమైన బ్రహ్మాత్మత్వాన్ని విడిచి వికారాలనే 'తాను', 'తమవి' 
అని గ్రహిస్తూంటాడు. అందువల్ల సమస్తమైన లౌకికవ్యవహారమూ, వైదికవ్యవహారమూ 
కూడ బ్రహ్మాత్మతాజ్ఞానానికి ముందు కుదురుతుంది”. 


64 ప్రస్తావన 


నిజానికి శంకరభగవత్సాదులు చతుర్ధసూతవ్యాఖ్యాంతంలోనే బెపనిషద 
సం ప్రదాయజ్ఞుడైన ఒక ప్రాచీనాచార్యుని మూడు శ్లోకాలు ఉదాహరిస్తూ ఈ విషయాన్ని 
స్పష్టీకరించారు. 

“తస్మాదహం బ్ర హ్మాస్మీత్యేతదవసానా ఏవ సర్వే విధయః సర్వాణి చేతరాణి 
ప్రమాణాని. న హి అహేయానుపాదేయాద్వైతాత్మావగతౌ నిర్విషయాణి అ ప్రమాతృకాణి 
చ ప్రమాణాని భవితుమర్శన్తి ఇతి. అపి చాహుః- 

“గౌణమిధథ్యాత్మనో) సత్త్వే పు త్రదేహాదిబాధనాత్‌ 

నదృహ్మాత్మాహమిత్యేవం బోధి కార్యం కథం భవేత్‌, 

అన్వేష్టవ్యాత్మవిజ్ఞానాత్రాక్‌ ప్రమాతృత్వమాత్మనః, 

అన్విష్టః స్యాత్‌ ప్రమాతైవ పాష్మదోషాదివర్ణితః. 

దేహాత్మప్రత్యయో యద్వత్రృమాణత్వేన కల్పితం, 

లౌకికం తద్వదేవేదం ప్రమాణం త్వాత్మనిశ్చయాత్‌”. (బ్ర.సూ.భా. 1.1.4) 

“అందువల్ల సమస్తమైన విధులు, సమస్త ప్రమాణాలు కూడా 'అహం బ్రహ్మాస్మి” 
అనే జ్ఞానం కలగగానే అంతమైపోతాయి. ఎందువల్ల ననగా అద్వితీయాత్మసాక్షాత్కారం 
కలగగానే ప్రమాత ప్రమేయాలు ఇవన్నీ కూడ అంతర్జితాలైపోతాయి. నిజానికి ఈ 
అద్వితీయాత్మ నిరాకరించడానికి శక్యం కాదు; క్రొత్తగా పొందబడేది కాదు. దీని 
సాక్షాత్క్మరం కలిగిన తరవాత ప్రమాణాలు వాటి (ప్రమాణత్వాన్ని కోల్పోతాయి. 
అందుచేతనే వారు (బ్రహ్మజ్ఞానం కల సంప్రదాయజ్ఞులు) ఇలా అన్నారు. 

“సద్రూపమైన బ్రహ్మయే నేను (నేను ఆ సద్రూపబ్రహ్మయే) అనే జ్ఞానం 
కలిగిన తరవాత గౌణాత్మ మిథ్యాత్మ కూడ ఉండవు. అప్పుడు పుత్రాదులు దేహాదులు 
కూడ బాధితములైపోతాయి. అలాంటప్పుడు ఇంక చేయవలనిన కార్యం 
ఏముంటుంది.?” 

“ఆత్మకు ప్రమాతృత్వం అనేది అన్వేషింపదగిన ఆత్మస్వరూపంయొక్క జ్ఞానం 
కలిగేటంతవరకే. ఇంతవరకు అన్వేషించబడినవాడు పాపాలు దోషాలు లేని 
ప్రమాతయే. (ఆ ఆత్మస్వరూపం తెలియగానే ప్రమాతయొక్క ప్రమాతృత్వం తొలగి 
పోతుంది.”) 

“ఆత్మ సాక్షాత్కారం కలిగేవరకు, దేహమే ఆత్మ అనే జ్ఞానం ఏ విధంగా 


వ్రీస్తావన 65 


ప్రమాణంగా అంగీకరించబడిందో, అదే విధంగా లౌకికప్రమాణం కూడ ప్రమాణంగా 
అంగీకరించబడుతుంది.” 

ప్రపంచ స్వభావాన్నీ స్వరూపాన్నీ గూర్చి మిథ్యావాదియొక్క అభిప్రాయాన్ని 
సుస్పష్టం చేయడంచేత ఈ మూడు ళోకాలకి ఒక వైశిష్యం ఉంది. ఈ మూడు శ్లోకాల 
భావాన్ని వాచస్పతిమిశుడు ఈ విధంగా వివరించాడు. 

“తనకీ తన దారపుత్రాదులకీ ఏమీ భేదం లేదన్నట్లు ప్రతీ వాడూ అనుకొంటూ 
ఉంటాడు. అందుచేతనే వాళ్లు సుఖంగా ఉన్నప్పుడు తాను కూడ ఆనందిస్తాడు 
వాళ్లు కష్టాలలో ఉన్నప్పుడు దుఃఖిస్తాడు. అందుచేత వీనికి దారపుత్రాదులు గౌణాత్మ, 
ఈ అభేదబుద్ధి సుఖదుఃఖా లనే గుణాలను పట్టి ఏర్పడింది గాన దీనికి గౌణాత్మ 
అని పేరు. అదే విధంగా మానవుడు అజ్ఞానంచేత శరీరమే తాననీ, ఇంద్రియాలే 
తాననీ అనుకొంటూ ఉంటాడు. అందుచేత ఇవి వాని మిధ్యాత్మ, లోకయాత్ర, 
లౌకికవ్యవహారం అంతా, ఈ గౌణాత్మాభిమానంమీదా, మిథ్యాత్మాభిమానంమీదా 
ఆధారపడి నడుస్తూంటుంది. గౌణాత్మాభిమానం తొలగిపోతే “నా భార్య” “నా 
కుమారుడు” అనే భావం తొలగిపోతుంది. అనగా మమకారం నశిస్తుంది. 
మిథ్యాత్మాభిమానం తొలగిపోతే లౌకికవ్యవహారం మాత్రమే కాక శ్రవణమననాదికమైన 
ఆధ్యాత్మికవ్యవహారం కూడ నిలిచిపోతుంది. ఆధ్యాత్మికసాధన చేయనివాడు బ్రహ్మాత్మ 
సాక్షాత్కారం పొందడం అసంభావ్యం. ఆత్మయొక్క యథార్థస్వరూపం తెలియనంతవరకే 
ప్రమాత (తెలుసుకొనేవాడు), ప్రమేయం (తెలియదగినది) ప్రమ (జ్ఞానం) అనే భేదం 
ఉంటుంది. ఈ ప్రమాత ఎవరు? ఇంతవరకు ఎవనికొరకు ఈ అన్వేషణం 
చేయబడిందో అతడే ప్రమాత; ఈ ప్రమాతలో, వాస్తవానికి, ఎలాంటి దోషాలు లేవు. 
వతి ఒక్కడూ కూడ తానే శరీర మనీ, తానే ఇందియాలనీ అనుకొంటూ 
లౌకికవ్యవహారాసక్తు డౌతున్నాడు. అద్వైతులే కాదు, ఇతరదార్శనికు లందరూ కూడ 
ఈ దేహాత్మబుద్ధి మిథ్య అని అంగీకరించవలనిందే. ఎందుచేతననగా ఇది 
ప్రమాణాలచేత బాధించబడుచున్నది. అయినా కూడ ఈ లోకవ్యవహారం ఏ 
అడ్డంకులూ లేకుండ కొనసాగుతూనే ఉంది. అందుచేత ఆత్మసాక్షాత్కారం కలిగే 
వరకు, అనగా నేనే పరబ్రహ్మను అనే జ్ఞానం కలిగే వరకు, జగత్తులో ఉన్న ప్రతివస్తువూ 
సత్యమే”. 


66 ప్రస్తావన 


అందుచేత శ్రీ శంకరభగవత్సాదులు ప్రతిపాదించిన ఈ జగన్మిథ్యాత్వం 
వినగానే కంగారుపడిపోవలసిన పనిలేదు. మిథ్యాత్యం అంటే ఎమిటి అని అందరికీ 
అర్థం అవడంకోసం శ్రీ శంకరభగవత్సాదులు చూపిన రజ్జుసర్పాదిదృష్టాంతాలను చూచి 
“అయ్యో! మనం ఉంటూన్న ఈ ప్రపంచం ఇంతేనా” అని విలపించ నవసరం లేదు. 
అర్థరహితంగా ఉనృత్తుల వలె తమలో ఉన్న లోపాలను ఆయనలో ఆపాదించి శ్రీ 
శంకరభగవత్సాదులను కటువుగా దూషించవలసిన పనిలేదు. ఈ సందర్భంలో “ది 
క్రిటికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియన్‌ ఫిలాసఫీ” అనే గ్రంథంలో ప్రొఫెసర్‌ చంద్రధరశర్మ 
వ్రాసిన వాక్యాలు ఉదాహరించడం అప్రస్తుతం కాదు. 

Many critics have failed to understand the real significance of 
Maya or Avidya and have, therefore, charged Sankara with explaining the 
world away. But this charge is based on a shifting of stand-points. Sankara, 
as we have shown above, has granted some degree of reality even to 
dream, illusions and errors. How can he take away the reality of this 
world? The words real and unreal are taken by Sankara in their absolute 
sense. Real means real for all times and Brahman alone can be real in 
this sense. Similarly unreal means absolutely unreal like the hares horn, 
which the phenomical world is not. Hence this world is neither real nor 
unreal. This shows its self-contradictory and therefore, incomprehensible 
nature. It is relative, phenomenal finite. But itis not illusory. It is true for all 
practical purposes. What does it matter to us, worldly people, if it is not 
absolutely true in the philosophical sense. When the reality which is de- 
nied to this world means reality for all times the unreality which is attrib- 
uted to it means non-eternity. Who can stand up and say that the world is 
not unreal if unreal means non-eternal? Again the world will be sublated 
only when the knowledge dawns, not before. This should make us humbly 
Strive after knowledge rather than engage outselves in futile quarrels. 
Sankara's intention is perfectly clear-none can condemn this world as 


ప్రస్తావన 67 


unreal, he who does it is not qualified to do so and he who is qualified to, 
do so will not do so for he would have risen above language and finite 
thought". (P 279) 

“శంకరాచార్యులు చెప్పిన మాయయొక్క లేదా అవిద్యయొక్క స్వరూపాన్ని 
చాలామంది విమర్శకులు అర్థం చేసికొనకుండా శంకరులు జగత్తే లేదని అన్నా రని 
నిందిస్తున్నారు. ఈ దూషణం శంకరులు చెప్పిన విషయాన్ని తారుమారుచేయడవల్ల 
ఏర్పడినది. మేం పైన వివరించిన రీతిగా శంకరాచార్యులు స్వప్పాలకీ, భాంతులకు 
కూడ కొంత సత్యత్వాన్ని అంగీకరించారు. అలాంటప్పుడు ఆయన ప్రపంచానికి ఏ 
మాత్రమూ సత్యత్వం లేదని ఎలా అంటారు? సత్యం, అసత్యం అనే మాటలకు, 
శంకరాచార్యులు సర్వవిధాలా (ఏనాటికీ) మార్పులేని సత్యం, సర్వవిధాలా (ఏనాటికీ) 
మార్పులేని అసత్యం అనే అర్థాలు గ్రహించారు. సత్యం అంటే ఎప్పటికీ సత్య మైన 
దని అర్థం. ఆ అర్థంలో బ్రహ్మ ఒక్కటే సత్యం అని చెప్పడానికి తగినది. అసత్యం 
అనగా ఎన్నడూ ఉండడానికి అవకాశం లేనిది. కుందేటి కొమ్ము వంటివి ఇలాంటి 
అసత్యపదార్థాలు. ప్రత్యక్షంగా కనబడుతూన్న ప్రపంచకం ఈ విధంగా అసత్యమైనది 
అని చెప్పడం ఏ నాడూ కుదరదు. అందుచేత ఈ ప్రపంచకం (బ్రహ్మవలె) సత్యమూ 
కాదు, (శశశృంగాదుల వలె) అసత్యమూ కాదు. అందుచేత ఇది విరుద్ధస్వభావం కల 
దనీ అనిర్వచనీయ మనీ తెలుస్తూన్నది. ఇది సాపేక్షం (దీనికున్న సత్యత్వం సాపేక్షం). 
దృశ్యమైనది. సాంతం. అయితే ఇది భాంతికల్పితం కాదు. సకలవ్యవహారాలకు 
సంబంధించినంతవరకు ఇది సత్యం. తాత్తిదదృష్టితో పరిశీలించినప్పుడు ఇది 
పరమార్థసత్యం కానంతమాత్రంచేత లౌకికవ్యవహార వ్యాపృతులమైన మనకు కలిగిన 
నష్టం ఏమిటి? ప్రపంచకం విషయంలో నిషేధించబడిన (లేదని చెప్పిన) సత్యత్వం 
అనగా పారమార్థికసత్యత్వం అయితే, ప్రపంచకం అసత్యం అన్నప్పుడు ఆ అసత్యత్వానికి 
అశాశ్వతత్వం అని అర్థం. అసత్యం అనే పదానికి ఈ అర్థం (అశాశ్వతం అనే అర్థం) 
చెప్పినప్పుడు ఎవడైనా నిలబడి ఈ ప్రపంచం అసత్యం కాదు అని చెప్పగలుగుతాడా? 
మరొక విషయం ఏ మనగా అద్వితీయాత్మజ్ఞానం ఉదయించిన తరవాతనే ఈ ప్రపంచం 
బాధితం అవుతుంది కాని అంతకు ముందు బాధితం కాదు. అందుచేత మనం 
వ్యర్థమైన వాగ్వాదాలతో కాలం గడపడంకంటె వినీతభావంతో సరియైన జ్ఞానం 


68 ప్రస్తావన 


సంపాదించుకొనడం కోసం ప్రయత్నించాలి. శంకరాచార్యుల అభి పాయం సుస్పష్టం. 
ఈ జగత్తు అనిత్యం అని ఎవ్వడూ దీనిని దూషణపూర్వకంగా నిరాకరించజాలడు. 
ఎవడైతే అలా అంటాడో వానికి అలా అనే అర్హత లేదు. అలా అనే అర్హత కలవాడు 
ఆ విధంగా నిరాకరించడు; ఎందువల్ల ననగా అతడు భాషయొక్క, పరిచ్చిన్నమైన 
ఆలోచనాశక్తి యొక్క పరిధిని దాటిపోయాడు.” 

ఇంతవరకు మనం చూచిన దానిని పట్టి శ్రీ శంకరభగవత్సాదులు జగత్తుకు 
బ్రహ్మ కున్న సత్యత్వం వంటి సత్యత్వాన్ని అంగీకరించకపోయినా కొంతవరకు 
సత్యత్వాన్ని అంగీకరించడానికి ఏమాత్రము విముఖులు కాదనే విషయం స్పష్టం 
అవుతుంది. కొన్ని ప్రదేశాలలో వారు జగత్తు విషయంలో అనిత్యం అనే పదంకూడ 
ఉపయోగించారు. ఉదాహరణకి ప్రశ్నోపనిషత్తులో “అపరవిద్యకు సంబంధించిన, 
సాధ్యసాధకరూపమైన ప్రాకృతమైన సంసారం అనిత్యం” అంటారు. “గార్గ్యః పప్రచృ 
ప్రశ్నతయేణ అపరవిద్యాగోచరం సర్వం పరిసమాస్య సంసారం సాకృత విషయం 
సాధ్యసాధకలక్షణమ్‌ అనిత్యమ్‌” (ప్ర.ఉ.భా. 4-1). అట్లే వేదాన్తాధ్యయనాధికారానికి 
కావలనిన సాధనచతుష్టయనంవత్తిని గూర్చి మాటాడుతూ ఆయున 
నిత్యానిత్యవస్తువివేకాన్ని మొట్టమొదటి సాధనంగా పేర్కొన్నారు గాని దానిని 
మిథ్యామిథ్యవస్తువివేకం అనలేదు. 


సగుణబహ్మ 

తమ తరువాత వచ్చిన ఆచార్యులు ఎంతటి అభినివేశంతో నిరూపిస్తారో 
అంతటి అభినివేశంతోనూ కూడ శ్రీ శంకరభగవత్సాదులు సగుణబ్రహ్మోపాసనను 
సమర్థిస్తూ, నగుణబ్రహ్మానుగ్రహంలేకపోతే చిత్తశుద్ధి కాని తన్మూలకమైన 
ఆత్మసాక్షాత్కారం గాని కలగవని ప్రతిపాదించారు. 

“ద్విరూపం హి బ్రహ్మావగమ్యతే - నామరూపభేదోపాధివిశిష్టం తద్విపరీతం 
చ సర్వోపాధివివర్ణితమ్‌- “యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి. యత్ర 
త్వస్య సర్వమాత్మైవాభూత్‌ తత్కేన కం పశ్యేత్‌” (బృ.ఉ.4.5.15) “యత్ర నాన్యత్సశ్యతి 
నాన్యచ్చృణోతి నాన్యద్విజానాతి స భూమా. అథ యతాన్యత్సశ్యతి అన్యచ్చుణోతి 
అన్యద్విజానాతి తదల్పమ్‌. యో వై భూమా తదమృతమ్‌. అథ యదల్పం తన్మర్త్యమ్‌” 


ప్రస్తావన 69 


(ఛా. ఉ. 7.2.41) “సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే” 
(తై.ఆ. 3.12.7). “నిష్కలం నిష్కియం శాన్తం నిరవద్యం నిరజ్ఞునమ్‌ అమృతస్య పరం 
సేతుం దగ్భేన్గనమివానలమ్‌" (శ్వే.ఉ. 6.19).” నేతి నేతి (బృ.ఉ. 2.3.6) ఇతి 
“అస్థూలమనణు” (బృ.ఉ, 3.8.8) “న్యూనమన్యత్‌ స్థానం సంపూర్ణమన్యత్‌” ఇతి చైవం 
సహస్రశః విద్యావిద్యావిషయభేదేన బ్రహ్మణో ద్విరూపతాం దర్శయన్తి వాక్యాని. 
త త్రావిద్యావస్థాయాం బ్రహ్మణ ఉపాన్యోపాసకలక్షణః సర్వో వ్యవహారః. తత్ర కాని 
చిద్బహ్మణ ఉపాసనాని అభ్యుదయార్తాని...” “ఏవమేకమపి బ్రహ్మ అపేక్షితో 
పాధిసంబన్థం నిరపేక్షోపాధిసంబన్థం చ ఉపాస్యత్వేన జ్ఞేయత్వేన చ వేదాన్తేషు 
ఉపదిశ్యతే” (బ్రసూ.భా. 1111) 

“నామరూపభేదాల ఉపాధులతో కూడినది, దానికి విపరీతంగా 
సమస్తోపాధిశూన్యమూ అయిన రెండు రూపాలు గల (రెండు విధాలైన) బ్రహ్మ 
తెలియబడుతున్నది. “యత్రహి... పశ్యతి” ఏ స్థితిలో నైతే ద్వైతం ఉన్నట్లు అనిపిస్తుందో 
ఆ స్థితిలో ఒకడు మరొకనిని (మరొక వస్తువును) చూడడం అనేది ఉంటుంది. ఏ 
స్థితిలో నైతే సమస్తమూ వీనికి ఆత్మయే అవుతుందో ఆ స్థితిలో ఎవడు ఎవనిని 
చూస్తాడు”. “యత్ర నాన్యత్‌... మర్యమ్‌" “ఏ స్థితిలో మరొక వస్తువును భిన్నంగా చూడడో, 
మరొక వస్తువును వినడో మరొక వస్తువును తెలుసుకొనడో ఆ స్థితి భూమ, 
అతివిశాలమైన స్థితి. ఏ స్థితిలో (తనకంటె భిన్నంగా) మరొక వస్తువును చూస్తాడో. 
మరొక వస్తువును వింటాడో, మరొక వస్తువును తెలుసుకుంటాడో అది అల్పం - 
సంకుచిత మైన స్థితి. భూమయే అమృతం, నాశం లేనిది. అల్బమే మర్త్యం, నశించేది” 
“సర్వాణి... ఆస్తే” ధీరుడైన ఆ పరమాత్మ అన్ని రూపాలు, నామాలు సృజించి (వాటిని 
ఆపేర్లతో పిలుస్తూ ఉంటాడు); “నిష్కలం.... అనలమ్‌” “ఇది అవయవాలులేనిది, 
క్రియలు లేనిది, శాంతమైనది, దోషరహితం, మానలిన్యం లేనిది; అమృతత్వాన్ని 
చేర్చే సేతువు, కట్టెలను కాల్చివేసిన అగ్నివంటిది”. “నేతి నేతి” “ఇది కాదు”, అని, 
“అస్థూలమనణు” “ఇది స్థూలం కాదు అణువు కాదు”. “న్యూనమ్‌... అన్యత్‌" “ఒక 
స్థానం తక్కువది. ఒకటి సంపూర్ణం “ఈ విధమైన వేలకొలది వాక్యాలు విద్యావిషయం, 
అవిద్యావిషయం అనే భేదంవల్ల బ్రహ్మ ద్వివిధమైనది అని చూపుతున్నాయి. బహ్మ 
విషయంలో ఉపాస్యం ఉపాసకుడు అనే సమస్తవ్యవహారమూ కూడ ఆవిద్యావస్థలోనే 


70 ప్రస్తావన 


ఉంటుంది. ఈ ఉపాసనలలో కొన్ని (సగుణ) బ్రహ్మోపాసనలు అభ్యుదయం 
(ఐహికపారలౌకికాభివృద్ధికి) ఉపయోగించేవి... ఈ విధంగా ఒకే ఉపాధిసంబంధం 
ఉన్నదిగాను ఉపాధి సంబంధం లేనిదిగాను, (మొదటిది) ఉపాస్యంగాను, (రెండవది) 
జ్ఞేయంగాను వేదాంతాలలో ఉపదేశించబడుతున్నది.” 

పరమేశ్వరునికి శరీరాదులుండవచ్చును 

ఆస్తికదార్శనికు లని చెప్పబడే సాంఖ్యులు, పూర్వమీమాంసకులూ కూడ 
పరమేశ్వరుణ్ణి అంగీకరించలేదు. పూర్వమీమాంసకు లైతే (ప్రాచీనులు) ఇంద్రాది 
దేవతలకు శరీరేంద్రియాదులున్నా యని కూడ అంగీకరించలేదు. దీనిని పట్టి వివిధ 
పురాణాలలోని దేవతావర్హనఘట్టాలకు దేవతలకు సంబంధించిన ఉపాఖ్యానాదులకు 
వీరి మతం ప్రకారం ఎట్టి ప్రామాణ్యం ఉన్నదో ఊహించవచ్చును. ఈశ్వరుణ్ణి 
అంగీకరించిన న్యాయవైశేషిక-యోగులు కూడ ఈశ్వరునకు శరీరేంద్రియాదులను 
అంగీకరించలేదు. వీళ్ల మతాల ప్రకారం పరమేశ్వరుడు నిరాకారుడు. దీని ప్రకారం, 
తరవాత వచ్చిన, ఆగ్రహావేశాదులతో ప్రచారంలోనికి తీసికొనిరాబడిన, శైవ-వైష్ణవ-శాక్తాది 
మతాల స్థానం ఏమైపోతుందో ఊహించవచ్చును. ఇట్టి స్థితిలో పరమేశ్వరుడు కూడ 
భక్తజనాను గ్రహార్థం శరీరేంద్రియాదులను ధరించి సాక్షాత్కరించడంలో తప్పు లేదనీ, 
అది ఉపనిషత్సంమతమే అనీ ఎట్టి సంశయానికీ తావు లేని మాటలలో సర్వప్రథమంగా 
దృఢంగా ప్రతిపాదించి పూరాణాదుల ప్రామాణ్యాన్ని కూడా స్థాపించిన ఘనత శ్రీ 
శంకరభగవత్సాదులకే చెందుతుంది. అందుచేతనే 

“శుతిస్పృతిపురాణానామాలయం కరుణాలయమ్‌. 

నమామి భగవత్సాదశంకరం లోకశంకరమ్‌” 
అనే శ్రీ శంకరభగవత్సాదస్తుతి ప్రాచరంలోనికి వచ్చింది. 

“నువ్వు చూన్తున్నది నా నత్యన్వరూవం కాదు. ఇదంతా నా 
మాయాసాహాయ్యంతో కల్పించబడినది. నా అసలు స్వరూపం దీనికి అతీతమైనది”. 
అని శ్రీకృష్ణుడు నారదునితో చెప్పినట్టుగా భగవంతుడు భక్తులను అను గ్రహించడం 
కోసం వివిధరూపాలు ధరించవచ్చును” అని శ్రీశంకరభగవత్సాదులు ఒకచోట చెప్పి 
ఉన్నారు. 

“స్యాత్‌ వరవేంశ్వరస్యావి ఇచ్చావశాత్‌ మాయామయంం రూవం 


ప్రస్తావన 71 
సాధకానుగ్రహార్థమ్‌. 

“మాయా హ్యేషా గుణమయీ యన్మాం పశ్యసి నారద, 

సర్వభూతగుణైర్యుక్తం మైవం మాం జ్ఞాతుమర్హ సి” 
ఇతి స్మరణాత్‌ (బ్రసూ.భా. 1120). 

బ్రహ్మసూత్రభాష్యంలోనే మరొక చోట - “ఏమిటి? రెండు రకాల 
బ్రహ్మలున్నాయా? అని ప్రశ్న వేసికొని “ఆహా! న్సిందేహంగా ఉన్నాయి” అని శ్రీ 
శంకరభగవత్సాదులు సమాధానం చెప్పారు. 

“కిం ద్వే బ్రహ్మణీ పరమపరం చేతి? బాఢమ్‌; ద్వే “ఎతద్వై సత్యకామ పరం 
చాపరం చ బ్రహ్మ యదోజ్కారః” (ప.ఉ. 5.2) ఇత్యాదిదర్శనాత్‌. కిం పునంః పరం 
బ్రహ్మ కిమపరమితి? ఉచ్యతే - యత్ర అవిద్యాకృతనామరూపాదివి శేషప్రతిషేధాత్‌ 
అస్టూలాదిశబ్దెః బ్రహ్మోపదిశ్యతే తత్‌ పరమ్‌. తదేవ యత్ర నామరూపాదివిశేషేణ 
కేన చిద్విశిష్టముపాసనాయ ఉపదిశ్యతే “మనోమయః ప్రాణశరీరో భారూపః (ఛా.ఊ. 
3.4.2) ఇత్యాదిశబైః తదపరమ్‌” (బ్ర.సూ.భా, 4.3.14) 

“అయితే పరబ్రహ్మ అనీ అపరబ్రహ్మ అనీ రెండు బహ్మలున్నాయా? 
నిస్సంశయంగా రెండున్నాయి. ఎందువల్ల ననగా శ్రుతి “ఏతద్వై..... ఓంకారః” “ఓ 
సత్యకామా, ఓంకారం పర్మబహ్మరూపమూ అపర బహ్మరూపమూ కూడ” అని 
చెపుతూన్నది. అయితే పరబ్రహ్మ ఏది అపర బ్రహ్మ ఏది? చెపుతున్నాం విను. అవిద్యచేత 
చేయబడిన నామరూపాదివిశేషాలను నిషేధిస్తూ ఎక్కడైతే అస్థూలాదిశబ్దాలచేత బ్రహ్మ 
ఉపదేశించబడుతుందో అది సరం. అదే బ్రహ్మ ఏదో ఒక నామరూపాదివిశేషంతో 
కూడినట్లు ఉపాసననిమిత్తం “మనోమయః... భారూప;” “మనోమయమైనది, ప్రాణమే 
శరీరంగా గలది కాంతిరూసమైనది” ఇత్యాదిశబ్దాలచేత ఉపదేశించబడుతుందో అది 
అపరం”. 

ఇదే విషయం కేనోపనిషద్భాష్యంలో కూడ విశదీకరించబడింది- “కిమనేకాని 
బ్రహ్మాణో రూపాణి మహాన్తి అర్భకాణి చ యేనాహ దహరమేవేతి? బాఢమ్‌, అనేకాని 
హి నామరూపోపాధికృతాని బ్రహ్మణో రూపాణి, న స్వతః” (కే. ఉ. భా, 2.1) 

“దహరమేవ (చిన్నదే) అని అంటున్నారు; బ్రహ్మకు పెద్దవి చిన్నవి అంటూ 
చాలా ఆకారాలు ఉన్నాయా? ఆహా! నిఃసంశయంగా ఉన్నాయి. బ్రహ్మకు నామ 


72 ప్రస్తావన 


రూపాద్యుపాధులచేత ఏర్పడిన అనేకరూపా లున్నాయి.” 

ఈ విధంగా శ్రీశంకరభగవత్సాదులు చెప్పినట్లుగా ఉపనిషత్తులు సగుణ 
బ్రహ్మకు కూడ ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలు కాని స్థానాన్ని కల్పించాయి. అందుచేత 
భక్తులు ఏ స్వరూపమైనా పరబ్రహ్మస్వరూపమే అని నిశ్చయంతో, ఏ రూపాన్నీ 
ద్వేషించకుండా, తమ కిష్టమైన స్వరూపాన్ని లేదా స్వరూపాలను ఆరాధిస్తే లాభం 
పాందకలుగుతారు అనేది అద్వైతసంప్రదాయం. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లు 
మందాధికారులను ఉద్ధరించడానికే ఉపనిషత్తులు సగుణబ్రహ్మరూపాలను కూడ 
ప్రతిపాదించాయి- 

“నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుమనీశ్వరాః, 

యే మనాస్తే) నుగృహ్యన్తే సవిశేషనిరూపణైః" 

ఇది ఉపనిషత్రామాణ్యాన్ని అనుసరించి శ్రీ శంకరభగవత్సాదులు మన 
కుపదేశించిన ఎంతో ప్రధానమైన మానసికభావనావిధానం. అయితే తరువాత వచ్చిన 
సంప్రదాయాలకు చెందినవారు ఈ ఉపదేశాన్ని పెడచెవిని పెట్టి, పరస్పరద్వేషభావంతో, 
నిరర్ణకవాదాలతో జీవనసార్థక్యం పాందలేకపోతున్నారు. ఈ దృష్టిపథాన్నే పురస్కరించుకొని 
వివిధపురాణాలలో లేనిపోని సాత్తిక-రాజస-తామసాదిభేదాలను అంగీకరించకుండా 
అన్ని పురాణాలకీ, ఇతిహాసాలకీ వాటి వాటి పరిధిలో సమానమైన ప్రామాణ్యాన్ని 
స్థిరీకరించడానికి శ్రీ శంకరభగవత్సాదులకు అవకాశం లభించినది. ఉపనిషత్తులకు 
సంబంధించి నంతవరకు అవి ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన, దైనందినవ్యవహారానికి 
సంబంధించిన ప్రతీ విషయానికీ తగు స్థానం కల్పించాయి. 

పురాణేతిహాసాల ప్రామాణ్యం: అన్ని పురాణాలకు, ఇతిహాసాలకు పామాణ్యం 
ఉందనీ, భూలోకంలోని మానవులకు ఇతరలొకాలలోని దేవతాదులకి కూడ 
వరస్పరసంబంధం, నంవ్యవహారం ఉండే దనీ శ్రీ శంకరభగవత్సాదులు 
దేవతాధికారణంలో స్పష్టీకరించారు. 

“ఇతిహాసపురాణమపి వ్యాఖ్యాతేన మార్గేణ సంభవన్మన్రార్థవాదమూలత్వాల్‌ 
ప్రభవతి దేవతావిగ్రహాది సాధయితుమ్‌, ప్రత్యక్షాదిమూలమపి సంభవతి. భవతి 
హ్యస్మాకమ ప్రత్యక్షమపి చిరన్తనానాం (ప్రత్యక్షమ్‌. తథా చ వ్యాసాదయః దేవతాదిభిః 
ప్రత్యక్షం వ్యవహరన్తీతి సృర్యతే. యస్తు (బూయాత్‌ ఇదానీన్తనానామివ పూర్వేషామపి 


ప్రస్తావన 78 


నాస్తి దేవతాదిభిర్వ్య్యవహర్తుం సామర్థ్యమితి స జగద్వైచి త్యం ప్రతిషేధేత్‌. ఇదానీమివ 
చ నాన్యదాపి సార్వభౌమః క్షత్రియః ఆసీదితి 'బూయాత్‌. తతశ్చ రాజసూయాదిచోదనా 
ఉపరున్ధ్యాత్‌. ఇదానీమిన చ కాలాన్తరే) పి అవ్యవస్థిత ప్రాయాన్‌ వర్ణాశ్రమ ధర్మానాచక్షీత 
తతశ్చ వ్యవస్థావిధాయి శాస్త్రమనర్థకం స్యాత్‌” (బ్ర.సూ.భా. 1.3.33) న 

“మేం వెనక స్థాపించినట్లుగా వేదంలోని మన్రార్ధవాదాలు ఆధారంగా కల 
ఇతిహాసపురాణాదుల ప్రామాణ్యంచేత కూడ దేవతావిగ్రహాదులను సాధించవచ్చును 
(ఇతిహాసపురాణాదులకు) ప్రత్యక్షాదులు కూడ మూలం కావచ్చును. మనకు ప్రత్యక్షం 
కాకపోయినా ప్రాచీనులకు ప్రత్యక్షం కావచ్చును కదా? వ్యాసాదులు దేవాదులతో 
ప్రత్యక్షంగా వ్యవహరించేవా రని స్మృతులలో (భారతాదులలో) చెప్పబడుచున్నది కదా? 
ఇప్పటి వాళ్లకు వలె పూర్వికులకు కూడ దేవతాదులతో వ్యవహరించే సామర్థ్యం లేదు 
అనేవాడు జగత్తుయొక్క వైచిత్రాన్ని నిషేధించినవా డవుతాడు. ఇప్పుడు వలె 
పూర్వకాలంలో కూడ సార్వభౌముడైన క్షత్రియుడుండేవాడు కాడని అనేవాడవుతాడు. 
అప్పుడు సార్వభౌముడైన క్షత్రియునిచేత మాత్రమే అచరించదగిన రాజసూయయాగాన్ని 
విధించే శాస్త్రానికి భంగం కలుగుతుంది. ఇప్పటివలెనే కాలాంతరంలో కూడ వర్ణాశ్రమ 
ధర్మాలు అస్తవ్యస్తంగా ఉండే వని చెప్పినవా డవుతాడు. అప్పుడు వర్ణాశ్రమవ్యవస్థను 
విధించే శాస్త్రం నిరర్ధకం అవుతుంది”. 

జీవాత్మ: ఇంతవరకు మనం ఉపనిషదనుసారం జగత్తుయొక్క స్థానం ఏమిటి. 
సగుణబ్రహ్మస్వరూపం ఏమిటి అనే విషయాలు తెలుసుకొన్నాం. వాస్తవంలో 
పారమార్థికసత్త అనేది ఒకటే, అదే సర్వవిశేషాతీతమైన నిర్గుణమైన పరబ్రహ్మ అని 
కూడ తెలుసుకున్నాం. అయితే జీవాత్మస్వరూపం ఏమిటి? ఉపనిషత్తుల ప్రకారం 
జీవాత్మ కూడ పర బ్రహ్మవలెనే సత్యమైనది. శాశ్వతమైనది అని తెలుస్తూన్నది. జగత్తు 
బ్రహ్మనుండి ఆవిర్భవించిన దని, బ్రహ్మ మీదనే నిలచి ఉన్నదని చివరికి బ్రహ్మలోనే 
విలీనం అవుతుందనీ ఉపనిషత్తులు చెపుతున్నాయి. “యతో వా ఇమాని భూతాని 
జాయన్తే యేన జాతాని జీవన్తి, యత్‌ ప్రయన్త్యభిసంవిశన్తీతి, తద్విబిజ్ఞాసస్వ; తద్‌ 
బ్రహ్మేతి” (తై. ఉ. 3.1). 

అయితే జీవాత్మ కూడ బ్రహ్మచేత సృష్టించబడిన దని ఎక్కడా చెప్పలేదు. 
బ్రహ్మను వర్ణించడానికి ఏ పదాలు ఉపయోగింపబడుతున్నాయో ఇంచుమించు 


74 వ్రస్తావన 


అదే పదాలను ఉపయోగిస్తూ జీవాత్మవర్ణనం చేయబడింది. కలోపనిషత్తులో వర్ణించిన 
ప్రకారం - “జీవాత్మకు జన్మ కాని మరణం కాని లేదు. ఇది దేనినుండీ పుట్టలేదు; 
దీని నుండి ఏదీ పుట్టలేదు. ఇది జన్మరహితం, శాశ్వతం, నిత్యం అతిప్రాచీనం (అనాది). 
ఈ దేహం చంపబడుతున్నా కూడ ఇది చంపబడదు". 

“న జాయతే మియతే వా విపశ్చిత్‌ 

నాయం భూత్వా భవితా వా న భూయః, 

అజో నిత్యః శాశ్వతో) యం పురాణో 

న హన్యతే హన్యమానే శరీరే” (క.ఉ. 2.18) 
ఇలాంటి వర్ణన లన్నీ చూస్తే జీవాత్మ కూడ పరమార్థసత్యమే Absolute Truth అని 
తెలుస్తూన్నది. మనం వెనుకచూచినట్లు ఉపనిషత్తుల ప్రకారం రెండు పరమార్థసత్యాలు 
Absolute Truth ఉండడానికి వీలులేదు. బంధం అనేది కేవలం అవిద్యాకల్పితం 
అని చెప్పి జీవాత్మ పరమాత్మాభిన్న మని అంగీకరిస్తేనే ఈ విధమైన వర్ణనలు 
కుదురుతాయి. “అహం బ్రహ్మాస్మి” 'అయమాత్మా బ్రహ్మ”, “ప్రజ్ఞానం బ్రహ్మ” “తత్త్వమసి” 
ఇత్యాదిమహావాక్యాలు జీవబ్రహ్మల అభేదాన్ని స్పష్టంగా బోధిస్తున్నాయి. 

నిర్గుణము, నిర్విశేషము, శుద్ధము అయిన బ్రహ్మ సంసారంలో చిక్కుకొనడం 
ఏమిటి? దార్శనికుల నందరినీ వేధిస్తూన్న మౌలిక ప్రశ్నకు సమాధానం ఉపనిషత్తుల 
లోనే లభిస్తుంది. సంసారం అనేది ఒకటుంది. దీనిలో జీవుడు చిక్కుకొని ఉన్నాడు. 
అయితే ప్రమాణాలలో కెల్లా అత్యుత్తమప్రమాణమైన శ్రుతి జీవాత్మ పరమాత్మ ఒకటే 
అని చెపుతున్నది. నిర్వచించడానికి శక్యం కాని మాయాశక్తిచేతనే శుద్ధచైతన్యం 
జీవాత్మవలె కనబడుచున్నది. మాయయైనా బ్రహ్మయొక్క సహజస్వరూపాన్ని ఎలా 
కప్పిపుచ్చగలదు అనేది మరొక ప్రశ్న. ఇదే ఆశ్చర్యాలలో కెల్లా మహాశ్చర్యం. అందుచేతనే 
మాయాశక్తి, మాయా కూడ అనిర్వచనీయము లని చెప్పడం జరిగింది. ఎన్ని 
అనువవత్తులు చూవినా మాటు చిత్స్వరూపాన్ని కవ్పివేయడం అనేది 
కనబడుతున్నప్పుడు కాదని ఎలా అనడం? “న హి దృష్టే అనుపపన్నం నామ”. ఇది 
అనుపపన్నం అని శ్రీ శంకరభగవత్సాదులకు మాత్రం తెలియదా? ఆ విషయం 
తెలిసే కదా అధ్యాసభాష్యం వ్రాసినది. “విషయవిషయయులకు తద్ధర్మాలకు 


ప్రస్తావన 75 


అన్యోన్యాధ్యానం నిజానికి కుదరదు; ఐతే నేమి? అలాంటి అధ్యాసచేతనే 
లోకవ్యవహారం జరుగుతున్నది” ఆయన అని మొట్టమొదటనే ప్రతిపాదించిన తరవాత 
సప్తవిధానుపపత్తులు చూపినా సప్తశతానుపత్తులు చూపినా అవేశం, కావేశం మాత్రమే 
మిగులుతాయి. ఈ అనుపపత్తులు అనుపపన్నములని చిదచిదశరీరకబహ్మసిద్ధిః 
సప్తవిధానుపపత్తిపరీక్షాచ అనే గ్రంథంలో శ్రీ వే.జగదీశ్వరశాస్త్రి (ప్రతిపాదించి ఉన్నారు. 
1958 

చాల కాలం క్రితం పత్రికలలో ఒక వార్త ప్రచురించబడింది. ఒక చిన్న 
దేశానికి చెందిన రాణి అమెరికాలో ఒక దుకాణంలో ఏదో ఒక చిన్న వస్తువును 
దొంగిలించినదట. ఆమె పట్టుబడింది. అయితే “(1) ఒక రాణి ఏమిటి?, (2) చిన్న 
వస్తువును అపహరించడం ఏమిటి, (3) పోనీ అది అధికమూల్యమైన వస్తువైనా అలా 
చేసిం దనుకోవచ్చును (4) అక్కడ దుకాణదారులు జాగరూకతో ఉంటారు కదా (5) 
ఎవరూ లేకపోయినా ఏవో యంత్రాలు కనిబెడుతూ ఉంటాయని 'అందరికీ 
తెలిసినవిషయమే కదా? (6) ఆ మాత్రం ఆ రాణ్‌కి మాత్రం తెలియదా; (7) పోనీ 
ఇతరులు చూడరనుకొన్నా తన వెంట నున్న తనవాళ్లే చూస్తారేమో అని అమె 
సంకోచించాలి కదా? ఈ విధంగా అనుపపత్తులు ఎన్ని ఏకరువుపెట్టినా జరగవలసిన 
విషయం జరిగింది. జరగడం నిజమే. ఈ అనుపపత్తులన్నింటికీ ఒకే ఒక సమాధానం 
- ఆ సమయంలో అమె ప్రవర్తన అనిర్వచనీయం. 

మాయాశక్తి అనిర్వచనీయం అవడంచేతనే ఏ విధంగాను కూడ 
సమర్థించడానికి శక్యం కాని పనులు జరుగుతున్నాయి. ఇది లోకంలో ప్రతి ఒక్కరి 
అనుభవంలో ఉన్న విషయమే. ఎట్టి పరిస్థితులలోను ఆ విధంగా ప్రవర్తిస్తాడు అని 
నమ్మడానికి వీలులేని మనిషి ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ఇదేమిటి ఇలా చేశావేమిటి 
అని ప్రశ్నిస్తే “ఎమిటో! ఆ సమయంలో నే నేం చేస్తున్నానో నాకే తెలియ లేదు” 
అంటాడు. ఏదో ఒక స్థితిలో ప్రతీదార్శనికుడూ ఇష్టం ఉన్నా లేకపోయినా 
అనిర్వచనీయతావాదాన్ని అంగీకరించవలసిందే. ఎంత గొప్ప వైజ్ఞానికుడైనా కొన్ని 
వస్తువులు ఆ విధంగా ఎందుకు ఉన్నాయి అంటే కారణం చెప్పజాలడు. ఒక స్థితిలో 
అనిర్వచనీయం అని అంగీకరించవలసియే ఉంటుంది. అందుచేత ఉపనిషత్తులను 


76 ప్రస్తావన 


మాత్రమే ప్రమాణంగా అంగీకరిస్తాం అని చెప్పే ప్రతీ దార్శనికుడూ కూడ 
జీవ-జగదాదిస్వరూపాల విషయంలో శ్రీశంకరభగవత్సాదులు చూపిన మార్గాన్ని 
అనుసరించవలసిందే. అలా కాక ఆగమాదులలో చెప్పిన విషయాలు ఇక్కడ చొప్పిస్తాం 
అంటే అది జెపనిషదార్థప్రతిపాదనం కాజాలదు. 

పరమేశ్వరునికి ఒక రూపం (శరీరాదికం) ఇచ్చి ఒక చోట కూర్చుండ బెట్టిన 
తరవాత ఆతని సర్వవ్యాపకత్వం, అంతర్యామిత్వం ఎలా కుదురుతుంది? శ్రీ 
శంకరభగనత్సాదులు చెప్పినట్లు ఈ రూపాదులు పరమేశ్వరేచ్భామాత్రకల్పితాలు, 
అందుచేత అనిత్యాలు, తాత్కాలికాలు అనేనా అంగీకరించాలి, లేదా పరమేశ్వరుని 
కున్న సర్వవ్యాపిత్వసర్వాంతర్యామిత్వాదులు అసత్యాలనేనా చెప్పాలి. దేశపరిచ్చిన్నమైన 
శరీరాదికం అంగీకరించిన తరవాత సర్వవ్యాపకత్వాదిస మర్థనం కోసం శేషశేషి 
భావకల్పనం చేసినంతమా త్రంచేత అది కల్పనమే అవుతుంది కాని యథార్థం అవడానికి 
వీలులేదు. ఆవిద్యభూమికలో ఇవన్నీ చెపుతున్నాం అంటే ఇవన్నీ కుధురుతాయి. ఈ 
భూమికలో జగత్తంతా పరమేశ్వరుని శరీరం అనే విషయం అందరూ అంగీకరించినదే. 
కాళిదాసాదులు కూడ ఏనాడో తమ కావ్యాలలో అష్టమూర్య్యాదివర్ణనద్వారా నిశ్చితంగా 
చెప్పిన విషయం ఇది. శ్రీ శంకరభగవత్సాదులు కూడ దక్షిణామూర్తి స్తోతంలోని- 

భూరమాంస్యనిలో నలో) మృరమహర్నాథో హిమాంశుః పుమా 

నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ నూర్త్యష్టకమ్‌, 

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్సరస్మాద్విభో 

స్రస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే” 
అనే శ్లోకంలో పరమేశ్వరుడు జగజ్జేవశరీరు డని స్పష్టంగా ప్రతిపాదించి ఉన్నారు. ఇదే 
విధంగా జగత్సమష్టిరూపం "సహస్రశీర్నా పురుషు” ఇత్యాదిరూపాలలో వర్ణించబడిన 
విరాట్సురుషుడు, జీవసమప్టిరూపం హిరణ్యగర్భుడు ఇత్యాదివిషయా లన్నీ అద్వైతులకు 
కూడ అంగీకార్యాలే. ఇలాంటివి ఎన్ని అంగీకరించినా అవన్నీ అవిద్యాభూమికలోనే 
అనీ, ఏక్రైకనిత్యసత్యం నిర్గుణమైన శుద్ధబహ్మయే అనీ వాళ్ల సిద్ధాంతం. ఇలా చెప్పడం 
వల్ల జగజ్జీవులు పరమేశ్వరుని శరీరమే, అవయవాలే అని అంగీకరించి నప్పుడు 
“జగద్గతదోషాలు అంగియైన పరమేశ్వరునికి కూడ సంబంధించి ఉండాలి గదా? 


ప్రస్తావన 77 


అతడు కేవలం అనంతకల్యాణగుణాకరుడు మాత్రమే ఎలా అవుతాడు?” ఇత్యాది 
ప్రశ్చీలకు అవకాశం ఉండదు. జగదాదులకు పరబ్రహ్మకున్న సత్యత్వం వంటి సత్యత్వం 
లేనప్పుడు, అవన్నీ ఒక విధంగా కాల్బనికములే అయినప్పుడు వీటి దోషాలు 
పరమాత్మకు అంటవు కదా, దోషాలు అంటవు; గుణాలూ అంటవు. మరీచ్యారోపి 
జలంతో మరుభూమిలో సాగు చేయజాలరు కదా? 

పరమాత్మకు సర్వగతత్వాన్ని అంగీకరించే ద్వైతవాదంలో కొన్ని చిక్కులు 
ఎదుర్కొన వలసి ఉంటుంది. జగత్తు కూడ సత్యమే అయిన పక్షంలో ఆ జగత్తు 
ఎంత ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటుందో ఆ ప్రదేశంలో పరమాత్మ ఉండడానికి వీలు 
లేదు. పెద్ద నీళ్ల తొట్టె నిండా నీళ్లు ఉన్నాయి. ఆ తొట్టిలో కొన్ని రాళ్లు వేశాం. ఇపుడా 
నీరు రాళ్లు ఉన్న ప్రదేశం తప్ప మిగిలిన ప్రదేశానికి సర్దుకుంటుంది. ఈ విధమైన 
పరిచ్భిన్నత్వాన్ని పరమాత్మకి అంగీకరిస్తే పరిపూర్ణమైన సర్వగతత్వానికి లోపం వస్తుంది. 
అంతా ఆయన శరీరమే అంటే జగత్తులో ఉండే ఎన్నో మంచి విషయాలతో పాటు 
ఎన్నో చెడ్డ విషయాలు కూడ ఆ పరమాత్మకు అంటకట్టవలసివస్తుంది. ఇదంతా 
ప్రతీతి మాత్రమే అని, వాస్తవంలో, కనీసం జ్ఞాని దృష్టిలో, జగత్తు అనేది లేదు అని 
అంగీకరిస్తే ఈ చిక్కు ఉండదు. 

తనకు పూర్వం ఉన్నవారు, తమ సమకాలికులూ అయిన దార్శనికులందరూ 
ద్వైతులే అనే విషయం శ్రీ శంకరభగవత్పాదులకు తెలియును. అయితే ఆయనకు 
ఉపనిషత్తులలో మాయావాదం అనే బ్రహ్మాస్త్రం దొరికింది. దానిని వశంలో ఉంచుకుని 
వైశేషిక-సొంఖ్య-మీమాంసకాది ద్వైతులను నిర్భయంగా ఎదురుకుంటూ తమక్షు 
అత్యుత్తమ ప్రమాణమైన వేదంయొక్క అవలంబం ఉంది గాన వాదంలో చివరికి 
జయం తమదే అని ఉద్బోషిస్తారు. శ్రీహర్నుడు కూడ ఇలాంటి ఘట్టంలోనే 
ఖండనఖండఖాద్యంలో ఇలా అంటాడు. 

“ఏకంబహ్మాస్తమాదాయ నాన్యం గణయతః క్వచిత్‌, 

ఆస్తే న వీరధీరస్య భజ్ఞః నంగరకేలిషు.” 
“ బ్రహ్మాస్త్రం ఒక్కటీ చేత పట్టి మరి దేనినీ లెక్కచేయని ధీరవీరునికి సమరాంగణ 
కేళిలో భంగం అనేది ఉండదు.” 


78 ప్రస్తావన 


తాము స్థాపించిన అద్వైతసిద్ధాంతం విషయంలో శ్రీ శంకరభగవత్సాదులకున్న 
అచంచలవిశ్వాసం తైత్తిరీయోపనిషద్భాష్యంలోని ఈ క్రింది వాక్యాలవల్ల తెలుస్తుంది. 

“చిన్తయసి త్వమ్‌? న నిర్జేష్యసి. కిం న నిర్ణేతవ్యమితి వేదవచనమ్‌? న: 
కథం తర్శి? బహు ప్రతిపక్షత్వాత్‌. ఏకత్వవాదీ త్వమ్‌; వేదార్థపరత్వాత్‌. బహవో హి 
నానాత్వవాదినః వేదబాహ్యాః త్వద్విపక్షాః. అతో మమాశజ్కా న నిర్ణేష్యసీతి. ఏతదేవ 
మే స్వస్త్యయనమ్‌, యన్మామేకయోగినమ్‌ అనేకయోగి ప్రతిపక్షమాత్ధ. అతో జేష్యామి 
సర్వాన్‌; ఆరభే చ చిన్తామ్‌” (బ్రహ్మానందవల్లీ 8.5) 

ఇది, శ్రీ శంకరభగవత్సాదులకీ, ఊహాకల్పితుడైన ఒక ప్రతివాదికీ లేదా 
మధ్యస్థునికీ మధ్య జరిగిన సంభాషణ. (ప్రతిపక్ష) నిజమే, నువ్వు వాదించాలని 
అనుకుంటున్నావు. కాని నువ్వు ఏ నిర్ణయానికీ రాజాలవు (శం) ఏ నిర్ణయానికీ రాజాల 
నంటూ ఇదేమైనా వేదవాక్యమా? (ప్ర) కాదు. (శం) ఐతే సమస్య ఏమిటి? (ప) నీకు 
ప్రతిపక్షులు చాలామంది ఉన్నారు. అంతే కాకుండా నువ్వు వేదాన్నే పట్టుకొని 
వ్రేలాడుతూ అద్వైతం అద్వైతం అంటూ మాట్లాడుతూంటావు. అందుచేత వాదంలో 
నీకు విజయం లభించదేమో నని నాకు సందేహం. (శం) నేను అద్వైతిని; నాకు 
ప్రతిపక్తులు చాలమంది ఉన్నారు, వాళ్లంతా ద్వైతులు అని కదా నువ్వు అంటున్నారు. 
ఇదే నాకు బలం. నేను వాళ్లందరినీ జయిస్తాను; వాదం ప్రారంభిస్తున్నాను”. 

పై వాక్యాలలో శ్రీ శంకరభగవత్సాదులు ఒక రహస్యాన్ని సూచించారు. 
జెషనిషదమైన సిద్ధాంతాన్ని అభివ్యక్తీకరిస్తాం అని అందుకు ఉద్యుక్తులైన వాళ్లందరూ 
పూర్తిగా తమ సిద్ధాంతాన్ని ఉపనిషత్తులను మాత్రమే ప్రమాణంగా చేసికొని ప్రతిపాదిస్తే 
వాళ్లు కూడ చివరికి అద్వైతసిద్ధాంతాన్నే చేరుకొన వలసి ఉంటుంది. అలా కాకుండా 
ఇతరతంత్రాగమాదులలో చెప్పిన విషయాలను కూడ తీసికొన వచ్చి దీనిలో 
చొప్పించడంతో అద్వైతానికి దూరం అవుతున్నారు. ఎప్పటి కైనా పునః పరిశీలన 
చేసుకొంటే దీని వైపే రాగల రని శ్రీ శంకరభగవత్పాదుల అభిప్రాయం. 

ఉపనిషత్తుల పరమతాత్సర్యం 

శ్రీ శంకరభగవత్సాదుల అభిప్రాయం ప్రకారం జీవాత్మ-పరమాత్మల 

యథార్థన్వరూపాన్ని నిరూవించడంలోనే ఉవనిషత్తుల వరమతాత్పర్యం. 


ప్రస్తావన 79 


“వేదాన్త వాఠ్యకునుమ గ్రథ నార్భత్వాత్‌ నూత్రాణామ్‌” (బ్ర.సూ. భా. 1.1.2) అని శ్రీ 
భగవత్పాదులే చెప్పినట్లు ఉపనిషద్వాక్యార్థనిర్ణయం కోనం రచించబడిన 
బాదరాయణసూత్రాలకు బ్రహ్మసూత్రం అనే సార్థకమైన నామధేయం ఇవ్వబడిది. 
అట్లే బ్రహ్మసూత్రాలకు శ్రీశంకరభగవత్సాదులు రచించిన భాష్యానికి శారీరకభాష్యం 
అని పేరు. శరీరంలో ఉండే జీవుని స్వరూపాన్ని నిర్ణయించడంకోసం ఉద్దిష్టమైన 
దవడంచేత దీని కా పేరు. జీవాత్మ-పరమాత్మల స్వరూపాలు తప్ప ఉపనిషత్తులలో 
చర్చించిన ఉపాసనా-జగత్సృష్ట్యాదు లన్నీ కూడ ఆనుషంగికాలు, అందుచేతనే వాటిలో 
కొన్ని భేదాలు కూడ కనబడతాయి. జీవ- బ్రహ్మస్వరూపనిరూపణంలో మాత్రం పూర్తి 
ఐకమత్యం ఉంది. తెలిసినదాని సహాయంతో తెలియనిదానిని తెలుసుకోవడం అనే 
పద్ధతిలో మనకు ప్రత్యక్షంగా కనబడే జగదాదులు కూడ పరోక్షమైన పరమాత్మను 
గూర్చి తెలుసుకొనడానికి ఉపయోగిస్తాయి. బహ్మ నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావ మైనది. 
దానిమీద ఈ జగత్తు ఆరోపించబడింది. ముందు ఈ జగత్తుయొక్క స్వరూపాన్ని 
పరిశీలించి, ఇది బ్రహ్మమీద ఏ విధంగా ఆరోపించబడిందో చెప్పి, దీని"ఆరోపానికి 
ఆధారమైనది ఒకటి ఉందని బోధించి, చివరికి ఈ ఆరోపితజగత్తును నిషేధించడం 
(అపవాదం) ద్వారా ఇంక మిగిలినది ఆ పర బ్రహ్మయే అని సాధకునికి తెలపడం 
జరుగుతుంది. ఇది అధ్యారోపాపవాదపద్ధతి. ముందు ఉన్నదానిమీద లేని ఒకదానిని 
ఉన్నట్లు ఆరోపించడం అధ్యారోపం. తరవాత అది అక్కడ లేదు; అక్కడ ఉన్నది ఇది 
అని బోధించడం అపవాదం. ఉదాహరణకి దూరంగా తళతళలాడు తూన్న ఒక 
వస్తువును చూపి చూడు “అక్కడ అలా మెరుస్తూన్నది వెండి”అని ముందు చెప్పి 
తరవాత వాని దృష్టి ఆ వస్తువుమీద కేంద్రీకృతం అయిన తరవాత “ఇది వెండి కాదు, 
ముత్యపు చిప్ప" అని దాని యథార్థస్వరూపం చెపితే అది అధ్యారోపాపవాదపద్దతి, 
(ఇది విషయ గ్రహణం మాత్రం కోసం చూపిన ఉదాహరణం). లేదా జగదాదికం 
బ్రహ్మకార్యం అని చెప్పి కార్యం ద్వారా కారణం వరకు తీసికొని వెళ్లవచ్చును, ఈ 
రెండు పద్దతుల ద్వారా అసలు తత్త్వాన్ని బోధించడానికే ఉపనిషత్తులు 
జగత్సృష్ట్యాదికాన్ని చెపుతున్నాయి. జగత్తును గూర్చి చెప్పడంలో వాటికి తాత్పర్యం 
లేదు. అల్లే చిత్తశుద్ధిద్వారా బ్రహ్మసాక్షాత్కారం పొందడానికై వివిధోపాసనలు కూడ 


80 ప్రస్తావన 


ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. పురాకృతపుణ్యంచేత సహజంగానే ఆత్మసాక్షాత్కారం 
పాందగలవానికి ఉపాసనలతో పని లేదు. అందరూ అన్ని ఉపాసనలూ చేయవలసిన 
అవసరం కూడ లేదు. ఇది అద్వైతసంప్రదాయం. ఈ విషయాన్ని శ్రీ భగవత్పాదులు 
అనేక స్థలాలలో విశదీకరించి ఉన్నారు. 

“తదత్ర యల్లక్షణం బ్రహ్మ కారణత్వేన విజ్ఞాతం తల్లక్షణమేవ అన్యత్రాపి 
విజ్ఞాయతే “సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్‌, ఏకమేవాద్వితీయమ్‌. తదైకత బహుస్యాం 
ప్రజాయేయేతి. తత్తేజో) సృజత" (ఛా. ఉ. 6.2.1,3) ఇతి. తథా “ఆత్మా వా ఇదమగ్ర 
ఆసీత్‌, నాన్యత్‌ కించన మిషత్‌, స ఐక్షత లోకాన్ను సృజా ఇతి” (ఐ.ఉ. 4.1.1,2) ఇతి 
చ. ఏవంజాతీయకన్య కారణన్వరూవనిరూవణవరన్య వాక్యజాతన్య 
ప్రతివేదాన్నమవిగీతార్థత్వాత. కార్యవిషయం తు విగానం దృశ్యతే-క్వచి దాకాశాదికా 
సృష్టి, క్వచిత్తేజఅదికా ఇత్యేవంజాతీయకమ్‌. న చ కార్యవిషయేణ విగానేన కారణమపి 
బ్రహ్మ సర్వవేదాన్తేషు అవిగీతమధిగమ్యమానమ్‌ అవివక్షితం భవతి ఇతి శక్యతే వక్తుమ్‌ 
- అతిప్రనంగాత్‌, సమాధాస్యతి చ ఆచార్యః కార్యవిషయమపి విగానమ్‌ - “న 
వియదజ్రతేః" (2.3.1) ఇత్యారభ్య. భవేదపి కార్యస్య, విగీతత్వమ్‌, అ ప్రతిపాద్యత్వాత్‌, 
న హ్యయం సృష్ట్యాది ప్రపజ్బః ప్రతిపిపాదయిషితః. న హి తత్రతిబద్ధః కశ్చిత్సురుషార్థః 
దృశ్యతే, శాయతే వా; న చ కల్పయితుం శక్యతే. ఉపక్రమోపసంహారాభ్యాం తత్ర 
తత్ర బ్రహ్మవిషయైర్వాక్ష్యః సాకమేకవాక్యతాయా వక్ష్యమాణత్వాత్‌. దర్శయతి చ 
సృష్ట్యాది ప్రపజ్బస్య బ్రహ్మప్రతిప త్ర్యర్థతామ్‌ - “అన్నేన సోమ్య శుజ్లేనాపో మూలమన్విచ్చ; 
అద్భిః సోమ్య శుజ్లేన తేజో మూలమన్నిచ్చ; తేజసా సోమ్య శుజ్లేన సన్మూలమన్నిచ్చ" 
(ఛా. ఉ. 6.84) ఇతి. మృదాదిదృష్టాన్తళ్చ కార్యకారణాభేదం వదితుం సృష్ట్యాది ప్రపజ్బః 
శౌవ్యతే ఇతి గమ్యతే. తథా చ సంప్రదాయవిదో వదన్తి- 

మృల్లోహవిస్సులిజ్లాద్యై: సృష్టిర్యా చోదితాన్యథా, 

ఉపాయః సో) వతారాయ నాస్తి భేదః కథంచన” (మాకా. 3.15) 

బ్రహ్మప్రతిపత్తిప్రతిబద్ధం తు ఫలం శ్రూయతే - “బహ్మవిదాప్పోతి పరమ్‌” 
(కై. ఉ. 2.1) “తరతి శోకమాత్మవిత్‌" (ఛా.ఉ. 7.1.3) “తమేవ విదిత్వా అతిమృత్యమేతి” 
(శ్వేఉ. 3.8) ఇతి. వ్రత్యక్షావగమం చేదం ఫలమ్‌ - “తత్త్వమసి” ఇత్యసం 


ప్రస్తావన 81 
సార్యాత్మప్రతిపత్తౌ సత్యాం సంసార్యాత్మత్వవ్యావృత్తేః” (బ్ర.సూ.భా, 1.4.14). 

“ఏ లక్షణాలు గల బ్రహ్మ ఇక్కడ జగత్కారణంగా తెలుస్తూన్నదో ఆ లక్షణాలే 
కల బ్రహ్మయే ఇతర స్థలాలలో కూడ తెలు స్తూన్నది. (ఉదాహరణకి) “సదేవ.... సృజత"” 
ఓ సౌమ్యుడా! సృష్టి ప్రారంభంలో కేవలం సద్రూపమైన బ్రహ్మయే ఉండేది. అది 
సజాతీయవిజాతీయస్వగతభేదరహితమైనది. “నేను అనేకరూపాలు ధరించి సృష్టిస్తాను”. 
అని అది అనుకొన్నది. అది తేజస్సును సృష్టించింది” అని (ఒక ఉపనిషత్తులో 
చెప్పబడింది). అట్టే (మరొక ఉపనిషత్తులో) “ఆత్మా... సృజా ఇతి” (ప్రారంభలో ఇదంతా 
ఆత్మ గానే ఉండేది. మరొక వస్తు వేదీ మొదట లేదు. “నేను లోకాలను సృష్టిస్తాను” 
అని ఆ ఆత్మ ఆలోచించింది” అని (చెప్పబడింది). కారణస్వరూపాన్ని ప్రతిపాదించే 
ఈ రకమైన వాక్యసముదాయంలో విషయభేదం ఎమీ లేదు. (అన్నీ ఒకే కారణ 
న్వరూపాన్ని గూర్చి చెపుతున్నాయి). కార్యం విషయంలో మాత్రం భేదం 
(పరస్పరవిరోధం) కనబడుతున్నది. సృష్టి ఆకాశసృష్టితో (ప్రారంభమైనది అని ఒక చోట 
చెపితే మరొక చోట తేజఃసృష్టితో ప్రారంభం అయినది అని చెప్పబడింది. కార్యం 
విషయంలో విగానం (పరస్పరవిరోధం) ఉన్నంతమాత్రాన, అన్ని వేదాంతాలలోను 
విగానం ఏమీ లేకుండా ప్రతిపాదించబడుచున్న బ్రహ్మ విపక్షితం కాదు అని చెప్పడానికి 
శక్యం కాదు కదా? అలా చెపితే అతిప్రసంగం ఏర్పడుతుంది. (ఎక్కడో ఉన్న లోపాన్ని 
మరొక చోట అన్వయించడం ప్రారంభిస్తే ఏదీ సరిగా కుదరదు). అయితే అచార్యుడు 
“న వియదశ్రుతేః” అని ప్రారంభించి కార్యంవిషయంలో కూడ విగానం లేదని 
చెప్పబోతున్నాడు. ఇంతకీ కార్యం ప్రతిపాద్యం కాదు గాన విగీతత్వం ఉంటే 
ఉండవచ్చును కూడ. సృష్టి మొదలైన ఈ విషయం అంతా ప్రతిపాదించడానికి ఉద్దిష్టం 
కాదు. సృష్ట్యాదులను సవిస్తరంగా ప్రతిపాదిస్తే దానిని తెలుసుకొనడంవల్ల పురుషార్థం 
ఏదీ కనబడడంలేదు. (ప్రతిలో) వినబడడం లేదు. మనం కల్పించడానికి కూడ 
శక్యం కాదు. సృష్ట్యాదిపతిపాదకవాక్యా అన్నింటికీ, ఉప క్రమోపసంహారాల 
సామర్థ్యంచేత, బ్రహ్మవిషయకాలైన వాక్యాలతో ఏకవాక్యతయే (కాని అవి స్వతంత్రంగా 
అర్థాన్ని బోధించవు) అని చెప్పబడ నున్నది. “అన్నేన అన్విచ్చ” “సామ్యుడా! పృథివి... 
అనే లింగం (కార్యం) చేత దాని మూలమైన ఉదకాన్ని తెలుసుకో; ఉదకం అనే 


82 ప్రస్తావన 


లింగంచేత దాని మూలమైన తేజస్సును తెలుసుకో, తేజన్సనే లింగంచేత దాని 
మూలమైన సత్తును బ్రహ్మను) తెలుసుకో” అని సృష్ట్యాదుల విసృతవర్ణ్గనం అంతా 
(మూలకారణమైన) బ్రహ్మను తెలుసుకొనడంకోసమే అని చూపుతున్నాడు. మృత్తు 
మొదలైన దృష్టాంతాలచేత, కార్యానికి కారణానికీ భేదం లేదని చెప్పడం కోసమే, 
నృష్ట్యాదివివరణం చేయబడుచున్న దని తెలున్తూన్నది. ఈ విషయమే 
సంప్రదాయవేత్తలు “మృల్లోహ.. కథంచన" అని చెప్పారు. “మట్టి, ఇనుము, నిప్పు 
నెరసు మొదలైన దృష్టాంతాల సహాయంతో ఏ జగత్సృష్టి చెప్పబడిందో అది కేవలం 
పరమకారణమైన పరమాత్మమీద బుద్ధి నిలవడం కోసమే. ఏ విధంగానూ భేదం 
లేదు” అయితే “బహ్మ.. పరమ్‌” “బహ్మవేత్త బ్రహ్మను పొందుతాడు”, “తరతి.. 
విత్‌” “ఆత్మ వేత్త శోకం దాటుతాడు”, “తమేవ..మేతి” “ఆ ఆత్మను తెలియగానే 
మృత్యువును (సంసారాన్ని) దాటుతాడు” అని బహ్మజ్ఞానంవల్ల ఫలం కలుగుతుం 
దని చెప్పబడుచున్నది. బహ్మజ్ఞానంవల్ల కలిగే ఫలం ప్రత్యక్షంగానే చూడవచ్చును. 
ఎందువల్ల ననగా “తత్త్వమసి” అని అసంసారి యైన ఆత్మను తెలుసుకోగానే 
సంసార్యాత్మ నివర్తిస్తుంది”. 
అట్వెతికి ఎవరితోను విరోధవిద్వేషాలు లేవు 

తన సిద్ధాంతంమీద ఎంతటి దృఢవిశ్వాసం ఉన్నా అద్వైతి ద్వైతుల విషయం 
లో ఏమాత్రమూ కూడ ద్వేషభావం వహించడు. వ్యావహారికసత్తాభూమికలో అనేక 
భేదా లుండవచ్చు ననీ, వారి వారి ఆధ్యాత్మికస్థితిలోని తారతమ్యాన్ని బట్టి వేరు వేరు 
ఆలోచనలు గల మనుష్యులు ఉంటా రనీ ఆతనికి తెలియును. అలాంటప్పుడు తన 
మాటే అందరూ వినాలని కాని విననివాళ్లందరూ మహాపాపాత్ము లని గాని 
అనుకునేవాడు నిజమైన అద్వైతి కాజాలడు. చిత్తపద్ధికి కావలసిన సాధనా లన్నీ 
సమకూర్చుకున్న తరువాతనే ఈ శాస్త్రం వైపు రావడం మంచి దని శ్రీ 
శంకరభగవత్సాదులు ప్రథమసూత్రవ్యాఖ్యలోనే విశదీకరించారు. సాధనాలు కొరవడినా 
శాన్తగురూవదేశాలమీద వరివూర్ణశద్భ కలవారు శాస్త్రాధ్యయనం చేని 
శాస్రోక్తజీవన విధానం గడుపుతూంటే వెంటనే కాకపోయినా కాలాంతరంలో నైనా లాభం 
సాందవచ్చును. అంతేనే కాని తాను కూడ పూర్తిగా ద్వైత ప్రవంచకంలోనే, 


ప్రస్తావన 83 


భేదన్యవహారంలోనే, ఉంటూ ద్వైతుల్ని దూషించడం యుక్తం కాదు. అందుచేతనే 
అద్వైతి సాధారణంగా ఎవరైనా రెచ్చగొటితే తప్ప ఇతరసం ప్రదాయదూషణం చెయ్యడు. 
ఏ సంప్రదాయాన్నీ ద్వేషించడు. ప్రతీసం ప్రదాయమూ ఏదో ఒక భూమికలో మానవునికి 
ఉపకరిస్తుందని అతని విశ్వాసం. 

ప్రస్థానభేదః అనే ఒక చిన్న గంథంలో మధుసూదనసరస్వతి - “సర్వేషా 
మేవ శాస్తాణాం భగవత్యేవ తాత్పర్యం సాక్షాత్సరంపరయా వా” (అన్ని శాస్త్రాలకు సాక్షాత్తుగా 
గాని, పరంపరయా గాని భగవంతునియందే తాత్పర్యం) అని (ప్రారంభించి అతి 
సంక్షిప్తంగా వివిధదర్శనాలను గూర్చి వివరించి చివరికి ఇలా అంటారు. 

“సర్వేషాం చ సంక్షేపేణ త్రివిధ ఏవ ప్రస్థానభేదః; తత్రారమృవాద ఏకః, 
పరిణామవాదో ద్వితీయః, వివర్తవాదస్శృతీయః. పార్థివాప్యతైజస వాయ వీ యాశ్చతుర్విధాః 
పరమాణవో ద్వ్యణుకాది క్రమేణ బ్రహ్మాణ్బపర్యన్తం జగదారభన్తే. అసదేవ కార్యం కారక 
వ్యాపారాదుత్పద్యతే ఇతి వథవుస్తార్కికాణాం, మీమాంనకానాం చ. 
సత్త్వరజస్తమోగుణాత్మకం ప్రధానమేవ మహదహంకారాదిరూపేణ జగదాకారేణ 
పరిణమతే. పూర్వమపి సూక్ష్మరూపేణ సదేవ కార్యం కారణవ్యాపారేణాభివ్యజ్యత ఇతి 
ద్వితీయః పక్షః సాంఖ్యయోగపాతజ్ఞలపాశుపతానామ్‌. బ్రహ్మణః పరిణామో జగదితి 
వైష్ణవానామ్‌. స్వప్రకాశపరమానన్దాద్వితీయం బ్రహ్మ స్వమాయావశాన్మివ్యైవ జగదాకారేణ 
కల్పత ఇతి తృతీయ: పక్షో బ్రహ్మవాదినామ్‌. సర్వేషాం ప్రధానకర్త్హణాం మునీనాం 
వివర్తవాదపర్యవసానేన పరమేశ్వర ఏవ ప్రతిపాద్యే తాత్సర్యమ్‌. న హి తే మునయో 
భ్రాన్హాః సర్వజ్ఞత్వాత్తేషామ్‌. కింతు బహిర్విషయ ప్రవణానామాపాతతః పురుషార్థే ప్రవేశో 
న సంభవతీతి నాస్తిక్యవారణాయ తైః ప్రకారభేదాః ప్రదర్శితాః. తత్ర తేషాం 
తాత్పర్యమబుద్ద్వా వేదవిరుద్ధే) స్యర్ధే తాత్సర్యము శేక్షమాణాస్తన్మతమే వో పాదేయత్వేన 
గృహ్హన్తో జనా నానాపథజుషో భవన్తి" 

“ఈ అన్ని ప్రస్థానాలనూ మూడు ప్రస్థానాలుగా విభజించవచ్చును. వాటిలో 
ఆరంభోవాదం ఒకటి. వరిణామవాదం రెడవది. వివర్తవాదం మూడవది. 
నాలుగువిధాలైన పృథివీ-జల-తేజో-వాయుపరమాణువులు ద్య్వ్యణుకాది క్రమంలో కలిసి 
బ్రహ్మాండపర్యంతమైన జగత్తును పుట్టిస్తున్నాయి. అంతకు ముందు లేని కార్యం ఆ 


84 ప్రస్తావన 


యా కారకాల (కర్శకరణాదుల) వ్యాపారంచేత పుడుతున్నది అనే మొదటి ఆరంభవాదం 
తార్కికులది, మీమాంసకులదీ కూడ. సత్త్వ-రజస్‌-తమోగాణాత్మకమైన ప్రధానమే 
మహదహంకారాది క్రమంచేత జగదాకారంలో పరిణామం చెందుతుంది. పూర్వం కూడ 
ఉన్నదే అయిన కార్యం కారకాల వ్యాపాఠరంచేత అభివ్యక్తం అవుతుంది, అనగా 
అంతవరకు కనబడకుండా ఉన్నది కనబడుతుంది, అనే రెండవపక్షం సాంఖ్య- * 
యోగ-పాతంజల-పాశుపతులది. జగత్తు బ్రహ్మయొక్క పరిణామం అని వైష్ణవుల మతం. 
స్వప్రకాశపరమానందరూపమైన బ్రహ్మ తన మాయచేత మిథ్యగానే జగద్రూపంలో 
కనబడుతున్నది అని మూడవ పక్షం బ్రహ్మవాదులది (అద్వైతవేదాంతులది). 
వివర్తవాదంలోనే అన్నివాదాలు పర్యవాసానం చెందుతాయి గాన మునులందరికీ కూడ 
అద్వితీయమైన పరమేశ్వరుణ్ణి ప్రతిపాదించడంలోనే తాత్పర్యం, ఆ మునులందరూ 
నర్వజ్ఞాలు. వాళ్ళు భాంతి చెందుతారు అనడానికి వీలులేదు. అయితే 
బాహ్యవిషయాసక్తులకు పురుషార్థంలో ప్రవేశం కలగదు అనే అభిిపాయంతో, వాళ్లు 
నాస్తికులు కాకుండా ఉండాలని ఈ ప్రకారభేదా లన్నీ వారు చూపించారు. కాని 
మునుల తాత్పర్యం ఏమిటో తెలునుకొనకపోవడంతో కొందరు 
వేదవిరుద్దార్జాలవిషయంలో కూడ వాళ్లకి తాత్సర్యం ఉన్నదనుకొని, ఆ మతాన్ని 
ఆశ్రయించి వేరు వేరు మార్గాలు అవలంబిస్తున్నారు.” 

నాస్తికదర్శనాల విషయంలో ఇలాచెప్పడం కుదరదు గాన, అనగా వాటికి 
కూడ చివరికి భగవంతునియందే తాత్సర్యం అని చెప్పడం కుదరదుగాన వాటిని 
ప్రస్తావించలేదు అన్నారు మధుసూదనసరస్వతి. 

అప్పయదీక్షితులవారు సూచించిన మార్గాన్ని అనుసరించి శ్రీ పోలహం 
రామాశాస్తిగారు 'చతుర్మతసామరస్యం' అనే చిన్న గ్రంథంలో ద్వైత -విశిష్టాద్వైత- 
(శ్రీకంఠ ప్రతిపాదిత) శైవ, అద్వైతాలకు సామరస్యం చూపుతూ మాధ్వమతంలోని కొన్ని 
విషయాలు అద్వైతులకు అంగీకార్యాలే, అందుచేత అద్వైతులకు మాధ్వులతో విరోధ 
ద్వేషాలు లేవు. మాధ్వంకంటె విశిష్టాద్వైతం ఇంకా అద్వైతానికి సంనిహితం, దాని 
కంటె కూడ సంనిహితం నీలకంళ్లైవసంప్రదాయం. అందుచేత ఇవన్నీ అందరికీ 
గ్రాహ్యాలే అని ప్రతిపాదించారు. 


ప్రస్తావన 85 


ఇంకొక అడుగు ముందుకు వెడితే అన్ని మతాలకీ సామరస్యం చెప్పవచ్చును 
ఈ సందర్భంలో మా ఆర్యాశతకం నుండి కొన్ని శ్లోకాల ను ఉదాహరించడం అప్రస్తుతం 
కాదు. 
“వేదా అపొరుషేయాః పరమం తే) తః ప్రమాణమిత్యేకే, 
ఆగమనిచయస్రైవ ప్రామాణ్యం కలియుగే కిలేత్యన్యే” 
“శెవా నిన్దన్తి హరిం శివమపి నినన్తి వైష్ణవాః ప్రాయః, 
శైవపురాణానాం కిల న పామాణ్యం తమః ప్రధానత్వాత్‌” 
“వేదాలు అపారుషేయాలు. అందుచేత అవే ప్రమాణం అని కొందరంటారు. 
కలియుగంలో ఆగమాలకే ఎక్కువ ప్రామాణ్యం అని కొందరంటారు.” 
“సొధారణంగా శైవులు విష్ణువును నిందిస్తూంటారు, వైష్ణవులు శివుణ్ణి 
నిందిస్తూంటారు. శెవపురాణాలన్నీ తామసాలు; అవి ప్రమాణం కాదని కొందరంటారు.” 
“శైవపురాణం యది తే నిన్టేయుః వైష్ణవం తథా శైవాః, 
సునోపసున్గనయతో హ్యప్రామాణ్యం పురాణజాతస్య” 
“వైష్ణవులు శైవపురాణాలనూ, శైవులు వైష్ణవపురాణాలను నిందిస్తే 
సుందోపసుందన్యాయంచేత అన్ని పురాణాలూ అప్రమాణాలని చెప్పవలసివస్తుంది. 
“బౌద్దార్హ తాదిమతమిహ నాస్తికతావేదబాహ్యతాజుష్టమ్‌, 
కిముతై స్థామకై స్తవమతాదికం యద్విదేశ్యమితి కేచిత్‌” 
“జైనబౌద్దాదిమతాలే వేదబాహ్యాలైన నాస్తికమతా లన్నప్పుడు విదేశీయాలైన ఇస్లాం 
క్రైస్తవాదిమతాల మాట చెప్పాలా అని కొంద రంటూంటారు.” 
“దృళ్యన్తే హి మహాన్తో నైకే వేదోక్తమార్గపథికేషు, 
బౌద్బేష్వర్హ త్సు తథా శైవేషు చ వైష్ణవేషు శాక్తేషు” 

“వేదోక్తధర్శం ఆచరించేవాళ్లలోను, బౌద్భులలోను, జైనులలోను, శైవృలలోను, 
వెష్ణవులలోను, శార్తులలోను కూడ ఎందరో మహాపురుషులు మనకు కనబడుతున్నారు". 
“కైస్తవమహమ్మాదీయాదిషు తత్తన్మతపరేషు చాన్యేషు, 
బహవో్లద్భుతప్రభావా దృశ్యన్తే యోగిపుంగవా లోకే” 
“లైస్త్రవమహమ్మదీయాదులో కూడ మహా ప్రభావశాలులైన ఎందరో యోగిపుంగవులు 


86 ప్రస్తావన 


కనబడుతున్నారు. 
“దేహాత్మవాదనిరతేస్వపి కేచిల్లోకధర్మమర్శ జ్ఞాః, 
యాన్త్యున్నతిమతులామిహ బుద్ధిబలం స్వీయమేకమా శ్రిత్య, 
“దేహాత్మవాదులలో కూడ చాలమంది లోకధర్మరహస్యాలు బాగా తెలుసుకొని కేవలం 
తమ బుద్ధిబలంచేతనే అత్యున్నత స్థితిని పొందుతున్న వాళ్ళు కనబడుతున్నారు” 
“ఎవం స్థితే) త్ర భగవన్‌ ప్రామాణ్యం కస్య కస్య వా నేతి * 
కో వా నిశ్చినుయాదిహ యస్య యదిష్టం తదస్తు తస్య మతమ్‌” 

“ఓ! పరమాత్మా! ఇలాంటి పరిస్థితిలో ఏ మతం గొప్పది, ఏది కాదు అని ఎవడు 
నిశ్చయించగలడు? మానవుడు ఏ మార్గాన్ని అనుసరించినా వానికి సిద్ధి లభిస్తుంది”. 
“సర్వే సర్వజ్ఞాః కిల మాయాసంస్థగితసహజసార్వజ్ఞ్యాః, 
చిత్రైకాగ్యాభ్యాసాదావరణ౦ భవతి భగ్నమభఖిలమపి. 

“అందరూ సర్వజ్ఞులే కదా? వాళ్ల సర్వజ్ఞత్వం మాయచేత కప్పబడిపోయింద్‌. 

చిత్తెకాగత్వాన్ని అలవరచుకొంటే అందరికీ ఆ ఆవరణం భగ్నం అవుతుంది.”. 
“కర్మజ్ఞానం భక్తిర్యోగో వోపాసనం తథైవాన్యత్‌, 
భజ్ఞుయతి కీలావరణం చిత్తస్యాతో ముధా మతద్వేషః” 

కర్మగాని, జ్ఞానంగాని, భక్తికాని, యోగంకాని, ఏదైనా మరొక ఉపాసగాని చిత్తావరణాన్ని 
భగ్నం చేస్తుంది. అందుచేత మతద్వేషం అనవసరం. 

తత్త్వం అనేది ఒకటే; రెండు తత్వాలుండవు. ఇతర సంప్రదాయ ద్వేషం 
లేకుండా ఏదో ఒక సంప్రదాయాన్ని శ్రద్ధగా అనుసరిస్తే అదే చివరికి ఏనాటికైనా 
అసలు తత్త్వాన్ని చేరుస్తుంది. 

జగజ్జీవేశ్వరులకు సమానమైన సత్యత్వాన్ని, పరస్పరభేదాన్నీ అంగీకరించిన 
ద్వైతు లైతే పరమేశ్వరుణ్ణి, అదైనా మేం చెప్పిన నామరూపాదులు గల పరమేశ్వరుణ్ణి, 
మేం చెప్పిన విధానంలో మాత్రమే సేవించాలి, అప్పుడే కృతార్థత్వం లభిస్తుంది అనే 
దురాగ్రహంతో ఉంటారు. అందరూ ఇలా ఉండక పోయినా ఇలా ఉండే వారి నంఖ్య 
వాళ్లల్లో అత్యధికంగా ఉంటుంది. అందుకు కారణం పుట్టినది మొదలు ఆ విధమైన 
ఆలోచనా ధోరణిలో పెరగడమే. అద్వైతసి ద్ధాంతశద్ధాళువులు కూడ ఇలాంటి దృక్పథం 


ప్రస్తావన 87 


అలవరచు కోనకుండా ఉండడం కొరకు శ్రీ శంకరభగవత్సాదులు అవకాశం వచ్చి 
నప్పుడల్లా మన సిద్ధాంతానికి విరుద్ధం కాని విషయాలను ఇతరసిద్ధాంతాలనుండి 
నిఃసంకోచగా పరిగ్రహించవచ్చును అని సూచిస్తూంటారు. సాంఖ్యయోగమతాలను 
ఖండించి చివర శ్రీ శంకరభగవత్యాదులు - “సాంఖ్యులూ యోగులూ కూడ ద్వైతులు, 
అందుచేత వాళ్ల మతంలో అద్వైతసిద్ధాంతానికి విరుద్ధమైన ఏ అంశాలున్నాయో వాటిని 
మాత్రమే మేం అంగీకరించం. మా సిద్ధాంతానికి విరుద్ధం కాని అంశాలను మాత్రం 
స్వీకరిస్తాం” అంటారు. 

“ద్వైతినో హి తే సాంఖ్యా యోగాళ్చ, నాత్మైకత్వదర్శినః. యేన త్వంశేన న 
విరుధ్యేతే తేన త్విష్టమేవ సాంఖ్యయోగస్మ్మత్యోః సావకాశత్వమ్‌. తద్యథా “అసంగో 
హ్యయం వురువః"” ఇత్యేవమాది శుతిప్రనిద్ధవేవ వురుషన్య విశుద్ధత్వం 
నిర్గుణపురుషనిరూపణేన సాంఖ్యైరభ్యుపగమ్యతే. తథా చ యోగైరపి “అధ పరివాట్‌ 
వివర్ణవాసా ముణ్గోగైవరిగ్రహః” ఇత్యేవమాదిశుతిప్రసిద్దమేవ నివృత్తినిష్టత్వం 
ప్రవ్రజ్యాద్యుపదేశేన అనుగమ్యతే” (బ్ర.సూ.భా. 2.1.4) 

అణిమాద్యైశ్వర్యాలను ఇస్తుందని చెప్పే యోగశాస్తాన్ని కూడ అప్రమాణం 
అని కొట్టివేయడం సాహసమే అవుతుంది అని ఒకచోట అంటారు-“యోగో) ప్యణి 
మాద్వైశ్యర్యప్రాప్తిఫలః స్మర్యమాణో న శక్యతే సాహసమాత్రేణ ప్రత్యాఖ్యాతుమ్‌”. 
(1.3.33). 

ఇట్లే మరొక చోట “పరులమతాన్ని నిషేధించకపోతే అది మాకు అంగీకార్యం 
అన్నట్టే” అని అంటూ ఒక వాక్యానికి యోగశాస్త్రానుసారం అర్థం చెప్పారు-“ఏవం 
తర్చి “పరమతమ ప్రతిషిద్ధమనుమతం భవతి” ఇతి న్యాయాత్‌ ఇహాపి యోగశాస్త్ర ప్రసిద్ధాః 
మనసః పబ్బ వృత్తయః పరిగృహ్యన్తే-' ప్ర మాణవివ ర్యయవికల్పని దాస్మతయ:ః” 
(బ్రసూ,భా. 2412). 

ద్వితీయాధ్యాయంలోని ద్వితీయపాదం పూర్తిగా ఇతరమతఖండనానికి 
ఉద్గిష్టమైనది. దానిలో చివరి అధికరణం ఉత్పత్త్యసనంభవాధికరణం, దీనికే 
షాంచరాత్రాధికరణం అని పేరు కూడ. దానిలో సూత్రకారులు పాంచరాత్రమతాన్ని 
ఖండించారు. ఈ వుతం వ్రకారం వరవేశ్వరుడు ఉపాదానకారణమూ 


88 వ్రస్తావన 


నిమిత్తకారణమూ కూడ. ఈ అధికరణ ప్రారంభంలో శ్రీ శంకరభగవత్సాదులు ఈశ్వరుడు 
ఉభయాత్మకకారణం అని శ్రుతులు చెప్పుచున్నాయి కదా. శ్రుత్యనుసారిమైన స్మి 
ప్రమాణమే కదా? అలాంటప్పుడు పాంచరాత్రాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు అని 
ఆశంకించుకొని ఆ విషయంలో వాళ్లతో మాకు విరోధం లేదు. కొన్ని ఇతరాంశాలు 
అవైదికాలుగా ఉన్నాయి. అందుచేత ఖండిస్తున్నాం అని సమాధానం చెపుతారు. 

“నను శ్రుతినమాశ్రయణేనాప్యేవంరూప ఏవేశ్వరః ప్రాజ్నిర్థారితః - 
ప్రకృతిశ్చాధిషాతా చేతి; శ్రుత్యనుసారిణీ చ స్మృతిః ప్రమాణమితి స్థీతిః. తత్కస్య 
హేతోరేష పక్షః వ్రత్యాచిఖ్యాసిత ఇతి. ఉచ్యతే యద్యప్యేవంజాతీయకోం 2 శః 
నమానత్వాన్న వినంవాదగోచరో భవతి, అన్తి త్వంశాన్తరం 
విసంవాదస్థాన మిత్యతస్త త్రత్యాఖ్యానాయారమృః . (బ్రసూ.భా. 2.2.42). 

“అవ్యక్తంకంటె పరుడైన నారాయణుడు పరాత్మ సర్వాత్మ, అతడు తననే 
అనేక విధంగా సృజించి ఉన్నాడు... ఆ భగవంతుణ్ణి భక్తిభావంతో సేవించి ఆతని 
అనుగ్రహానికి పాత్రులు కావాలి” ఇత్యాదివిషయాలు పాంచరాత్రసం ప్రదాయంలో 
చెప్పబడ్డాయి. అవి కూడ మాకు అంగీకార్యాలే అంటారు శ్రీ శంకరభగవత్సాదులు - 
“తత్ర యత్తావదుచ్యతే - యో్చసౌ నారాయణః పరో) వ్యక్తాత్చసిద్ధః పరమాత్మా 
సర్వాత్మా స ఆత్మనాత్మానమనేకధా వ్యూహ్యావస్థిత ఇతి - తన్న నిరాక్రియతే న 
ఏకధా త్రిధా భవతి” ఇత్యాది శుతిభ్య: పరమాత్మనో)_నేకధాభావస్యాధిగతత్వాత్‌. 
యదపి తస్య భగవతో) భిగమనాదిలక్షణ మారాధనమజ స్రమనన్యచిత్తతయాభి పేయతే 
తదపి న ప్రతిషిధ్యతే. శుతిస్నృత్యోరీశ్వర ప్రణిధానస్య ప్రసిద్ధత్వాత్‌. (బ్ర.సూ.భా, 2.2.42) 

అదే విధంగా న్యాయశా స్తానిక్‌ నంబంధించిన కొన్ని అంశాలు 
అంగీకరించకపోయినా ఒకటి రెండు చోట్ల గౌతముని న్యాయసూత్రాలను సాదరంగా 
ప్రమాణంగా ఉదహరిస్తారు. 

"స్వసిద్ధాన్తవ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృడమ్‌. 

పరస్పరం విరుధ్యన్తే తైరయం న విరుధ్యతే” (మాకా, 3.17) 
అనే మాండోక్యకారికను శ్రీ శంకరభగవత్సాదులు ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు. 

“ఇతశ్చ మిథ్యాదర్శనం ద్వైతినాం రాగద్వేషాదిదోషాస్పదత్వాత్‌. కథమ్‌? 


ప్రస్తావన 89 
స్వసిద్ధాన్తవ్యవస్థాసు స్వసిద్ధాన్తరచనానియమేషు కపిలకణాదబుద్ద్ధార్హతాదిదృష్ట్యను 
సారిణో ద్వైతినః నిశ్చితాః. ఏవమేవైష పరమార్షో నాన్యథేతి తత్ర తత్రానురక్తాః ప్రతిపక్తం 
చాత్మనః పశ్యన్తః తం ద్విషన్త ఇత్యేవం రాగద్వేషోపేతాః స్వసిద్ధాన్తదర్శన నిమిత్తమేవ 
పరస్పరమన్యోన్యం విరుధ్యన్తే. తైరన్యోన్యవిరోధిభి: అస్మదీయో) యం వైదికః 
సర్వానన్యత్వాదాత్మైకత్వదర్శనపక్షో న విరుధ్యతే, యథా స్వహస్తపాదాదిభిః. ఏవం 
రాగద్వేషాదిదో షానాస్పదత్వాదాత్షైకత్వబుద్ధిరేవ సమ్యగ్దర్శన మి త్యభి ప్రాయః”. 
(శంకరభాష్యమ్‌). 

“ద్వైతుల దర్శనం (మతం) రాగద్వేషాదిదోషకలుషిత మైనది. అందువల్ల 
ఇది మిథ్యాదర్శనమే. ఎందువల్ల ననగా కపిల-కణాద-బుద్ధ అర్హతాదుల దృష్టిని 
అనుసరించిన ద్వైతులు తమ తమ సిద్ధాంతాలకు సంబంధించిన రచనానియమాల 
విషయంలో నిశ్చితబుద్ధి గలవారై “ఇదే పరమార్థం, మరొకటి కాదు” అని తమ 
మతాలపై రాగంతో మిగిలినవాళ్లందరినీ తమ శత్రువులనుగా చూస్తూ వాళ్లను 
ద్వేషిస్తూంటారు. ఈ విధమైన రాగద్వేషాలతో తమ తమ సిద్ధాంతాలను 
నిలబెట్టుకొనడం కోసం పరస్పరం కోట్లాడు కుంటుంటారు. పరస్పరవిరోధులైన వాళ్లతో 
మా పక్షానికి విరోధం ఏదీ లేదు. ఎందువల్ల ననగా ఇది వైదికం, వేదప్రామాణ్యంమీద 
నిలబెట్టబడిన పక్షం; ఆత్మైకత్వదర్శనాన్ని బోధిస్తుంది. అందుచేత ఒక దేహానికి 
సంబంధించిన హస్తపాదాదులు పరస్పరమూ ఏ విధంగా ద్వేషించవో అదే విధంగా 
వైదికమైన మా పక్షం ఏ ద్వైతపక్షంతోనూ విరోధించదు. (అందరూ మనవాళ్లే, అందరూ 
ఒకటే అని కదా అత్మైకత్వదర్శనంలోని తత్త్వం). ఈ విధంగా రాగద్వేషాదిదోషాలకు 
ఆస్పదం కాకపోవడంచేత అత్మై కత్వబుద్ధి ఒక్కటే సమ్యగ్‌జ్ఞానం అని అభిప్రాయం”. 

“యథా న్వహన్త పాదొదిభిః” అనే వాక్యానికి అనందగిరి ఈ విధంగా 
వ్యాఖ్యానించారు. “యథా స్వకీయకరచరణాదిభిరాఘాతే కదా చిదాచరితే)పి ద్వేషో 
న జాయతే, పరబుద్ధ్యభావాత్తథా ద్వైతాభిమాని భిరుపద్రవే క్షుద్ర కృతే2 పి నాద్వైతిన స్తే 
ద్వేషో జాయతే. సర్వానన్యత్వాత్పరబుద్ధ్యభావాదిత్యర్థః 

“తనచేయి గాని కాలు గాని తగిలి గట్టిగా నొప్పి కలిగినా కూడ పురుషుడు 


90 ప్రస్తావన 


ఆ హస్తపాదాదులను ద్వేషించడు. అందుకు కారణం అవి కూడ నావే కదా అనే 
జ్ఞానం వాని కుండడం, అట్టే ద్వైతు లందరూ మీది మీదికి ఎగబడి వస్తూ కు ద్రమైన 
ఉపద్రవాలు చేయడానికి ప్రయత్నించినా కూడ అద్వైతి, వాళ్లందరూ మనవాళ్లే కదా 
అనే విశ్వాసంతో, వాళ్ల మాట లేవీ పట్టించుకొనడు” అని భావం. 

ఈ విధంగా అతివిశాలమైన దృక్పథం గల మహోత్తమదార్శనికులు శ్రీ 
శంకరభగవత్సాదులు. మా అద్వైతదర్శనం వైదికం అని చెప్పడంలో ఇతరములైన 
ఆగమాదులను ఆశ్రయించి ఎందరు ఎన్ని మతభేదాల సృష్టించినా వేదాన్ని మాత్రమే, 
ఉపనిషత్తులను మాత్రమే, ప్రమాణంగా అంగీకరించే ప్రతి ఒక్కరూ అద్వైతాన్నే 
అంగీకరించి తీరా లనే దృఢవిశ్వాసాన్ని శ్రీ శంకరభగవత్సాదులు ప్రకటించారు. కాని 
వైదికులనేం అని చెవ్చుకొంటూ, ఇతరాగమాదినిద్ధాంతాలను కూడ 
బెపనిషదసిద్ధాంతంలో చొప్పించి అద్వైతాన్ని వ్యతిరేకించడమే కాకుండా తనను 
అతికటువైన శబ్దాలతో దూషించడానికి వెనుకాడని వైదికద్వైతులు కూడా కాలాంతరంలో 
పుట్టబోతా రని శ్రీ శంకరభగవత్పాదులు ఊహించి ఉండరు. కాని అలాగే జరిగింది. 
శ్రీమృద్రామానుజాచార్యమధ్వాచార్యాదులు అతి కటువులైన శబ్దాలతో శ్రీ 
శంకరభగవత్పాదులను వైయక్తికంగా దూషిస్తూ తావన్మాతంచేతనే అద్వైతాన్ని 
సమూలంగా పెకిలించవేయగలం అనీ, తమ సిద్దాంతాన్ని 'నిలపగలం అనీ 
భ్రాంతిపడ్డారు. అలాంటి దేమీ జరగలేదు కదా అద్వైతం అచంచల శిలోచ్చయం వలె 
చెక్కుచెదరకుండా నిలచి ఉంది. ఈ ద్వైతమతాల లోని అంతర్గతవిరోధాలు, 
పరస్పరవిరోధాలు చూస్తుంటే, అవన్నీ నిర్ణలమేఘశకలాల లాగ ఇటూ అటూ 
ఎగురుతూనే ఉంటాయి. అద్వైతసిద్ధాంత ప్రచండభాస్కరుడు మాత్రం దేదీప్యమానంగా 
ప్రకాశిస్తూ ఉంటాడు అని స్పష్టం అవుతుంది. 

భగవ ద్రామానుజులు తమ కున్న సుదీర్భసమాననిర్మాణచాతురి నంతనీ 
ప్రదర్శిస్తూ రఘువీరగద్యం ఫక్కికలో అద్వైతమత ప్రతిష్టాపనాచార్యులు, ప్రపంచంలోని 
మహాధీసంపన్నులలో అగ్రగణ్యులుగా సేర్కొనబడుచున్నవారూ, స్మరణమా త్రంచేతనే 


ప్రస్తావన 91 


నకలపాపాలను దపాంచే వరవువవితనావుధోయులూ అయిన శ్రీ 
శంకరభగవత్సాదులను అనేక జన్మసంచితమహాపాపకలుషితాత్ములనుగా వర్ణించారు. 
“తదిదమౌపనిషదపరమపురుషవరణీయతాహేతుగుణ విశేషవిరహిణామనాది 
పావవాననాదూషితాశేషశేముషీ కాణామనధిగతవ దవాక్యన్వరూవ తదర్భ 
యాథాత్మ్య ప్రత్య క్షాదిసకలప్రమాణవృత్తతదితికర్తవ్యతారూపస మీచీన మార్గాణాం 
వికల్పాసహవివిధకుతర్కకల్కకల్పితమితి, న్యాయానుగృహీత ప్రత్యక్షాదిసకల ప్రమాణ 
వృత్తయాధాత్మ్యవిద్భిరనాదరణీయమ్‌.” (భాష్యం 1.1.1) 

ఏదో యుద్దరంగంలో మనఃకల్చితుడైన ప్రతిపక్షిని నేలమీద పడవేసి వాని 
శరీరం ఇంకా ముద్గరంతో చితుక కొట్టినట్లు భావన చేస్తూ మధ్య మధ్య వీరు వాడే 
“ఇత్యలమనేన దిష్టహతముద్గరాభిఘాతేన” (దైవవశంచేతనే చచ్చిన వానిని ఇంకా 
ముద్గరంతో మర్దించి చాలును) ఇత్యాదివాక్యాలు చాల కనబడతాయి. ఇది 
ఆధ్యాత్మికవిషయవిచారమో భీరుభటుల శూన్యకదనరంగవిహారమో తెలియదు! 

ఇంతకంటె ఒక ఆకు ఎక్కువ చదివిన ఆచార్యులు శ్రీమన్మధ్వాచార్యులు. 
వీరి దూషణవాక్యాలను అనువదించడానికి కూడ సంకోచించవలసి ఉంటుంది. 
గీతాభాష్యాంతంలో వీరు వాసిన మహాకవితాసౌందర్యభరితమైన శ్లోకం చూడండి- 

“శంకరాఖ్యస్య దుర్యోనేర్నిస్సృతేన రజస్వలా, 

గీతానారీ సమీరేణ శోధితా హంసరూపిణా" (వీతాభాష్యాంతం) 
ఇలాంటి నిరర్థకోద్గారాలన్నీ వారి వారి “మహోన్నతమానససంస్కారాన్ని” సూచిస్తాయి. 
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా ఈ సంప్రదాయాలకు చెందిన 
తరువాతివారిలో కూడ కొందరు (అందరూ కాదు) స్వీయగోష్టులలో ఇలాంటి 
వాక్యాలను ఉదాహరిస్తూ ఆహా మా ఆచార్యులు ఎంత బాగా అన్నారు అని 
సంతోషిస్తూంటారు. కొందరు సిగ్గుపడుతూంటారు. 

ఇలాంటి నిందలు, ఆక్షేవణలు ఏ వద్మపాదాచార్యులవారి లేదా 
సురేశ్వరాచార్యులవారి దృష్టికైనా వెడితే వారు - “నాయనలారా ఎందుకు ఇంత 


92 ప్రస్తావన 


వృథా క్రోధావేశం? ఏమైనా మీరు నాకంటె చిన్నవాళ్ళు. నా మాట వినండి. మీ తాతలు, 
ముత్తాతలూ కూడ మా ఆచార్యపాదులు స్థాపించిన అద్వైతమతాన్నే అనుసరించి, 
సాధనామార్గంలో ఉన్నంతకాలం వాళ్ల అభిరుచి ప్రకారం, శివుణ్లో, కేశవుణ్ణో, దేవినో, 
గణపతినో మరే దేవతనో ఆరాధించి తరించారు. వాళ్లెవరూ నరకానికి వెళ్లినట్లు తార్కాణా 
లేవీ లేవు. అలాంటి దేదైనా జరిగితే వాళ్ల వంశాలలో మీవంటి మహామేధావులు, 
సదాచారసంపన్నులు పుట్టి ఉండరు. మీరు కూడా ప్రారంభంలో మా ఆచార్యచరణుల 
భాష్యాలే చదివారు కదా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మా ఆచార్యచరణుల పద్ధతి. 
ఏకాక్షరనిఘంట్వాదుల సహాయంతో ఉపనిషదర్థాలను ఇష్టం వచ్చినట్లు మార్చే పద్ధతి 
వారికి తెలియదు. మా ఆచార్యపాదులు పూర్వపక్షాలుగా చూపినవాటిని సిద్ధాంతాలుగా 
గ్రహించి వాటినే పట్టుకొని వ్రేలాడుతూ విషయం అర్థంకాకపోతే అర్థం చేసుకొనడానికి 
ప్రయత్నించాలి కాని ఎందుకు ఈ నిందావాక్యాలు. మీరు చేసే ప్రతి అక్షేపానికి, ప్రతీ 
ప్రశ్నకీ సమాధానాలు సుస్పష్టంగా మా ఆచార్య పాదుల భాష్యాలలోనే మీకు లభిస్తాయి 
కదా? అవి అర్థం కాకపోతే ప్రకరణ గ్రంథాలు చదువుకొనండి. తరవాత భాష్యాల 
దగ్గరికి వెళ్లండి. వారి భావాలనే విశదీకరిస్తూ మేం అందరం వ్రాసిన వ్యాఖ్యానాలు, 
ఉపవ్యాఖ్యానాలు ఉన్నాయి కదా? ఇష్టసిద్ధి, తత్త్వదీపిక, ఖండనఖండఖాద్యం 
మొదలైన గ్రంథాలున్నాయి కదా? నిజానికి మీరు సిద్ధాంతాలుగా గ్రహించిన విషయా 
లన్నీ వాటిలోని పూర్వపక్షాలే కదా? ఇంత ఆవేశంతో వ్రాసిన గ్రంథాలు అహంకారాన్నీ, 
ద్వేషాన్నీ పెంచుతాయి కాని మనఃశాంతి నిస్తాయా?” అని అనేవారు. 

ఇలాంటి దూషణవాక్యాలు, శ్లోకాలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని పేర్లు, 
ప్రసంగాలు మార్చి ప్రయోగించినవారిమీదికే త్రిప్పికొట్టవచ్చు. అందుచేతనే సుందర 
పాండ్యుడు ఆర్యా అనే సూక్తిసముచ్చయంలో 

“అప్రియముక్తాః పురుషాః ప్రయతన్తే ద్విగుణమప్రియం వక్తుమ్‌, 

తస్మాదవాచ్యమ ప్రీయమన్య ప్రియవాక్యకామేన"” 

“ఎవరివిషయంలోనైనా అ ప్రియవాక్యం పలికిన ట్లయితే వాళ్లు రెట్టింపు 


ప్రస్తావన 93 


అప్రియంగా ఉండే పరుషవాక్యం పలకడానికి ప్రయత్నిస్తారు. అందుచేత ఇతరులు 
(తన విషయంలో) వ్రియవాక్యాలు పలకాలి అనుకొనే వాడు తా నెప్పుడూ 
అప్రియవాక్యం పలకకూడదు”. అని అంటాడు. సరిగా ఇదే జరిగింది. ఎవరికి ఎవరు 
తీసిపోతారు! ఒకరు ఒకవిధంగా శ్లేషాదులతో నిందిస్తే మరికొందరు వాళ్లని అదే 
విధంగా దూషించడం ప్రారంభించారు. స్వతంత్ర గంథాలే బయలుదేరాయి. 
ఉదాహరణకి - మహావైయాకరణుడైన భట్టోదీక్షితులు అడుగడుగునా మధ్వసిద్ధాంతాన్ని 
ఖండిస్తూ బ్రహ్మసూత్రాలకు తత్త్వకౌస్తుభం అనే వ్యాఖ్యరచించాడు. ఇలాంటివి ఎన్నో. 
దీనివల్ల కలిగిన ఫలం ఏమయ్యా అంటే అసలు గ్రంథాల దాకా వెళ్లలేనివాళ్ల 
హృదయాలలో బహిర్దనాలాపకృతాలైన చిన్నచూపులే మిగిలాయి. ఇవన్నీ 

“అపదే పదమర్పయన్రి హీ శ్రతవన్తో) పి రజోనిమీలితాః” 

“ఎంత విద్యావంతులైనా కూడ రజోగుణం కమ్మి చెడ్డమార్గంలో అడుగు 
పెడతారు” అనే కాళిదాసోక్తికి ఉదాహరణలు. 


ఇదంతా ఒక విధంగా అప్రస్తుతమే. అప్రస్తుతమే కాదు కాళిదాసే చెప్పి 


“న కేవలం యో మహతో) పభాషతే శృణోతి తస్మాదపి యః స పాపభాక్‌” 

(“మహాపురుషులను ఎవడైతే నిందిస్తాడో వానికే కాదు, ఆ నిందావాక్యాలు 
విన్నదానికి కూడ పాపం చుట్టుకొంటుంది”). ఇలాంటివి స్మరించడం పాసహేతువు 
కూడ. అయినా ఆధునికు లైనా ఇలాంటి పూర్వనిక్లీతభావాలను దూరంగా పెట్టి 
శాస్త్రతత్త్వజ్ఞానం కోసం ప్రయత్నించాలని సూచించడం కోసం ఈ అ ప్రస్తుత ప్రసంగం 
చేయబడింది. తన క్రమాగతసం ప్రదాయాన్ని యథాశక్తిగా అనుసరిస్తూ, ఇతరసం 
ప్రదాయాలలో, అవి విదేశీయమతాలు కావచ్చు, నాస్తికమతాలు కావచ్చు, ఉన్న 
ఉత్తమాంశాలని కూడ స్వీకరించడవల్ల మానవునికి పరిపూర్ణత్వం లభిస్తుంది. 
ప్రధానసిద్ధాంతానికి విరుద్ధం కాని మంచి విషయాలను ఏ సం ప్రదాయంనుంచి యైనా 
తీసుకుంటాం అని శ్రీ శంకరభగవత్పాదులు చూపిన మార్గాన్ని అనుసరించడమే 


94 ప్రస్తావన 


ఇందుకు ఏకైకోపాయం. 

ఉపనిషత్తులలో చెప్పిన ఉపాసనాదులు: బ్రహ్మ ఒక్కటే సత్యమనీ, జగత్తు 
మిథ్యఅనీ అనగా సత్యమే కాని (బహ్మవలే సత్యం కాదనీ, ఉపనిషత్తుల సారాంశ 
మని చూచి ఉన్నాం. ఈ జగత్‌సృష్ట్యాదులకు కారణం మాయెపహిత బహ్మయే అని 
తెలుసుకొన్నాం. పారమార్థికభూమికవరకు వెళ్లిన తరవాత ఈ జగద్వ్యవహార మంతా 
బాధిత మైపోతుంది. కాని అంతవరకు, క్రింది భూమికలో, వ్యావహారికదశలో, 
జగద్వ్యవహారం అంతా సత్యమే అనే విషయం కూడ గుర్తించి ఉన్నాం. ఉపనిషత్తులలో 
చెప్పిన ప్రకారం ఈ జగత్తులో అనేకలోకా లున్నాయి. వీటిలో అన్నింటిలోకీ 
అత్యుత్తమమైన లోకం సగుణబ్రహ్మలోకం. కొంతకాలం భూమిమీద నివసించిన 
మానవుడు మరణానంతరం తన కర్మల ననుసరించి ఆ యా లోకాలకి ఏ విధంగా 
ప్రయాణిస్తాడో ఛాందోగ్య-బృహదారణ్యక-కౌషీతక్యాద్యుపనిషత్తులలోను తదనుసారం 
బహ్మసూత్రాలలోను చెప్పబడింది. 

దేవయానము, పితృయాణము అని రెండు మార్గా లున్నాయి. ఉత్తమము 
లైన ఉపాసనలు (సగుణోపాసనలు) చేసిన తపఃశాలులను దేవతలు దేవయానం 
ద్వారా బ్రహ్మలోకం చేరుస్తారు. వారు అక్కడ కూడ ఉపాసన నడిపిస్తూ ఉండి జ్ఞానం 
సంపాదించి చివరకు తల్లోకాధీశునితోపాటు ముక్తిపాందుతారు. ఇది కమముక్తి, ఇంక 
ఇష్టావూర్తాదిపుణ్యకర్మలు చేసేవాళ్లని దేవతలు పితృయాణం ద్వారా చంద్రలోకం 
చేరుస్తారు. వాళ్లు అక్కడ చాలకాలం ఉండి మళ్లీ భూలోకంలో జనిస్తారు. వాళ్ల తరువాతి 
జన్మకు కారణమైన కర్మ పుణ్యకర్మయైతే మంచి జన్మ లభిస్తుంది; పాపకర్మ యైతే 
పాపజన్మ లభిస్తుంది. ఇంక ఉపాసనలు కాని కర్మలు గాని చేయనివారు ఈ 
భూలోకంలోనే అనేకవిధాలైన యోనులలో జన్మిస్తూ, మరణిస్తూ ఉంటారు. 

వివిధలోకాలలోనికి లేదా శరీరాలలోనికి ప్రయాణం చేసేది సూక్ష్మశరీరం. 
ఈ సూక్ష్మశరీరంలో పచతన్మాత్రలు (పంచసూక్ష్మభూతాలు), పంచజ్ఞానేంద్రియాలు, 
పంచకర్మేందియచాలు, మనస్సు, బుద్ధి అనేవి పదిహేడు ఉంటాయి. స్థూలశరీరం 


ప్రస్తావన 95 


పడిపోగానే జీవుడు సూక్ష్మశరీరంతో యతాయాతాలు చేస్తూంటాడు. నిజానికి జీవునికి 
యతాయాతాలు లేవు. ఇవి సూక్ష్మశరీరానికి మాత్రమే. ఈ సూక్ష్మశరీరం ఎక్కడికీ 
వెడితే అక్కడ, ఘటం ఎక్కడికి వెడితే అక్కడ అకాశం ఉన్నట్లు, అత్మ ఉంటుంది. 
అక్కడ ఆ శరీరంతో సంబంధిస్తుంది. 

సగుణబ్రహ్మోపాసనేష్టాపూర్తాదులతో సంతృప్తి పడకుండా సతతబ్రహ్మాను 
నంధానశీలులై అజ్ఞానబంధాన్ని తొలగించుకొని ఆత్మసాక్షాత్కారం 

. నంపాదించుకొనగలిగినవారు ఇక్కడనే ముక్తి పొంద గలుగుతారు. శరీరం 

ఉన్నంతవరకు అది జీవన్ముక్తి. శరీరపాతానంతరం వాళ్ల సూక్ష్మశరీరం మళ్లీ ఎక్కడికీ 
వెళ్లడం అనేది ఉండదు. ఆ సూక్ష్మశరీరం ఇక్కడే నిలీనం అయిపోతుంది. అది 
విదేహముక్తి. 

“యదా సర్వే ప్రముచ్యన్తే కామా యే” స్య హృది (శ్రితాః, 

అథ మర్త్యో [మృతో భవత్యత బ్రహ్మ.సమచ్నతే”. (ము. ఉ. 3.2.9) 

(సర్వకామాలు విడచిన మర్త్యుడు అమృతుడై ఇక్కడనే బ్రహ్మను 
పాందుతాడు). 
“స యో హ వై తత్పరం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి” (ము.ఉ. 3.2.9) 
(పరబహ్మసాక్షాత్కారం పొందినవాడు పరబ్రహ్మయే అవుతాడు) 

వెనుక మనం చూచినట్లు ద్వివిధమార్గాల వర్ణనంలో గాని, జగత్‌ సృష్ట్యాది 
వర్ణనంలో గాని శ్రుతికి తాత్పర్యం లేదు. బ్రహ్మజ్ఞానం సంపాదించుకొన్న వాడు ఈ 
గమనాగమనాలనుండి విముక్తుడై ఇక్కడనే మోక్షం పొందుతాడు. అందుకోసమే 
సాధకుడు ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడంలోనే శ్రతికి పరమతాత్పర్యం. ప్రతులలో 
కనబడే వివిధమార్గాదివర్ణనం, జగత్‌సృష్ట్యాదివర్ణనం ఇవన్నీ వైరాగ్యోత్సాదనం కొరకే. 
“తమేవ విదిత్వా అతి మృత్యుమేతి నాన్యః పన్గా విద్యతే) యనాయ"” (శ్వే. ఉ. .8) 
(ఆత్మసాక్షాత్కారం పొందుతేనే మృత్యువును దాటకలుగుతాడు. మరొక మార్గం లేదు). 
ఇత్యాద్యుపనిషద్వాక్యాలు ఆత్మజ్ఞానం తప్ప మోక్షానికి మరొక మార్గం లేదని సృష్టంగా 


96 
చెపుతున్నాయి. 
ఆధ్యాత్మికసాధన: ఉపనిషత్తులలో ఆత్మజ్ఞానానికి ఉపయోగించే అనేక 
సాధనాలు ప్రతిపాదింపబడ్డాయి. “కర్మలవల్ల లభించే లోకాలు కూడ నశ్వరములే 
అనే విషయాన్ని గ్రహించిన బాహ్మణుడు (ఆత్మజ్ఞాన సాధ కుడు) వైరాగ్యం 
అలవరచుకోవాలి. కృత్రిమమైనవి (చేసి సంపాదించవలసిన కర్మలు) అకృత్రిమమైన, 
శాశ్వతమైన మోక్షరూప ఫలాన్ని ఇవ్వజాలవు” అని ముండకోపనిషత్తు బోధిస్తూన్నది. 

“పరీక్ష లోకాన్‌ కర్మచితాన్‌ బాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్యకృతః కృతేన” 

(ము. ఉ. 1.2.12) 

బ్రహ్మజ్ఞానానికి కావలసిన - నిత్యానిత్యవస్తువివేకం, ఇహాముత్రార్థఫలభోగ 

విరాగం, శమదమాదిసాధనసంపద, ముముక్షుత్వం అనే నాలుగు సాధనాలలో 

వివేక-వైరాగ్యా లనే మొదటి రెండు సాధనాలు ఈ శ్రుతివాక్యంలో చెప్పబడ్డాయి. 

ప్రపంచకంలో అనేకమైన ఆకర్షణలు ఉంటాయి. అయితే అవన్నీ అశాశ్వతములే అనే 

విషయాన్ని గ్రహించడమే వివేకం. అప్పుడు వాటిమీద ఆసక్తి తొలగిపోతుంది. అది 
వైరాగ్యం. 

“విజ్ఞానం లేనివాడై పరిశుద్ధ మైన మనస్సు లేక అపవిత్రమైన జీవనవిధానం 
గడిపేవాడు ఆ పరమపదాన్ని పొందజాలడు. సంసారంలోనే చిక్కుకొని ఉంటాడు. 
మనోనిగ్రహం కలిగి విజ్ఞానవంతుడై పవిత్రమైన జీవితం గడిపేవాడు ఆ పరమపదాన్ని 
పాందుతాడు. అతనికి పునర్జన్మ ఉండదు” అని కఠోపనిషత్తు జ్ఞానవైశిష్ట్యాన్ని 
సృష్టీకరిస్తున్నది. 

“యస్త్యవిజ్ఞానవాన్‌ భవత్యమనస్కః సదా శుచిః, 

న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి”. 

“యను విజ్ఞానవాన్‌ భవతి సమనస్కః సదా శుచిః, 

స తు తతృదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే". (క. ఉ. 1.1.7, 8) 

“ఈ విధంగా మనోనిగ్రహం ఉన్న విజ్ఞానవంతుడు వాక్కునూ, ఇతరేంద్రియాలనూ 


ప్రస్తావన 97 


మనస్సులో నిలీనం చేసుకోవాలి. మనస్సును బుద్ధిలో నిలీనం చేసుకోవాలి. బుద్ధిని 
మహత్తత్యంలో నిలీనం చేసి దానిని శాంతమైన ఆత్మలో నిలీనం చేసుకోవాలి”. ఈ 
సాధన కూడ కఠోపనిషత్తులో చెప్పబడింది. 

“యచ్చేద్వాజ్మనసీ ప్రాజ్ఞస్తద్యచ్చేద్‌ జ్ఞాన ఆత్మని, 

జ్ఞానమాత్మని మనసి నియచ్చేత్తద్యచ్చేచ్భాన్త ఆత్మని” (క.ఉ. 3.13) 

నిర్గుణాత్మజ్ఞానానికి ప్రథమసోపానంగా అనేకమైన సగుణోపాసనలు 
ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. ఓంకారోపాసన అనేకమైన ఉపనిషత్తులలో అతి 
విసృతంగా చెప్పబడింది. ఓంకారం పరమాత్మకు ప్రతీకం మాత్రమే కాదు; 
పదమాత్మవాచకం, తత్స్వరూపమూ కూడ. 

“ఉపనిషత్తులలో చెప్పిన ధనస్సును గ్రహించి, ధ్యానంచేత వాడిగా 
చేయబడిన బాణం సంధించి, పరమాత్మమీద ఏకాగ్రంగా ఉన్న మనస్సుతో పరమాత్మ 
అనే లక్ష్యాన్ని గురి చూచి కొట్టాలి. ఓంకారమే ధనస్సు. ఆత్మ బాణం. బ్రహ్మ లక్ష్యం. 
ఆ లక్ష్యాన్ని ఏకాగ్రచిత్తంతో కొట్టిన ట్లయితే. బాణం లక్ష్యంలో కలిసి పోయినట్లు 
ఆత్మ (జీవాత్మ) ఆ బ్రహ్మతో కలిసిపోతుంది. అని ఆలంకారికభాషలో ముండకోపనిషత్తు 
వర్ణించింది: 

“ధనుర్భహీత్యౌపనిషదం మహాస్త్రం 
శరం హ్యుపాసానిశితం సందధీత, 
ఆయమ్య తద్భావగతేన చేతసా 
లక్ష్యం తదేవాక్షరం సోమ్య విద్ధి” 
“ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. 

అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్‌” (ము. ఉ. 2.2.3, 4) 

శమం, దమం, ఉపరతి, తితిక్ష సమాధానం, శ్రద్ధ అనేవి శమదమాది 
సాధనాలు. మొదటి ఐదు బృహదారణ్యకోపనిషత్తులో సూచించబడ్డాయి. 

“ఏవంవిచ్చాన్తో దాన్త ఉపరతస్తితిక్షుః సమాహితో భ్యూతా) 2 త్మ న్యేవాత్మానం 


98 ప్రస్తావన 


పశ్యతి, సర్వమాత్మానం పశ్యతి” (బృ.ఉ. 4.4.23) 

ఆత్మ యొక్క యధథార్థస్వరూపం తెలిసినవాడు శాంతుడై 
గ్రహం కలవాడై), దాంతుడై (బాహ్యేద్రియని గ్రహం కలవాడై) ఉపరతుడై (కర్మలు 
విడచి, సంన్యసించి), తితుక్షువై (సుఖదుఃఖశీతోష్టాదిద్వంద్వాలను సహిస్తూ), 
సమాహితుడై (స్థిరచిత్తం కలవాడై) ఆత్మను తన ఆత్మలోనే చూస్తాడు; సర్వమునూ 
ఆత్మగానే చూస్తాడు.” 

ఆరవదైన శ్రద్ధ - "తస్మాచ్చాన్తో దాన్న ఉపరతస్తితిక్షుః శద్ధావిత్తో భూత్వా 


(అంతరింద్రియని 


ఆత్మన్యేవాత్మానం పక్యేత్‌” ఇత్యాదిశ్రుత్యంతరాలలో చెప్పబడింది. 

ముముక్షుత్వం అనేది నాల్గవ సాధనం. తీవమైన మోక్షేచ్ళ ఉన్నవాడే 
బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. సద్గురువును సేవించి సఫల ప్రయత్సు డౌతాడు. 
“తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చే తృమిత్సాణిః శ్రోతియం బ్రహ్మనిష్టమ్‌” (ము. ఉ. 
1.2.12) అని ముండకోపనిషత్తు గురూపసదానాన్ని బోధిస్తూన్నది. ఈ విధంగా 
ముముక్తువై, గురువును ఆశ్రయించి ఆయననుండి ఆత్మస్వరూపాన్ని గూర్చిన ఉపదేశం 
పాందిన సాధకుడు తాను విన్న విషయాన్ని గూర్చి మననం చెయ్యాలి. తగు 
యుక్తులచేత ఆ విషయం చక్కగా మనస్సుకు పట్టించుకొని ఆత్మస్వరూపాన్నే 
నిరంతరమూ ధ్యానం చేయడంచేత తత్సాక్షాత్కారం పాందుతాడు అని 
బృహదారణ్యకోపనిషత్తు చెపుతున్నది. 

“ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో, మన్తవ్యో, నిదిధ్యాసితవ్యో మైత్రేయ్యాత్మనో 
వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేనేదం సర్వం విదితమ్‌” (బృ.ఉ. 2.4.5) 

బ్రహ్మయందు, గురువునందు పరిపూర్ణమైన శ్రద్ధాభక్తు లున్నవానికి 
ఉపదేశించిన విషయాలన్నీ వాటంతట అవే అర్థం అవుతాయట. 

“యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ, 

తసెతే కథితా హ్యర్థాః ప్రకాశన్తే మహాత్మనః" (శ్వే. ఉ. 6.23) 

అందుచేత ఆత్మజ్ఞానం కావాలనే కోరిక గలవాడు అవసరమైన ఇతర 


ప్రస్తావన 99 


వాగ్వాదాలన్నీ విడిచిపెట్టి ఆత్మను గూర్చియే ధ్యానం చెయ్యాలి. 
“తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో విము్చుథామృత స్వైష సేతుః” 
(ము. ఉ. 2.2.5) 
నువ్వు అన్వేషించే ఆత్మ దేశకాలాదిపరిచ్చిన్న మైతే, ఒక దేశంలో, ఒక 
కాలంలో, ఒక ఆకారంతో కూడినదైతే అది పూర్ణానందస్వరూపం కాజాలదు. 
పరిపూర్ణాననందం ఇవ్వజాలదు. పగిచ్చిన్నేవస్తువులలో ఆనందం లేదు; ఉన్నా అది 
పరిచ్భిన్నమే. అనందం అపరిచ్చిన్ననస్తువునందే, అద్వితీయాత్మతళ్వంలోనే ఉంది అని 
ఛాందోగ్యోపరిషత్తు చెపుతున్నది. 

“మో వై భూమా తత్సుఖం నాల్చే సుఖమస్తి భూమైవ సుఖం, భూమా త్వేవ 
విజిజ్ఞాసిశవ్యః” (ఛా.ఉ. 7.23) 

ఇక్కడ చెప్పిన భూమయే బ్రహ్మ; బ్రహ్మయే భూమ. దీనిలో ఉన్న ఆనందం 
యొక్క అత్యల్బమైన 'అంశాన్ని గ్రహించి ఇతరభూతా లన్నీ ఆనందంతో జీవిస్తున్నాయి 

“ఏత స్యైవానన్షస్యాన్యాని భూతాని మాత్రాముపజీవన్తి” (బృ.ఉ. 4.4.32) 

ఈ విధంగా అద్వితీయాత్మతత్వాన్ని బోధించి, తాదృశబహ్మసాక్షాత్కారం 
కలవానికి ఈ ప్రపంచకమూ ఉండదు; దానితో ఏ విధమైన సంబంధమూ ఉండదు 
అని సృష్టంగా చెపుతున్నాయి ఉపనిషత్తులు. ఈ జ్ఞానం కలిగిన తరవాత ఇతరజగత్తుతో 
పాటు ఉపనిషత్తులు కూడ పరిత్యాజ్యాలే నట. బియ్యం తీసికొన్న తరవాత ఊక 
ఎవరికి కావాలి? 

గన్గమభ్యన్య మేధావీ జ్ఞానవిజ్ఞానతత్త్యతః, 

పలాలమివ ధాన్యార్థీ త్యజేద్గన్గమశేషతః" (బ్రహ్మవిందూపనిషత్‌, 18) 

ఇంత ధైర్యంతో ఇలా చెప్పగలిగిన సంప్రదాయం ఎక్కడైనా ఉంటుందా 
అని సందేహం. 

ఈ విధంగా వేదాంతం మనకు అనాదికాలం నుంచీ పరిచితంగా వస్తూన్న 
ఈ ద్వైతప్రపంచాన్నే ఆధారంగా చేసుకొని క్రమక్రమంగా అద్వితీయాత్మతత్త్వ సాక్షాత్కారం 


100 గ్రీస్తావన 


పొందే ఉపాయాన్ని అనేక వాచోయుక్తులతో ప్రతిపాదిస్తూన్నది. అలాంటి సాక్షాత్కారాన్ని 
కొందరు ఒక జన్మలో పొందవచ్చు, మరికొందరు పది జన్మలలో పొందవచ్చు, మరొకరు 
వేయి జన్మలలో పొందవచ్చు. ఎప్పటికి చేరగలిగినా అదే ఉత్తమగమ్య మనీ అంతకు 
ముందు లభించే వన్నీ అవస్థావిశేషాలు మాత్రమే అనీ వాటి భూమికలో వాటి 
ప్రాధాన్యం వాటికి ఉండనే ఉందనీ ఉపనిషత్తుల ఉపదేశం. 

వేదాంతానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను ఈ క్రింది విధంగా ' 
సంక్షిప్రరూపంలో చెప్పవచ్చును. 

1. ఉన్న ఏకైకసత్యం బ్రహ్మమాత్రమే. అది నిర్గుణం; నిర్విశేషం, అది సద్రూపం 
(ఉనికి అనేది దానికే ఉంది). జ్ఞానరూపం. ఆనంద రూపం (సచ్చిదానందస్వరూపం). 

2. అనిర్వాచ్యమైన మాయ అనే శక్తితో కూడిన, అనగా తన శక్తియే అయిన 
మాయ పనిచేసి నప్పుడు, ఆ బ్రహ్మయే సగుణబ్రహ్మ అని చెప్పబడుతుంది. ఆ 
స్వరూపానికి శివ-కేశవ-చతుర్ముఖాదినామధేయాలు ఎన్ని పెట్టినా పెట్టుకొనవచ్చును. 
మాయాసహితమైన బ్రహ్మయే జగత్సృష్ట్యాదులకు కారణం. 

3. అద్వైతసిద్ధాంతం ప్రకారం జగత్తును మిథ్యా అని చెప్పినా ఈ మిథ్యాత్వం 
కేవలం పారిభాషికం. ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు (ఇది కొన్ని వేల మంది సాధకులలో 
ఒకనికి కలుగుతుంది) ఈ జగత్తంతా ఇతరసం ప్రదాయాల ప్రకారం ఎంత సత్యమో, 
అద్వైతసిద్ధాంతం ప్రకారం కూడ నూటికి నూరు పాళ్లు అంత సత్యమే. అందుచేత 
అంతా మిథ్యయే కదా అని ఏ అద్వైతీ స్వేచ్చగా, శాస్త్రవిరుద్ధంగా, ప్రవర్తించకూడదు. 
అయ్యో! ఈ జగత్తు ఏమైపోతుందో అని ఇతరులు బాధపడవలసిన పని లేదు. ఇది 
అందరినీ వెన్నంటియే ఉంటుంది. 

4. క్రింది భూమికలో సాలోక్యం, సామీష్యం, సాయుజ్యం, సారూప్యం 
మొదలైన అన్ని రకాల ముక్తులూ కూడ అద్వైతికి అంగీకార్యములే. ఈ విషయాన్ని 
శ్రీశంకరభగవత్సాదులు ముండకోపనిషద్భాష్యంలో విశదీకరించారు- 


ప్రస్తావన 101 


“ప్రయాన్తి ప్రకర్షేణ యాన్తి. యత్ర యస్మిన్‌ సత్యలోకాదౌ అమృతః పురుషః 
ప్రథమజో హిరణ్యగర్భః.... ఏతదన్తాస్తు సంసారగతయః అపరవిద్యాగమ్యాః. నన్వేతం 
మోక్షమిచ్చన్తి కేచిత్‌? న. “ఇహైవ సర్వే ప్రవిలీయన్తే కామాః”; “తే సర్వగం సర్వతః 
ప్రాప్య ధీరాః యుక్తాత్మానః సర్వమేవావిశన్తి” ఇత్యాదిశ్రుతిభి:” 

(ము.ఉ. భాష్యం. 1.11) 

“వాళ్లు అమృతపురుషుడైన, మొట్టమొదటి జీవుడైన హిరణ్యగర్భుని లోకమైన 
సత్యలోకం వంటి లోకాలకు వెడతారు. అపరవిద్యచేత, అనగా సగుణ బ్రహ్మోపాసనచేత 
పాందదగిన స్థానాలలో అత్యుత్తమమైన స్థానం ఇదే. (ప్రశ్చ) కాని ఇదే మోక్షం అని 
కొందరంటారు కదా? కాదు. మోక్షం అంటే ఎక్కడికో వెళ్లడం కాదు. “ఇహైవ..కామాః” 
ఆ కామా లన్నీ ఇక్కడనే నశించి పోతాయి”. “తే సర్వగం .... అవిశన్తి” “సర్వవ్యాప్తమైన 
బ్రహ్మను సాక్షాత్కరించుకొన్న ధీరులు, ఆ బ్రహ్మలోనే ప్రవేశిస్తారు. అనగా ఆ బ్రహ్మగానే 
ఉంటారు” అని శ్రుతులు చెప్పచున్నవి కదా?” 

ఇంకొక విషయం ఏ మనగా - సాంఖ్య-యోగ-న్యాయ-వైశేషిక-మీమాంస 
కాది ప్రాచీనాస్తికదర్శనాలలో గాని, చివరికి నాస్తికదర్శనా లని చెప్పే బౌద్దాది 
దర్శనాలలోగాని మోక్షం అంటే మరొక లోకం చేరి అక్కడ మళ్లీ భగవత్సేవాదికం 
ప్రారంభించడం అని అంగీకరించలేదు. జైనులు కూడ జీవుడు ఒంటరిగా నిరంతరం 
అలోకాకాశంలో హాయిగా పైకి ఎగురుతూండడమే మోక్షం అని అంటారు. ఈ దార్శని 
కుల మతాల ప్రకారం ప్రతీ సాధకుడు ఇక్కడనే మోక్షం పొందుతాడు. భక్తునికి 
ఆరాధ్యుడైన భగవంతుని స్థానం చేరుకోవడమే మోక్షం అని అంగీకరించిన వాళ్లు 
తరువాతి కాలంలో వచ్చిన దార్శనికులే. సాధకుడు ఇక్కడనే మోక్షం పొందుతాడు 
అని అంగీకరిస్తూనే అద్వైతులు “వేదాన్త విజ్ఞానసునిశ్చితార్థాః” ఇత్యాది ప్రతివాక్యాల 
ప్రామాణ్యాన్ని అనుసరించి, కొందరు సగుణోపాసకులు మాత్రం సత్యలోకం చేరి 
అక్కడనే చాల కాలం ఉండి, మహాప్రళయాంతంలో ఆ సత్యలోకం కూడ నిలీనం 
అయిపోయినప్పుడు, ఆ సగుణ బ్రహ్మతో కలిసి మోక్షం పొందుతారు అని నిర్ణయించారు. 


102 ప్రస్తావన 


శ్రీ శంకరభగవత్సాదులు ఉపనిషదాదులలో ఉద్దోషిత మైన మాయావాదాన్ని 
స్వీకరించి తాత్సాహాయ్యంతో జగజ్జీవేశ్వరుల స్వరూపాలను, వాటి పరస్పరసంబంధాన్ని 
చక్కగా నిరూపించారు. ఈ మాయావాదాన్ని అన్వయించుకుంటూ పోగా పోగా సగుణ 
బ్రహ్మ అని చెప్పే శివకేశవాదులకు కూడ పారమార్థికసత్యం లేదనీ, నిర్గణమూ 
నిర్విశేషమూ అయిన నిర్గుణ బహ్మయే, ఉపనిషత్తుల ప్రకారం, ఏకైకపారమార్థిక 
సత్యమనీ తేల్చవలసివచ్చింది. మామూలుగా అందరూ అంగీకరించే తత్తద్దేవతాసన్నిధి 
ప్రాప్తి కూడ పూర్తి మోక్షం కాదనీ, సత్యలోకాదులు కూడ నశ్వరము లనీ తేలింది. 
దానితో తమ తమ ఆరాధ్యదేవతలకు కూడ అపారమార్థికత్వాన్ని ప్రతిపాదించే ఈ 
సిద్ధాంతంమీద, తత్రవర్తకులమీద ద్వైతు లందరికీ పట్టరాని కోపం కలగడం సహజమే. 
పదిమంది కౌమారవయస్కులైన బాలులు మాటలాడుకుంటూండగా ఒకడు ఈ 
దేశంలో అందరికంటె గొప్పవాడు ఎవడు అని ప్రశ్నించాడట. నురొకడు అందరికంటె 
గొప్పవాడు రాజు అన్నాడట. మూడవవాడు లేచి, రాజుకాదు, అందరికంటె గొప్పవాడు 
మా నాన్న అన్నాడట. రెండవ వాడు అలా కాదనడంతో మూడవవాడు కోధావేశంతో 
అక్కడ నున్న దండంతో వానికి కపాలభంజనం చేశాడట. ఆ పరిస్థితులలో అది 
సహజంగా జరిగే పనియే. ద్వైతుల ఆక్షేపణలూ, నిందలూ కూడ ఇలాంటివే అని 


నిజం పరిశీలిస్తే ప్రపంచకంలో అందరూ ద్వైతులే. అద్వైతు లని చెప్పుకొనేవాళ్లు 
సైద్ధాంతికంగా మాత్రమే అద్వైతులు. వ్యవహారంలోనికి వచ్చేసరికి వీరందరూ శ్రీ 
శంకరభోగవత్సాదులు చెప్పిన “వళ్వాదిభిశ్చావిశేషాత్‌” ఇత్యాదివాక్యాలకు 
ఉదాహరణభూతులే. ఆ తత్త్వాన్ని ఆకళించున్నవాడు వెయ్యి మంది సాధకులలో 
(సాధకులలో మాత్రమే) ఒక డుండవచ్చును. ఎవ్వరూ తమ విశ్వాసాలను విడనవలసిన 
పని లేదు; తమ సంప్రదాయాలను యథావిధిగా అనుసరిస్తూ ఉండవచ్చును. కాని 
ఒక్క సారి నిష్పక్షపాత మైన, పూర్వనిర్ణయదుషితం కాని మనస్సుతో పరిశీలిస్తే ఈ 
సిద్ధాంతం ఎంత గంభీరమైనదో, దీనికి ఈ రూపం ఇచ్చిన ఆ మహాపురుషుడు ఎంతటి 


ప్రస్తావన 103 
మహామేధాసంపన్నుడో అర్ధం అవుతుంది. ఆనందం కలుగుతుంది. 
పాశ్చాత్యతత్త్వశాస్త్రం వలె భారతీయతత్త్వశాస్త్రం కేవలం సిద్ధాంత ప్రధానం 
కాదు. విశ్రాన్యాసనవిచారణీయసిద్ధాంతం (49-002 ౯౧103000) కాదు. ప్రతీ 
దర్శనాచార్యుడూ కూడ తాను బోధించిన సిద్ధాంతంలోని సత్యాన్ని కనుగొనడానికి 
తగిన సాధనామార్గాన్ని కూడ నిర్దేశించి ఉన్నాడు. ఇది అస్తికదర్శనాలలో ఎంత సత్యమో 
నాస్తికదర్శనాలలో కూడ అంత సత్యమే. అందుచేత ఏ దర్శనంలో ఆస్థ ఉన్న వారైనా, 
ఏ సంప్రదాయానికి చెందిన వారైన తమ మార్గాన్ని విడవకుండానే అద్వైతసిద్ధాంతజ్ఞానం 
సంపాదించుకొని తజ్జనితానందం కూడ పొందవచ్చును. 

5. అయితే వేదాంతాధ్యనంవల్ల కొంతవరకు నూతనవిషయజ్ఞానజనిత మైన 
అనందం కలగవచ్చు నేమో; నిజమైన ప్రయోజనం ఏ కొద్దిమందికో మాత్రమే 
కలుగుతుంది. వ థమనూతానికి అర్థం చెపుతూ ప్రారంభంలోనే శ్రీ 
శంకరభగవత్సాదులు వతిఒక్కడు ఈ వేదాంతం జోలికి రావద్దని, సాధన 
చతుష్టయసంపత్తి ఉన్న దనుకొన్నవాడే ఏతచ్చాస్తాధ్యయనం చెయ్యాలనీ హెచ్చరిస్తారు. 
అంతే కాదు ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం కావాలంటే సంన్యాసా శ్రమం తీసికోవా 
లని భాష్యాంతరాలలో వివరించారు. ఈ మాట వినగానే మాకు మాత్రం అధికారం 
ఎందుకు లేదు అని మనకు అహంకారోపరక్తమైన ఆగ్రహం కలగవచ్చును. కాని 
అత్యల్పమైన ఈ ఆయుర్దాయకాలంలో చాల వరకు సమయం లౌకికకార్యాలలో 
వెచ్చించి వేదాంతాధ్యయనఫలితం లభించాలంటే అంత సులభంగా లభిస్తుందా? 
అందుచేతనే వారు ఆ నియమం విధించారు. సంన్యాసాశమం గ్రహించకపోయినా 
నిరంతరాత్మానుసంధానం చేసికొంటాం అంటే వారికి కూడ అభ్యతరం ఉండకపోవచ్చు. 
శీఘ్రఫలలాభం కోసమే సన్న్యాసాశ్రమస్వీకారం మంచి దని చెప్పారు. కొంచెం మాత్రమే 
సాధించినా ఉత్తరజన్మలలో దీని ఫలితం ఉంటుంది. “న హి కల్యాణకృత్క శ్చిద్దుర్గతిం 
తొత గచ్చతి” అని శ్రీ కృష్ణుడిచ్చిన అభయహస్తం మన కుండనే ఉంది. 

కార్ట్‌. హెచ్‌. పాట్టర్‌ అనే విద్వాంసుడు “ఎన్‌ సైక్లోపీడియా ఆఫ్‌ ఇండియన్‌ 


104 ప్రస్తావన 


ఫిలాసఫీస్‌” అనే గ్రంథంలో అద్వైతసిద్ధాంతానికి సంబంధించిన ప్రధానాంశాలను చక్కగా 
విశ్లేషించి ఈ క్రింది విధంగా ప్రతిపాదించాడు. 

“అద్వైతవేదాంతాన్ని మనం, తాత్కాలికంగా మన నిర్ణయాన్ని ఉపయోగించి, 
సైద్ధాంతికమైన ఆధారంమీద 71601021 0819, బౌపయోగికమైన స్థితి Praia! 
Basis మీద, రెండు మార్గాలలో విభజించవచ్చును. సైద్ధాంతికాధారం మీద చేసే 
కల్పనలు ఇవి. 

గ తత్త్వశాస్త్రం సంసారబంధాలనుండి విముక్తి లభించే మార్గం చూపించాలి. 

2. బంధం కేవలం అవిద్యవల్ల ఏర్పడింది. వాస్తవలంలో ఆత్మకు బంధమూ 
లేదు, దేహాంతరలోకాంతరగమనాగమనాదులూ లేవు. ఇది ఎల్లప్పుడూ ముక్తమే. 

3. బంధానికి ఆది అంటూ లేదు; అవిద్య తొలగించబడేవరకు ఇది 
అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. 

4. బంధం అజ్ఞానంవల్ల కలిగినది గాన, అజ్ఞానానికి విరుద్ధమైన విద్యను 
(జ్ఞానాన్ని) సంప్తాదించుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది; అప్పుడు ముక్తి లభించి నట్లు 
కనబడుతుంది. : 

5. అజ్ఞానం వాస్తవంలో లేని, ఆపాతతః కనబడే, భేదబుద్ధిని కలిగించడం 
ద్వారా పనిచేస్తూంటుంది. 

6. అందుచేత జ్ఞానం అనగా - అన్ని భేదాలు, విశేషించి, తెలుసుకొనేవాడు, 
తెలియబడేది, అనే భేదం, కాల్పనికమైనవే, దే, అని గ్రహించడమే. 

7. దృక్‌ (చూచేది) దృశ్యం (చూడబడేది) అనే భేదంతో శూన్యమైన జ్ఞానమే 
మోక్షదాయకమైనది; అది సాక్షాత్తు చైతన్యరూప మైనది; అనుభవం. 

8. ఆ పరిశుద్ధమైన చైతన్యమే ఆత్మ, అది లేకుండా దేనినీ తెలుసుకొనే 
అవకాశం లేదు. 

9. సత్యమైన ఈ ఆత్మ శుద్ధచైతన్యం, బ్రహ్మకంటె భిన్నం కాదు. బ్రహ్మ 
స్వజ్ఞానానికి విషయం అని అన్నట్లయితే అప్పుడు జ్ఞాత, జ్ఞేయం అనే భేదాన్ని 


ప్రస్తావన 105 


అంగీకరించిన ట్లవుతుంది. ఈ భేదం పైన చెప్పి నట్లు అజ్ఞానకల్పితం. 

10. అజ్ఞానకల్పితాలైన వన్నీ ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు అని 
భాధితము లవుతూంటాయి. అలా బాధితం కానిదే నిజమైన సత్యం. 

11: నత్యత్వాన్ని నిర్ణయించడంలో నిర్ధారక వమాణాన్ని critarion 
ఉపయోగించి చూస్తే శుద్ధచైతన్యం మాత్రమే సత్యమైన దని తెలుస్తుంది. ఎందువల్ల 
ననగా ఇది అజ్ఞానకృతమైన భేదబుద్ధిచేత కలుషితం కాదు; ఎన్నడూ బాధించబడదు; 
ఇది లేదు అని నిరాకరించబడదు; బాధించడానికి కూడ చైతన్యం ఉండాలి కదా? 

12. మనకు శుద్ధచైతన్యంయొక్క అనుభవం సుషుప్తిలో కలుగుత్తుంది. 
దానినుండి మేల్కొన్న తరవాత మనం ప్రసన్నులంగా ఉంటాం. దీనిని పట్టి శుద్ధచైతన్యం 
అనందస్వరూపం అని నిర్ణయించవచ్చును. 

13. భేదా లన్నీ అజ్ఞానకల్పితాలే గాన మోక్షానికి మార్గం ఇదే అని నిశ్చితంగా 
ఏ మార్గం చూపినా, దానిలో భేదబుద్ధికి అనుప్రవేశం ఉన్నతవరకూ, చివరికి అది 
కూడ (ఆ మార్గం కూడ) అసత్యమే అవుతుంది. 

14. అయితే కొన్ని మిథ్యాదృష్టులు 1256 ౪1645 మిగిలినవాటికంటె 
కొంతవరకు మంచివి కావచ్చును; అవి అంతగా అమార్గ ప్రదర్శకాలు కాకపోవచ్చును. 
చెడ్డ దృష్టులను విమర్శించి పరిహరించగా పరిహరించగా క్రమంగా మంచివాటిని 
చేరవచ్చును. 

15. ఉదాహరణకి - కార్యం కారణం కంటె పూర్తిగా భిన్నమైనది అని చెప్పే 
అసత్కార్యవాదంకంటె కార్యానికీ కారణానికీ వాస్తవంలో భేదం లేదని చెప్పే 
నత్కార్యవాదం మంచిది. సత్కార్యవాదంలో కూడ కారణం కార్యంగా మార్చు 
చెందుతుంది అని చెప్పే పరిణామవాదం కంటె కారణమే కార్యరూపంలో కనబడుతుంది 
అని చెప్పే వివర్తవాదం మంచిది. అదే విధంగా కార్యకారణభావాన్ని గూర్చిన అన్ని 
అభి ప్రాయాలకంటె కూడ (మాండూక్యకారికలలో చెప్పినట్లు) అసలు దేనికీ పుట్టుక 
అనేదే లేదని చెప్పే అజాతివాదం మంచిది; ఎందువల్ల ననగా కార్యకారణభావంలో 


వన 
106 ప్రేస్తా 


భేదం అనుగతమై ఉంటుంది. 

16. ఏదైన ఒక జ్ఞానాన్ని గూర్చి ఇది ప్రమాణమా అ ప్రమాణమా అని 
తెలుసుకోవా లంటే మరొక నిర్ణాయకజ్ఞానం ఉండాలి అని చెప్పే పరతప్రామాణ్యంవాదం 
కంటె ఒక జ్ఞానం పుట్టిన దంటే అది ప్రమాణమే. ఇది ప్రమాణమా అప్రమాణమా 
అని నిర్ణయించడానికి మరి యొక జ్ఞానం అవసరం ఏదీ లేదని చెప్పే స్వతః 
('ప్రామాణ్యవాదం మంచిది. అయితే సత్యం అనేది నిర్ణయాల (1400676౧15) చేత 
తెలియబడదు; పారమార్థికన త్యాన్ని ఎవ్వడూ కూడ వమాణాల ద్వారా 
తెలుసుకొనజాలడు అని చెప్పే సిద్ధాంతం దృష్ట్యా పై రెండు వాదాలు కూడ చెడ్డవే. 

17. ఈశ్వరాస్తిత్వాన్ని అంగీకరించే ఆస్తికదృష్టికంటె నాస్తికత్వం భౌతికవాదం 
చెడ్డది. ఆస్తికత్వంలో కూడ ఏకేశ్వరవాదం కంటె అనేకేశ్వరవాదం తక్కువది. చివరికి 
అన్ని రకాలైన ఆస్తికత్వాలకంటె అద్వైతం మంచిది. 

18. శబ్ద పామాణ్యాన్ని అంగీకరించేవాళ్లందరి దృష్టికంటె చార్వాకుల దృష్టి 
చెడ్డది. శబ్ద ప్రమాణం అంగీకరించేవాళ్లలో కూడ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించకుండా, 
ఇతరమైన ఆగమాదుల ప్రామాణ్యాన్ని అంగీకరించేవాళ్ల (వైనబౌద్ధాదుల) దృష్టికంటె 
వేదప్రామాణ్యాన్ని అంగీకరించేవాళ్ల దృష్టి మంచిది. వేద ప్రామాణ్యాన్ని 
అంగీకరించేవాళ్లలో కూడ కర్మకాండవిధాయకవేదభాగానికే ప్రామాణ్యం, మిగిలినదానికి 
లేదు అనే వాళ్ల దృష్టికంటె రెండు భాగాలకూ సమానమైన ప్రామాణ్యం ఉంది అని 
అంగీకరించేవాళ్ల దృష్టి మంచిది. మోక్షానికి రెండు భాగాలూ కూడ సమ ప్రాధాన్యం 
కలవే అనే దృష్టికంటె పూర్వభాగం స్వర్గాదులను మాత్రమే ఇస్తుంది, ఉత్తరభాగమే 
మోక్షానికి ఉపయోగిస్తుంది అనే దృష్టి మంచిది. చివరికి ఈ భాగం కూడ ప్రత్యక్షంగా 
మోక్షమార్గం చూపజాలదు, “ఇది కాదు ఇది కాదు” అని అంటూనే పరతత్వాన్ని 
చూపుతుంది అనే దృష్టి అత్యుత్తమం”. 

ఈ విధంగా పైన కొన్ని అద్వైతసిద్ధాంతానికి సంబంధించిన ప్రధానాంశాలు, 
వాటికి ఉపోద్బలకాలైన, అద్వైత్యంగీకృతాలైన వాదాలు సూచించబడ్డాయి. 


వ్రస్తావన 107 


శ్రీ శంకరభగవత్సాదులు ప్రస్థానత్రయం, ఏకళ్లోకీ మొదలు సహస్రాధిక 
శ్లోకవమాణం గల అనేక ప్రకరణ(గ్రంథాలు రచించి అద్ద్వైత సిద్ధాంతాన్ని 
అచంచంలములైన మూలాధారస్తంభాలమీద నిలబెట్టిన ఆ సుముహూర్తం ఎట్టిదో 
కాని, నాటినుండి నేటివరకు అద్వైతత్వప్రతిపాదకాలు, వివిధాక్షేపపరిహారరూపాలు 
అయిన ఎన్నో గ్రంథాలు వందల సంఖ్యలో, వేలసంఖ్యలో ఆవిర్భవిస్తూనే ఉన్నాయి. 
నంన్భ్కతభాషలోనే కాక అనేకమైన ఇతరబభారతీయబావషలలోను, 
పాళ్ళాత్యభాషాదులలోను కూడ ఆవిర్భవిన్తున్నాయి. వీటిలో కొన్ని 
వ్యాఖ్యోపవ్యాఖ్యారూపమైనవి. కొన్ని స్వతంత్ర గ్రంథాలు. మరికొన్ని మళ్లీ ఆ 
స్వతంత్రగ్రంథాల వ్యాఖ్యోపవ్యాఖ్యారూపమైనవి. ఇంత విశాలమైన వాజ్మయం ఏ 
ఇతరసం ప్రదాయంలోను వెలవడలేదు. అందుచేత కూడ వేదాంతం అనగానే అద్వైతం 
అని మాత్రమే పండితులు మొదలు పామరుల వరకు, మొదట మనస్సులో స్ఫురిస్తుంది. 

(బవహ్మాన౮ త్ర శాంకరభాష్యంమీద బయలుదేరిన కొన్ని 
వ్యాఖ్యోపవ్యాఖ్యానాలను గూర్చి వెనుక చూచి ఉన్నాం. ఇక్కడ కొన్ని ప్రధానమైన 
ఇతరగ్రంథాల నామధేయమాత్రనిర్దేశం జిజ్ఞాసువులకు ఉపకారకంగా ఉత్సాహవర్థకంగా 
ఉంటుం దనే అభి పాయంతో చేయబడుచున్నది. విద్యారణ్యులు (1350) 
వివరణ ప్రస్థానంలోని విశేషాలను సృష్టీకరిస్తూ వివరణ ప్రమేయసం గ్రహం అనే గ్రంథం 
రచించారు. ఈయన రచించిన దృగ్‌దృశ్యవివేకం, జీవన్ముక్తి వివేకం, పంచదళి, 
అనుభూతిప్రకాశ మొదలైన గ్రంథాలు గొప్ప మనన గ్రంథాలు. సురేశ్వరాచార్యులు 
భగవత్సాదుల ప్రధానశిష్యచతుష్టయంలో ఒకరు. వీరు నైష్కర్యసిద్ధి రచించారు. వీరి 
బృహదారణ్యకోపనిషద్భాష్యవార్తికం శ్లోకరూపంలో ఉన్న అతి విసృృతమైన వ్యాఖ్య. 
దాదాపు 12000 శ్లోకా లున్నాయి. ఇల్లే ఈయన కైత్తిరీయోపనిషద్భాష్యవార్తికం కూడ 
రచించారు. జ్ఞానోత్తమమిశ్రుడు నైష్కర్కసిద్ధికి వ్యాఖ్య రచించాడు. సర్వజ్ఞాత్మముని 
(900) శాంకరభాష్యసిద్ధాంతాలను క్రోడీకరిస్తూ శ్లోక రూపంలో సంక్షేపశారీరకం 
రచించారు. దీనికి రామతీర్థులు వ్యాఖ్యానం రచించారు. 1190 ప్రాంతానికి చెందిన 


08 ప్రస్తావన 


శ్రీహర్షుడు అద్రైతవేదాంతవాద గంథాలలో అతి ప్రసిద్ధమైన ఖండనఖండఖాద్యం రచించి 
నైయాయికాదులు ఆ యా పదార్థాలకు చెప్పిన లక్షణాలను ఖండించి 
అనిర్వచనీయతావాదాన్ని స్థాపించారు. తరవాత నాతిచిరకాలానికే చెందిన 
చిత్సుఖాచార్యులు ఖండనఖండఖాద్యానికి వ్యాఖ్య రచించారు. ఈయన తత్త్వదీపిక 
అనే ఒక స్వతంత్రవాదగ్రంథం కూడ రచించారు. దీనికి ప్రత్యగ్రూపాచార్యులు నయ 
ప్రసాదిని అనే వ్యాఖ్య రచించారు. శంకరమిశ్రులు, రఘునాథుడు కూడ ఖండన 
ఖండఖాద్యానికి వ్యాఖ్యలు రచించారు. 1350 ప్రాంతానికి చెందిన ఆనందపూర్ణసరస్వతి 
“ఖండన ఫక్కికొవిభజనీ' అనే సువిసృతవాఖ్య రంచించారు. దీనికే విద్యాసాగరీ అని 
కూడ పేరు. గంథకర్తకు విద్యాసాగర అనే బిరుదు ఉండడంచేత ఈ వ్యాఖ్యకు ఆ 
పేరు వ్రనిద్ధిలోనికి వచ్చినది. ఇది చక్కని హిందీ అనువాదంతో 1979లో 
వారాణసినుండి ప్రకటించబడింది. 1550 ప్రాంతానికి చెందిన ధర్మరాజాధ్వరీంద్రుడు 
అద్వైతులు అంగీకరించిన ప్రత్యక్షాదిప్రమాణాలను, అద్వైతసిద్ధాంతాన్నీ వివరించే 
వేదాన్తపరిభాష అనే గ్రంథం రచించాడు. దీనికి ఆయన కుమారుడు రామకృష్ణాధ్వరి 
శిఖామణి అనే మంచి ప్రామాణికమైన వ్యాఖ్య వ్రాశాడు. దీనికి అమరదాస అనే 
మహాపండితుడు మణిప్రభ అనే వ్యాఖ్య రచించాడు. అద్వైత వాదగంథాలలో 
అతి ప్రసిద్ధమైనది అద్వైతసిద్ధి. దీని రచయిత మధుసూదనసరస్వతి, 16-17 శతాబ్దాల 
ప్రాంతంవాడు. ఇది మాధ్వమత [గ్రంథమైన న్యాయామృతాన్ని ఖండించడానికి రచించిన 
గ్రంథం. దీనికి గౌడబ్రహ్మానంది (లఘుచందిక), విట్టలేశోపాధ్యాయి, సిద్ధివ్యాఖ్య అనే 
మూడు వ్యాఖ్యానా లున్నాయి. సదానందవ్యాసుడు అద్వైతసిద్ధిసిద్ధాంతసారం అనే 
(గ్రంథంలో అద్వైసిద్ధిలో చెప్పిన విషయాలను నంగ్రహంగా వివరించాడు. 
సదానందవ్యాసుడు రచించిన ప్రకరణ గ్రంథం వేదాన్తసారం. దీనికి నుబోధిని, 
విద్వన్మనోరంజని అనే రెండు వ్యాఖ్యానా లున్నాయి. సదానందయతి అనే పండితుడు 
అద్వైతబ్రహ్మసిద్ధి రచించాడు. మధుసూదనసరస్వతి శ్రీ శంకరభగవత్సాదకృత దశళ్లోకికి 
సిద్ధాన్తతత్తబిన్థుః అనే అద్వైసిద్దాంత ప్రతిపాదక వ్యాఖ్య రచించాడు. గౌడబ్రహ్మానందులు 


ప్రస్తావన 109 
దీనికి కూడ వ్యాఖ్య రచించాడు. ఇలి కాక మధుసూదన సరస్వతి రచించిన 
అద్వైతరత్నరక్షణం అనే గ్రంథం,గీతాభాష్యవ్యాఖ్య మొదలైనవి సుప్రసిద్ధములు. 
న్యాయమకరందం అనే గ్రంథంలో ఆనందబోధభట్టాచార్యులు మాయావాదం మొదలైన 
అనేక అద్వైతసిద్ధాంతవిషయాలను చర్చించారు. ప్రకాశానందులు వేదాన్త సిద్ధాన్త ముక్తా 
వలి అనే గ్రంథంలో, అజ్ఞానం, దీనికీ చిత్‌కూ సంబంధం, దృష్టిసృష్టివాదం మొదలైన 
ఎన్నో సూక్ష్మవిషయాలను చర్చించారు. అద్వైతాచార్యులు తమ గ్రంథాలలో చూపిన 
వివిధఫక్కికలను క్రోడీకరించి అప్పయదీక్షితులు రచించిన సిద్ధాంతలేశసం గ్రహం చాల 
ప్రాధాన్యం గల గ్రంథం. న్యాయరక్షామణీ అనే వీరి గ్రంథంలో బ్రహ్మసూత్రభాష్యంలోని 
ప్రథమాధ్యాయానికి సంబంధించిన విషయాలు చర్చించబడ్డాయి. వేదాన్తతత్తదీపిక, 
సిద్ధంతతత్త్యం అనే గ్రంథాలు వేదాంతసిద్ధాంతజ్ఞానానికి చాల ఉపయుక్తమైనవి. 
నృసింహాశ్రమముని రచించిన భేదధిక్కారం గొప్ప వాద గ్రంథం. 

వూర్వాశమంలో మండనమిశ్రు దనే పేరు గల మీమాన కుడు 
సురేశ్వరాచార్యులనే పేరుతో శ్రీ శంకరభగవత్సాదుల శిష్యుడయ్యా డని కొందరి 
నమ్మకం. అది కాదని కొంద రంటారు. మండనమిశుడు రచించిన బహ్మసిద్ది 
చాలవరకు శ్రీ శంకరభగవత్సాదోక్తరీతిలో అద్వైతాన్ని ప్రతిపాదించే ప్రామాణిక గ్రంథం. 
దీని ప్రభావం వాచసృతిమిశ్రులపై అధికంగా కనబడుతుంది. ఈయన దీనికి వ్యాఖ్య 
తత్త్యసమీక్ష రచించాడు. దీనికి శంఖపాణి అనే పండితుడు కూడా వ్యాఖ్య రచించాడు. 
అద్వైతవేదాంతంలో ఆనందబోధయతి స్థానం చాలగొప్పది. ఈయన న్యాయమకరందం, 
వ్యాయదీపావలి, ప్రమాణమాల అనే గంథత్రయం రచించాడు. వాటిమీద కూడ 
వ్యాఖ్యోపవ్యాఖ్యానాలు బయలుదేరాయి. 1200 ఎ.డి. ప్రాంతానికి చెందిన విముక్తాత్మ 
ఇష్టసిద్ధి. ప్రమాణవృతినిర్ణయం అనే గ్రంథాలు రచించాడు. మొదటి గ్రంథానికి 
చిత్సుఖాచార్యుల గురువైన జ్ఞానోత్తమాచార్యులు ఇష్టసిద్ధివ్యాఖ్యా అనే పేరుతో ఒక 
వ్యాఖ్య వ్రాశారు. దీనికే ఇష్టసిద్ధివివరణం అని కూడ పేరు. ఇది గొప్ప వాదగ్రంథం. 
1300 పాంతానికి చెందిన రామాద్వయయతి వేదాంతకౌముది అనే గ్రంథం రచించారు. 
దీనికి తానే వ్యాఖ్య రచించారు. నృనింహాశ్రమని (1500) అద్వైతదీవిక, 


ప్రస్తావన 
110 


అద్వైతవంచరత్నం, అద్వైతబోధదీపిక, అద్వైతవాదం, భేదధిక్కారం, వాచారమ్భుణవ్స్‌, 
వేదాన్తతత్త్యవివేకం, మొదలైన అనేకస్వతంత్రగ్రంథాలు రచించడమే కాక ప౦చపాదిక్రా 
వివరణ- సంక్షేపశారీరకాదులమీద వ్యాఖ్యలు కూడ రచించారు. శ్రీ మ.మ, యస్‌. 
అంతకృష్ణ శాస్తి అనేక పాచీనవేదాంత గ్రంథాలను సంపాదించడమే కాక 
వేదాంతదేశికులు రచించిన శతదూషణి ఖండిస్తూ శతభూషణి అనే గ్రంథం, ఇంకా 
కొన్ని గ్రంథాలు రచించారు. ఈ శతాద్దిలో కూడ ఇలా పండితులు ఎందరో 
భారతదేశంలో ఆవిర్భవించారు. ఈ విధంగా అద్వైతసిద్ధాంతానికి సంబంధించిన ఎన్నో 
వాదగ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు నిరంతరమూ అసభఖ్యాకంగా వెలువడుతూనే 
ఉన్నాయి. ఆంధ్రదేశంలో ఆవిర్భవించిన శ్రీ బెల్లంకొండ రామారావు గారు గొప్ప 
వేదాంతపండితులు. ఇరవై శతాబ్దానికి చెందిన ఆంధ్రదేశీయవేదాంతపండితులలో 
అగ్రగణ్యులు. అద్వైతసిద్ధాంతాన్ని సమర్థిస్తూ, ఇతరసిద్ధాంతాలను, ఇంచుమించుగా 
వా రేవిధ మైన భాష ఉపయోగించి అద్వైతదూషణానికి, మూలపురుషుల దగ్గరనుండీ 
ఒక సంప్రదాయబద్దమైన రీతిలో పూన్కాంటున్నారో అదే భాషలో ఖండిస్తూ 
శతాధికగ్రంథాలు రచించారు. వీటిలో కొన్ని వ్యాఖ్యానరూపమైనవి. కొన్ని స్వతంత్ర 
వాద గ్రంథాలు. కొన్ని ప్రకరణ గ్రంథాలు. ఈ విధంగా శ్రీ శంకరభగవత్సాదముఖకమల 
నిర్ణతమైన అద్వైతామృతలహరి నాటినుండి నేటి వరకు ఎంతో మందిని 
జన్మజనామరణాదిరూపసంసారదూరులనుగా చేసి అమర్హ్యులను చేస్తూన్నది. 
బ్రహ్మసూత్రాలకు శ్రీ శంకరభగవత్పాదులు రచించిన భాష్యాన్ని అనుసరించి 
కేవల సూత్రార్థ ప్రతిపాదనైకదృష్టితో కొన్ని వృత్తులు రచింపబడ్డాయి. వాదప్రతివాదా 
లన్నీ విడచి కేవలం అధికరణాదిస్వరూప ప్రతిపాదనం వీటి లక్ష్యం. ఇలాంటి వృత్తులలో 
రామకింకరుడు రచించిన “బ్రహ్మామృతవర్షిణి”, శంకరానందులు రచించిన దీపిక, 
అన్నంభట్టు రచించిన మితాక్షర (ఈయన ఇదే పేరుతో అష్టాధ్యాయికి కూడ వృత్తి 
రచించాడు) మొదలైనవి ప్రధానమైనవి. ఇలాంటి వృత్తులు, శ్లోకరూపంలో ఉన్న 
శారీరకభాష్యన్యాయబోధక గ్రంథాలు దాదాపు ఇరవైయైదు దాకా లభిస్తున్నాయి. ఇవన్నీ 
శంకరభాష్యానుసారి గ్రంథాలే. శ్రీ కంచికామకోటిపీఠాధిపతులు శ్రీ జయేంద్రసరస్వతీ 


ప్రస్తావన 111 


స్వాముల వారు “గురు ప్రియా బ్రహ్మసూత్రవివృతిః” అనే పేరుతో ఒక వృత్తి సుబోధమైన 
చక్కని భాషలో రచించారు. 

శంకరభాష్యానంతరం వెలువడిన ఇతర భాష్యాలు: శ్రీ శంకరభగవత్సాదులకు 
పూర్వం ఉన్నవారు బ్రహ్మసూత్రాలకు వాసిన వృత్తులు కాని, తదితరవ్యాఖ్యానాలు 
కాని, ఉపనిషత్తుల పై వాసిన వృత్తులు కాని, వ్యాఖ్యానాలు కాని, భగవద్గీతకు వ్రాసిన 
వృత్తివ్యాఖ్యానాదులు కాని ఇప్పుడు లభించడం లేదనీ, శ్రీ భగవత్సాదులభాష్యాలు 
ఆవిర్భవించిన నాతిచిరకాలానికే ఆ ప్రాచీన గ్రంథాలన్నీ కథామాత్రశేషా లయ్యాయనీ 
వెనక చూచి ఉన్నాం. 

శ్రీ భగవత్సాదల తరవాత ఆ యా కాలాలలో బ్రహ్మసూత్రాలకు కొన్ని 
భాష్యాలు వెలువడ్డాయి. ఇవన్నీ ద్వైతవాదప్రధానమైన భాష్యాలే. శంకరమతానికి 
విరుద్ధంగా ఉన్న తమ వాదాలను గూర్చి వాసేటప్పుడు తప్ప ఇతరస్థలాలలో ఈ 
శ్రీ 
చిద్దనానన్దపురీ అనే యతీంద్రుడు రచించి కాశీనుంచి 1943 లో ప్రకటించిన శ్రీమద్‌ 
భగవద్బాదరాయణవ్యాససంమత బ్రహ్మసూ త్రభాష్యనిర్ణయః అనే గ్రంథంలో ఆయన పది 
భాష్యాలను గూర్చి ముచ్చటించి అధికరణరచన, సూత్రపాఠం, సూత్రసంఖ్య మొదలైన 
విషయాలలో ఆ యా భాష్యకారులలో ఉన్న మతభేదాలను చర్చించి శాంకరభాష్యమే 


భాష్యా లన్నీ, చాలవరకు శంకరభాష్యాన్నే అనుసరించి వ్రాయబడ్డాయి. 


సూత్రానుగుణంగా ఉంది అని తేల్చారు. అయితే ఇతరసంప్రదాయాలవారు కూడ 
ఈ విధంగా పరిశీలించి గ్రంథాలు వాస్తే బాగుంటుం దని ఆయన ఒక చోట అన్నారు. 
ఆయన పేర్కొన్న భాష్యాల పేర్లు, వాటి కాలాలు ఈ విధంగా ఉన్నాయి. 


1. శాంకరభాష్యం. క్రీశ 703 2. భాస్కరభాష్యం 709 
3. రామానుజభాష్యం 1089 4. నింబార్కభాష్యం 1129 
5. మాధ్వభాష్యం 1249 6. శ్రీ కంఠభాష్యం 1271 
7. శ్రీకరభాష్యం 1401 8. వల్లభభాష్యం 1501 


9. విజ్ఞాన భిక్షుభాష్యం 1601 10. బలదేవభాష్యం 1716 


112 ప్రత్తానన 


శ్రీ చిద్ధృనానందపురి ఈ పది భాష్యాలను పరిశీలించారు. ఇది కాక మరి 
కొన్ని భాష్యాలు కూడ ఉండవచ్చును. లకీ విశిష్టాద్రైతభాష్యం అనే పేరుతో కొంతకాలం 
క్రితం తెలుగులిపిలో ముద్రించిన భాష్యం ఒకటి ఉన్నది. 

భాస్కరాచార్యుడు శ్రీ శంకరభగవత్స్పాదులకు సమానకాలీనుడై ఉంటాడు. 
అయితే శ్రీ శంకరభగవత్సాదుల గ్రంథాలు ఇతడు చదివి ఉంటాడు కాని ఇతని 
గ్రంథాలు శ్రీ భగవత్పాదులు చూచి ఉండరు. ఇతడు భెదాభేదవాది. జీవునికి బ్రహ్మకూ 
భేదమూ ఉంది అభేదమూ ఉంది అనే మతాన్ని అంగీకరించినవాడు. బ్రహ్మకు 
పరిణామాన్ని అంగీకరిస్తాడు. శ్రీ శంకరభగవత్సాదులకు పూర్వం ఉన్న ఆచార్యులలో 
భర్శప్రపంచుడు మొదలైవాళ్లు కూడ భేదాభేదవాదులే. ఆ మతాన్ని శ్రీ 
శంకరభగవత్పాదులు అనేకస్థలాలలో ఖండించారు. అయినా ఆ మతాన్నే అనలబించి 
ఈతడు బయలుదేరాడు. రామానుజాదులు కూడ కొంతవరకు భేదాభేద 
మతానుయాయులే. దీనిని పట్టి ఒక్క విషయం అర్థం అవుతూన్నది. ఈ 
ఆచార్యులలోను ఆ యా శాస్త్రకారులలోనూ కూడ ఎవరి వాదం వాళ్లదే కాని 
ఎదుటివాడు చెప్పినది సరిగా వినడం, అర్థం చేసుకొనడానికి ప్రయత్నించడం అనేది 
ఉండేది కాదని తోస్తుంది. తా మేవో సిద్ధాంతాలు, స్వకల్పితాలో, పూర్వాచార్యాగతాలో, 
ముందుగానే నిర్ణయించుకుని సరిహాసపూర్వకంగా, అధిక్లేపబహులంగా, ఎదుటివాళ్లని, 
వాళ్ల సిద్ధాంతాలనూ చులకన చేయడమే వీళ్ల ధ్యేయం. 

శ్రీ శంకరచార్యులు బౌద్ధమతానికి నంబంధించిన విజ్ఞానవాద 
మధ్యమవాదాల ప్రభావంలో పడి తన మతాన్ని స్థాపించారని అన్న వాళ్లలో బహుశా 
ఈ భాస్కరాచార్యులు మొదటివాడై ఉంటాడు. అందుకు కులుకుతూ ఇతరాచార్యులు 
కూడ ఈయనకు ప్రచ్చన్నబౌద్దు డనే బిరుదాన్ని ఇచ్చారు. శ్రీ శంకరభగవత్సాదులను 
ప్రచ్చన్నబౌద్భుడనాలా, బౌద్భులను ప్రచ్భన్నా పనిషదులనాలా అనే వివేకం లేకపోవడంచేత 
మాటలాడే మాట లివి. శ్రీ శంకరభగవత్సాదులు అనేకమతాలను విమర్శిస్తున్న 
సందర్భాలలో ఎవరి విషయంలోనూ ఉపయోగించని పరుషవాక్యాలు బౌద్భుల 


వస్తావన 113 


విషయంలో ఉపయోగించారు. “బెను,నువ్వు అలాగే అంటావు; నీ నోటికి అడ్డేమీ 
లేదు కదా?” అని ఒక చోట ఒక బౌద్ధవాదిని ఆక్షేపిస్తారు. “ఈ వైనాశికసమయం 
పరిశీలించినకొలదీ ఇసుకనేలలో నుయ్యి త్రవ్వుతున్నపుడు, ఒక మూలత్రవ్వుతూంటే 
మరొక మూలనుండి కూలిపోతున్నట్లు కూలిపోతున్నది” అంటారు. అల్లే మరొక చోట 
బౌద్ధ మతప్రవర్తకుడైన బుద్దుణ్ణే ఉద్దేశించి “ఏమిటి ఈ విధంగా ఒకదానికీ ఒకదానికీ 
సంబంధం లేని వేరు వేరు సిద్ధాంతాలను ప్రతిపాదించడం? ఇది అనంబద్ధ 
ప్రలాపిత్వాన్నే సూచిస్తూన్నది. ప్రజలు ఏమైతే అవుతారులే అని వాళ్లమీద ద్వేషమా” 
అని తీవ్రంగా ఆక్షేపిస్తారు. అలాంటి ఆచార్యులు ఆ మతంనుండి విషయాలు గ్రహిస్తారు 
అనేది ఎంతవరకు సమంజసమో ఊహించుకొనవచ్చును. “సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మ” 
ఇత్యాద్యుపనిషద్వాక్యాలు ఆత్మ విజ్ఞానాత్మక మైనది; అదే పరమసత్యం అని 
ఉద్బోషిన్రూంటే తరవాత ఎవ్పుడో వచ్చిన బౌద్భుల విజ్ఞానవాదాన్ని శ్రీ 
శంకరభగవత్పాదులు తాము వ్యాఖ్యానిస్తూన్న ఉపనిషత్తుల నుండి కాక బౌద్భులనుండి 
గ్రహించా రనేదీ, ఇంకా ఇలాంటి మిథ్యారోపణా లన్నీ ఎంతవరకు సమంజసమో 
జాగర్తగా ఆలోచించుకుంటే తెలుస్తుంది. అందుచేతనే ఈ ప్రచ్చన్నబౌద్దత్వవాదాన్ని 
ప్రస్తావించి కార్డ్‌హెబ్‌. పాట్టర్‌, ఇంతకంటె అర్థరహితమైన వాదం మరొకటి 
ఉండదన్నాడు. 

“The greatest notoriety has surrounded alleged Buddhist influence 
on Sankara's Advaita. On the face of it the charge is absurd. Sankara not only 
shows no self conscious leanings towards Buddhism, he saves some of his 
choicest disrespectful language for the Buddhists". (Encyclopedia of Indian 
philosophies, Vol. lll ౧2౦) 
ఇతడే మరొక చోట ఇలా అంటాడు 

There is little reason to doubt that Sankara viewed Buddhism as one 
of the worst of heresies and criticised it as roundly as any opposing Philosophy 


of which he was aware. The issue, more than any of the others discussed in the 


114 ధ్రస్తావన 


scholarly literature, has raised as much heat as light" (1016. P. 13) 

బభాన్కరాబార్యుడు వునఃప్రారంభించిన ఈ భోదాభోద వాదాన్ని 
వంచపాదికాకారుడు ఒక చోట ఖండించాడు. దీనిని పట్టియే ఇతడు శ్రీ 
శంకరభగవత్పాదుల సమకాలికు డని ఊహ. వాచసృతిమిశ్రుడు కూడ ఈ వాదాన్ని 
భామతిలో ఖండించాడు. వివరణకారులైన ప్రకాశాత్మయతి భాస్కరుడు శ్రీ 
శంకరభగవత్సాదుల విషయంలో చేసిన బౌద్ధమతానుసారిత్వాక్షేపణకు చాల తీవంగా 
ప్రతిస్పందించి ఇలా వ్రాశారు.: 

“యత్కిజ్బోత్‌సామ్యేన చ సిద్ధాన్తసాంకర్యే మన్రార్థవాదేతిహాన పురాణ 
ప్రామాణ్యానభ్యుపగమాత్‌, క్షణిక ప్రమాణసంబన్ధస్య క్షణికస్యైవ సత్వాభ్యుపగమాల్‌ 
లోకాయత బౌద్భాంశద్వయువరిణతః (ప్రాభాకరః. భేదాభేదాభ్యువ గమాల్‌ 
మన్రాద్యప్రామాణ్యాచ్చ లోకాయతక్షపణకాంశద్వయపరిణతో వార్తికకారః. యస్తు 
కశ్చిత్‌-క్షపణకపాదొవనతశిరోబిమ్బః, తత్త్వదర్శన - తన్నిష్ట పరమహంస ప్రద్వేష 
తీవవాయువిక్టిప్తవివే కవిజ్ఞానలవః, స్వపరపక్షగుణదోషవిభాగదూరీకృత విజ్ఞాన 
భేదాభేదాభ్యాం బన్ఫమోక్షాదిసంకరమివ కుర్వన్‌ దుర్భనరమణీమాం వాచం జల్పతి 
సుగతవిజ్ఞానవాదసమానో) యం వేధాన్తవాద ఇతి, స సంప్రదాయ శ్రవణపరిచయ 
శూన్యతయా దర్శనవివేకమనవబుధ్యమానః నాపవాద్యః; కి తు శోచనీయ 
ఇత్యు పేక్షణీయో విద్వద్శిః. 

నను విజ్ఞానే ప్రపజ్బస్య కల్పితత్వం తవ తస్య చ తుల్యమ్‌? సత్యమ్‌. 
విజ్ఞానే ప్రతిభాస్యమానత్వం చ తవ తస్య చ తుల్యమ్‌ ఇతి విజ్ఞానవాదస్త్వదీయం 
దర్శనం కిం న స్యాత్‌? సత్యపి ప్రతిభాస్యత్వే సత్యమిధ్యావిభాగో) స్తీతి చేత్‌ ఇహాపి 
సత్యపి మిథ్యాత్యేషర్ధ క్రియాసమర్థసత్త్వాసత్వవిభాగో2 స్త్యేవ. కల్పితత్యే నేయం 
విభాగసిద్ధిరితి చేత్‌, ప్రతిభాస్యత్వే) పి న సత్యమిథ్యావిభాగసిద్ధిః. దృశ్యతే యం 
విభాగ ఇతి చేత్‌; తదేవ విభాగదర్శనం మమ కిం న స్యాత్‌? ఘటాదేర్మిథ్యా 
త్వమ ప్రసిద్ధమితి చేత్‌, న, పతిభాన్యనత్యత్వస్యాప్యప్రసిద్ధత్వాత్‌. శుక్తిరజత 
ఘటయోరర్జకియా భావాభావనత్తానత్త్య విభాగదర్శనాచ్చ. దృశ్యతే మాయా 


ప్రస్తావన 115 


ద్రీతిద్వేషాదికారణమ్‌. శ్రూయతే చ దేవాసురసం (గామాదిషు మాయావి 
నిర్మితశన్రభోదానాం దావాచ్చే దభే దాదిహేతుత్వమిత్యలవంతి వ్రనజ్లేన. 
(నవవ్యాఖ్యాసహితశాంకరభాష్యమ్‌. పేజి. 400, 401) 

“ఎదో కొంచెం సామ్యం ఉన్నంతమాత్రంచేత సిద్ధాంతాలకు సాంకర్యం 
కలుగుతుం దని అంటే మంత్ర-అర్థవాద-పురాణ-ఇతిహాసాలకు (ప్రామాణ్యం 
అంగీకరించకపోవడంచేత, దేవతలను, న్వర్గాన్ని, ఈశ్వరుణ్ణి, మోక్షాన్ని 
అంగీకరించకపోవడంచేత, క్షణిక ప్రమాణసంబంధం క్షణికంగా మాత్రమే ఉంటుంది 
అని అంగీకరించడంచేత ప్రభాకరుడు, లోకాయతికకులు బౌద్భులు అనే రెండు 
అంశాలుగా మారిపోయాడని చెప్పాలి. భేధాభేదాలను అంగీకరించడంవల్ల, 
మంత్రాదులకు అ ప్రామాణ్యాన్ని అంగీకరించడంవల్ల వార్తికకారుడు (కుమారిల భట్టు) 
లోకాయతులు జైనులు అనే రెండు అంశాలుగా మారిపోయా డని చెప్పాలి. 
(భేదాభేదవాదాన్ని అంగీకరించడం ద్వారా) జైనుల పాదాలమీద శిరస్సును 
ఉంచినవాడు, తత్త్వదర్శనం విషయంలోను, ఆ తత్త్వదర్శనంమీద నిష్ట గల 
వరమవాంనల విషయంలోను, వ్రద్వేష మనే తీవమైన వాయువుచేత 
ఎగురగొట్టివేయబడిన, ఉన్నదే కొంచె మైన, వివేక జ్ఞానం కలవాడు, స్వపక్షంలోను 
పరపక్షంలోను ఉన్న గుణదోషాలను వేరు వేరుగా చూడజాలనివాడు, భేదాభేదాలచేత 
బంధమోక్షాల సాంకర్యాన్ని చేయడానికి ఉద్యుక్తుడైనట్లు కనబడుతూన్నవాడు అయిన 
ఏ ఒకానొకడు (భాస్కరుడు) వేదాంతవాదం బౌద్భుల విజ్ఞానవాదంతో సమానము 
అని దుర్జనులు మాత్రమే మెచ్చుకొనే ఏ మాటలు పలుకుతున్నాడో, సంప్రదాయాన్ని 
వినడం గాని, దానితో పరిచయం కాని లేకపోవడంచేత దర్శనాల మధ్య ఉన్న భేదాన్ని 
గుర్తించజాలకుండా ఉన్న అతడు, పాపం! నిందింపదగిన వాడు కాడు; వానిని గూర్చి 
జాలిపడాలి. అందుచేత వానిని విద్వాంసులు ఉపేక్షించాలి. (పళ్లు ప్రపంచం 
విజ్ఞానంలో కల్పితమైనది అనే విషయం నీకు వానికి (బౌద్భునికీ) కూడ తుల్యమే 
కదా? (ఎదురు ప్రశ్చ) నిజమే. విజ్ఞానంలో ప్రతిభాసించడం అనేది నీకు (భేదాభేదవాదికి) 
వానికీ (బౌద్భునికీ) కూడ సమానమే గాన నీ దర్శనం విజ్ఞానవాదమే ఎందుకు కాదు? 


116 ద్రస్తానన 


(ఆశంక) ప్రతిభాస్యత్వం ఉన్నా కూడ సత్యము, మిథ్య అనే విభాగం ఉంది కదా 
అన్నట్లయితే (సమాధానం) మిథ్యా అయినా కూడ అర్థక్రియాసత్త్యం, అసత్యం అనే 
విభాగం ఉండనే ఉంది. కల్పితమైతే ఈ విభాగం సిద్ధించదు అని అంటే ప్రతిభాస్యం 
అయినా కూడ సత్యమిథ్యావిభాగసిద్ధి కుదరదు. ఈ విభాగం కనబడుతున్నది కదా 
అని అంటే - ఆ విభాగదర్శనం నా విషయంలో మాత్రం ఎందుకు ఉండదు? 
ఘటాదుల మిథ్యాత్వం అప్రసిద్ధం అన్నట్టయితే ప్రతిభాస్యంయొక్క సత్యత్వం కూడ 
అసిద్ధమే. శుక్తిరజత - ఘటాల మధ్య అర్థక్రియలు ఉండడం లేకపోవడం అనే 
సత్వాసత్వాల రూపమైన భేదం కనబడుచున్నది. మాయ కూడ ప్రీతిద్వేషాదుల్లకు 
కారణం అవడం కనబడుచున్నది. దేవాసురసం గ్రామాదులలో మాయానిర్మితాలైన 
శస్త్రవిశేషాలు దహనం, ఛేదనం, భేదనం మొదలైన పనులకు హేతువులుగా ఉండడం 
వింటున్నాం కదా? ఇంక అతి ప్రసంగం చాలును”. 

పైన ఉదహరించిన వాక్యాలలో కొన్ని తత్తత్సిద్ధాంతాలకు సంబంధించిన 
అంశాలు బాగా వివరిస్తే కాని అర్థం కావు. అయితే అది గ్రంథవిస్తరకారి అవుతుంది; 
ప్రస్తుతానికి ఉపయుక్తం కూడ కాదు. ఈషత్సామ్యమాత్రంచేత సిద్ధాంతసాంకర్యాక్షేపం 
అజ్ఞానవిలసితమే అని చెప్పడానికి మాత్రమే ఆ విద్యద్వరేణ్యుని వాక్యాలను 
ఉదాహరించడం జరిగింది. 

ఈ మధ్య కొందరు మేధావులు భారతదేశంలోని భక్తి సంప్రదాయానికి 
మూలం క్రైస్రవ-మహమ్మదీయమతాలనీ, అందులోనూ వైష్ణవమతంలోని ప్రపత్తి ఇస్తాం 
మీద అధారపడినదనీ, అద్వైతవేదాంతానికి మూలం సూఫీసిద్ధాంతం అనీ ప్రచారం 
ప్రారంభించారు. మన సెక్యులర్‌ నాయకులు తమ ఉపన్యాసాలలో, ఇతర 
మతస్థులను నంతోషపెట్టడం కొరకు, ఈవాదాలను ధువీకరిస్తున్నారు. శ్రీ 
శంకరభగవత్సాదుల విషయంలో చేసే ప్రచ్చన్నబౌద్ధత్వప్రచారం ఇలాంటిదే. 

శ్రీ శంకరభగవత్సాదుల భాష్యం కొన్ని చోట్ల సూత్రాక్షరానుగుణంగా లేదని 
కొందరు ఆక్షేపిస్తుంటారు. ఆ ఆక్షేపం అచింతితరమణీయం. సూత్రకారు డెక్కడైనా 
ఒక విధంగా చెప్పవలసిన విషయాన్ని మరొక విధంగా చెప్పినప్పుడు దానిని 


ప్రస్తావన 117 
సరిదిద్దవలసిన బాధ్యత భాష్యకారునిది. అలాంటి శక్తి ఉన్న వారే మేం భాష్యం వ్రాస్తా 
మని ముందుకు రావాలి. వ్యాకరణంలో నైతే “యధోత్తరం మునీనాం ప్రామాణ్యమ్‌” 
అని అత్యధిక పామాణ్యం భాష్యకారవచనానికే అని నిర్ణయం చేసి ఉన్నారు. పై ఆక్షేపం 
చేసేవారు అనందమయాధికరణాదుల్ని ఉదాహరణంగా చూపుతుంటారు. నిజానికి 
అక్కడ సూత్రకారుడు సూత్రరచన మరొక విధంగా చేసిఉండా లనే చెప్పాలి. (్రతిలోని 
ఆ ఘట్టంలో ఎక్కడ చూచినా అనందశబ్దంయొక్క అభ్యాసమే ఉంది కాని 
ఆనందమయశబ్దాభ్యాసం లేదు. అలాంటప్పుడు ఆనందమయో)_ భ్యాసాత్‌ అని 
సూత్రించడంలో జెచిత్యం ఏ ముంది? అందుచేతనే శ్రీ శంకరభగవత్పాదులు అక్కడ 
నున్న పరిస్థితిని చక్కచేశారు. అది వారి నైపుణ్యం. దానికి అభినందించడానికి బదులు 
నిందించడం పక్షపాతదృష్టినే సూచిస్తుంది. జైమినీయ ప్రథమసూత్రాన్ని వ్యాఖ్యానిస్తూ 
శ్రీ శబరస్వామి- 

“లోకే యేష్వర్థేషు ప్రసిద్ధాని పదాని తాని సతి సంభవే తదర్భాన్యేవ 
సూ త్రేష్విత్యవగన్తవ్యమ్‌, నాధ్యాహారాదిభిరేషాం పరికల్పనీయోర్థః పరిభాషితవ్యో 
వా. ఏవం వేదవాక్యాన్యేవైభిర్వ్యాఖ్యాయన్తే. ఇతరథా వేదవాక్యాని వ్యాఖ్యేయాని 
స్వపదార్థాశ్చ వ్యాఖ్యేయా ఇతి ప్రయత్నగౌరవం ప్రసజ్యేత". 

“లోకంలో ఏ పదాలకి ఏ అర్థాలు ప్రసిద్ధాలో ఆ అర్థాలే సూత్రాలలోని 
పదాలకు కూడ గ్రహించాలి. అంతేనే కాని అధ్యాహారోదులచేత గాని, పారిభాషికంగా 
గాని క్రొత్త క్రొత్త అర్థాలు చెప్పకూడదు. (అనగా సూత్రాలు ఆ విధంగా రచించగూడదు). 
అలా గైతే వేదానికి అర్థం చెప్పడం కోసం బయలుదేరిన సూత్రాలకు కూడ వ్యాఖ్యానం 
వాయవలసి ఉండడంచేత ప్రయత్నగౌరవం ఏర్పడుతుంది” అని అంటారు. 

ఈ ఘట్టంలో వార్తికకారులైన కుమారి లభట్టు- “ఎక్కడైనా వైదికవాక్యానికీ, 
జైమినీయసూత్రానికీ విరోధం వచ్చినప్పుడు, పైకి ఏ అర్థం (సూత్రార్థం) కనబడుతుందో, 
ఆ అర్థం కుదరనప్పుడు, అధ్యాహారాదులచేత సూత్రానికి అర్థం మార్చి చెప్పుకోవాలి 
గాని వైదికవాక్యంయొక్క అర్థం మాత్రం మార్చకూడదు. రెండు వైదికవాక్యాలకు విరోధం 
వచ్చినప్పుడే బలాబలాలను పరిశీలించి ఒక వాక్యంయొక్క అర్థాన్ని అధ్యాహారాదుల 


118 ప్రస్తావన 


ద్వారా మార్చుకొనవచ్చును” అని అంటారు. 

“వైదికం జైమినీయం చ యత్ర వాక్యం విరుధ్యతే., 

యథాశ్రుతగృహీతే 2 ర్ధే త త్రేదముపదిశ్యతే. 

అధ్యాహారాదిభిః సూత్రం, వైదికం తు యథాశ్రుతం, 

నేయం; విరోధే) న్యోన్యస్య వైదికానాం భవన్లు తే” 

దీనికి కారణం స్వష్టమే. మీమాంసాద్వయసం ప్రదాయం ప్రకారం స్మృతి (తికి 
విరుద్ధంగా ఉండనంతవరకే ప్రమాణం. జైమినిసూత్రాదులు స్మృతులు. వైదికవాక్యంతో 
వీటికి విరోధం వస్తే స్మృతిని పరిత్యజించడం కాని, అన్యధాకరణం కాని చేయవలసిందే. 
అందుచేత శ్రీశంకరభగవత్సాదులు ఆనందమయాధికరణాదులలో చేసినది 
సంప్రదాయానుగుణమే కాని తద్విరుద్ధం కాదు. 

నిజానికి (కొందరు పెద్దలకు అంగీకార్యం కాకపోవచ్చు) అస్పష్టార్ధత్వానికి 
ప్రథమోదాహరణం బ్రహ్మసూత్రాలు. కొన్ని సూత్రాలకు ఆ అర్థాలు ఎలా చెప్పకలిగారో 
భాష్యకారులకే తెలియాలి. అందుచేతనే మధుసూదనసరస్వతి - “ఇన్ని సూత్రాలు 
చేతిలో ఉన్నా కూడ విషయాన్ని బాగా కట్టజాలకపోయాడు సూత్రకారుడు; అందుచేత 
ఆయనకు నమస్కరించను. సూత్రాలు (త్రాళ్లు అని రెండవ అర్ధం) లేకుండానే 
విషయాన్ని చక్కగా బంధించకలిగిన శ్రీ శంకరభగవత్సాదులకు, సురేశ్వరాచార్యులవారికి 
నమస్కరిస్తున్నాను” అంటారు. 

న స్తామి తం వ్యాసమశేషమర్థం సమ్యజ్‌ న సూతైరపి యో బబన్ఫ, 

వినాపి తైః సంగ్రథితాఖిలార్థం తం శంకరం నౌమి సురేశ్వరం చ”. 

(సిద్ధాంతతత్త్వదిందువు. చివరి శ్లోకాలలో) 

శ్రీ శంకరభగవత్స్పాద విరచితనూ తభాష్యానికి ఆంధబాషలో 
వ్యాఖ్యారూపానువాదం రచించడానికి అస్మాదృశులు పూన్కొనడం సాహసమే. అక్కడక్కడ 
ఉన్న అధికారి చింతాదులు చూస్తూంటే అసలు మనకీ శాస్త్రం దగ్గరికి వెళ్లే అధికారం 
కాని, అర్హత కాని ఉన్నదా అని సందేహం కలుగుతూంటుంది. ఏమైనా, ఈ 
అధికారానధికారవిచారా లేవీ తెలియని కౌమారదశలోనే ప్రాతఃస్మరణీయులైన మా 
గురువుగారు శ్రీ కొంపెల్ల నుబ్బరాయెశాసన్తిగారి |పోత్సావానంచేత 


ప్రస్తావన 119 


మదాసుసంస్కృతకళాశాలలో వేదాన్తశిరోమణి కక్ష్యలో పరమపావనమూర్తులైన 
ఉద్దండపండితులవద్ద వేదాంత శాస్తాద్యయనం చేయడం జరిగింది. ్రేరకగురువుల 
ఆజ్ఞ బోధకగురువుల అనుగ్రహం - ఈ రెండు అధికారాన్ని కూడ సమకూర్చి 
పెట్టాయేమో అని అప్పు డప్పుడు అనిపిస్తూంటుంది. “బుషీణాం పునరాద్యానాం 
వాచమర్థో నుధావతి” అని కదా అభియుక్తోక్తి? 

బ్రహ్మసూత్రశాంకరభాష్యానికి తెలుగలో వ్యాఖ్యారూపానువాదం రచిస్తే 
బాగుంటుం దని మూడు నాలుగు సంవత్సరాల క్రితం మా తమ్ముడు శ్రీకృష్ణమూర్తి 
అన్నాడు. తరవాత కొంతకాలానికి మాన్యన్యామూర్తులు శ్రీ పమిడీఫుంటం 
కోదండరామయ్యగారు కూడ అదే మాట అన్నారు. ఏమైనా మనస్సు అటు వైపు 
వెళ్లలేదు. ఆపని ప్రారంభించి పూర్తిచేయగలమా అనే సందేహం మొదటి కారణం; 
ఎవరో మంచి పండితులు పూర్వం రచించి ఉన్నారని వినడం రెడవ కారణం. ఈ 
కాలంలో ఇలాంటి గ్రంథాలు చదివే వా శ్లైవ రుంటారు అనే భావం మూడవ కారణం. 
అందుచేత మనస్సు ఈ కార్యం వైపు వెళ్లలేదు. అయితే 10.1.1999 తేదీన నేను 
ఢిల్లీలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి సంస్కృతవిద్యాపీఠం (సంస్కృత విశ్వవిద్యాలయం) 
వారు ఇచ్చిన మహామహోపాధ్యాయ ఉపాధిని గ్రహించి హైదరాబాదు తిరిగివచ్చే సరికి 
విద్యా శ్రద్ధాలువులైన శ్రీ కే. అరవిందరావు గారు 1.౧5., |.6. Pంlie, డాక్టర్‌ ఎమ్‌. వి. 
ఆర్‌. శర్మగారు మొదలైన కొందరు అస్మన్మిత-బాంధవులు, కుటుంబసభ్యులు 
విమానాశ్రయం వద్ద గొప్పగా స్వాగతం ఏర్పాటు చేసి, ఊరేగింపు కాకపోయినా అంత 
పని చేసి మా ఇంటికి తీసుకొనివచ్చారు. నేను ఇంకా ఇంట్లో ప్రవేశిస్తూండగా 
డా. శర్మగారు “మీరు ఏవేవో గ్రంథాలు వ్రాశారు; ప్రస్థాన త్రయానికి కూడ 
ఆంధ్రానువాదం చెయ్యా లని నా కోరికే కాకుండా నా మిత్రుల కోరిక కూడ” అని 
అన్నారు. ఆయన గొప్ప మనోవిజ్ఞాననిపుణులైన భిషగ్వరులు. ఆ సమయంలో ఆయన 
ఆ అభిప్రాయం వెలిబుచ్చడంతో కనీసం సూత్రభాష్యానికైనా వ్యాఖ్య వ్రాద్దాం అని 
నిర్ణయించుకొన్నాను. వీరి, అనగా మా సోదరుడు, శ్రీ కోదండరామయ్య గారు, శ్రీ 
శర్మగారు - వీరందరి సంకల్పం ఈ రూపంలో ఆవిర్భవించింది. వారి సంకల్పం 
ఉత్తమమైనది గాన అది రూపుద్దిద్దుకొనగా ఆవిర్భవించిన ఈ అక్షరరూపం కూడ 
తాదృశమే అని భావించవచ్చును, ఏమైనా లోపాలుంటే అవి మధ్యనున్న నా లోపాలు. 


Ga 
120 ద్రస్తోంన 


వాటిని సహృదయలు సరిదిద్దుకొంటా రని నా విశ్వాసం. ఇది నేను చాస్తున్నానని 
తెలియగానే శ్రీ కోందండరామయ్యగారు చాల సంతోషించి దీన్ని మన ఆర్షవిజ్ఞాన ట్రస్టు 
ద్వారా ప్రచురించుదాం. మరెవరికీ మాట ఇవ్వకండి అని దీని పచురణ విషయంలో 
నా కెప్పుడో మాట ఇచ్చి ఉన్నారు. వారి సౌహార్జానికి, సౌజన్యానికి నేను చాల కృతజ్ఞుడను. 

దీనిలో అనునరించిన వ్యాఖ్యానువాదవద్ధతి: (1) అనువాదం శక్య 
మైనంతవరకు మూలానుసారంగానే ఉండే టట్లు ప్రయత్నం చేయబడింది (2) కొన్ని 
చోట్ల వాక్యం భావం బ్రాకెట్లలో విశదీకరించబడింది (3) ఇంకా విస్తృతవివేచనం 
అవసరమైన చోట్ల వి. అని ప్రారంభించి విశేషాంశాలు వివరించబడినవి. (4) 
మూలంలో ఉదాహరించిన (ప్రతి వాక్యాలను మళ్ళీ వ్యాఖ్యానంలో ఇవ్వకుండా వాటి 
ఆద్యంతాలు ఇచ్చి వాటి అనువాదం ఇవ్వబడింది. (5) ఒకే శ్రుతి వాక్యం మళ్లీ 
వచ్చినప్పుడు దానికి అనువాదం ఇవ్వబడలేధు. (6) మూలంలో సాధారణంగా 
పూర్వపక్షం లేదా ఆశంక 'నను' తో ప్రారంభించి 'బేత్‌' తో ముగుస్తుంది. దాని సమాధానం 
“ఉచ్యతే' లేదా “ఆత్రోచ్యతే' “అత్ర వదామః ఇత్యాదిశబ్దాలలో ప్రారంభం అవుతుంది 
(7) అనువాదంలో పూర్వపక్షానికి లేదా ఆశంకకు ప్రారంభంలో “ప్రశ్న” లేదా 'ఆశంక' 
అని బాకెట్లలో ఇవ్వబడింది. సమాధానానికి ముందు 'సమాధానం' అని బ్రకెట్లలో 
ఇవ్వబడింది. (8) కొన్ని చోట్ల ఇది ప్రశ్నవాక్యం అనీ ఇది సమాధానం చెప్పే వాక్యం 
అనీ స్పష్టంగా తెలిసే చోట్ల బ్రాకెట్లలో ఏమీ ఇవ్వలేదు. వాక్యస్వరూపాన్ని పట్టియే 
తెలుస్తుంది. (9) కొన్ని చోట్ల పూర్వపక్షం లేదా అశంక 'అధాపి స్యాత్‌' అని (ప్రారంభం 
అవుతుంది. దాని తరవాత వచ్చిన రెండు మూడు వాక్యాలను ఏకవాక్యంగా, ఒకే 
భావం చెప్పేవిగా గ్రహించి “ఇలా ఈ వాక్యాలలో చెప్పినట్లు పూర్వపక్షి అనవచ్చును” 
అని ఆ మొత్తానికి అర్థం. (10) కొన్ని చోట్ల 'స్యాదేతత్‌' అనే మాటలతో ప్రారంభించి 
నప్పుడు కూడ పై విధంగానే అర్థం చేసుకోవాలి. కాని మేం చదువుకునే రోజుల్లో 
'స్యాదేతత్‌, అనే దానితో ప్రారంభం అయితే పూర్వపక్షం అని కొండగుర్తు పెట్టుకొనేవాళ్లం. 
అందుచేత 'స్యాదేతత్‌' అనేదానిని రాబోయే వాక్యాలతో కలుపకుండా “ఇది ఇలా 
ఉండుగాక) ఉండనీ” అని అర్థం చెప్పుకొనే వాళ్లం. అందంతా స్వీయమైన 
ఊహమాత్రమే, గురువులు చెప్పినది కాదు. అందుచేత చాలవరకు ఆ అర్థంలో 


ప్రస్తావన 121 
అనువాదం చేయడం జరిగింది. కాని దీనికి కూడ “అథాపి స్యాత్‌” అనే పదాలకు 
చెప్పిన అన్వయం, అర్థం, చెపితేనే, బాగుంటుందని ప్రింటు అవుతూండగా తోచింది. 
ఈ విషయం గమనించాలి. (11) సూత్రభాష్యానికి ఎన్నో వ్యాఖ్యానా లున్నాయి. వాటిలో 
ఎన్నో విషయాల చర్చ ఉంది. ఆ విషయా లన్నీ ఈ గ్రంథంలో చేరిస్తే చాల పెద్ద 
దైపోతుంది. అవన్నీ చేర్చడానికి తగిన సామర్థ్యం కూడ ఉండాలి. భాష్యంలోని 
విషయాన్ని ముందుగా తెలుసుకోవాలనుకొనే వాళ్లకు కూడ అది అలసట కలిగిస్తుంది. 
ఈ అనువాదం సంస్కృతపండితులను మనస్సులో పెట్టుకొని రచించినది కాదు. వారు 
ఎలాగా వండితులే; ఇలాంటి వాటితో వారికి వని లేదు. చాలమంది 
ఆధునికవిద్యాప్రవీణులు ఈ గ్రంథాలలో ఏమున్నదో తెలుసుకొనవలె ననే 
అత్యధికమైన ఆసక్తితో ఉన్నారు. అలాంటివారి ఉపయోగంకొరకే ఇది రచింపబడింది. 
అలాంటి వారిలోని వందమందిలో ఏ పదిమందికి ఈ గ్రంథం ఉపకరించినా మా 
ప్రయత్నం సఫలం అయినట్లే. అన్నింటికంటె ఎక్కువ - దాదాపు ఒక సంవత్సరం 
పాటు, వ్రాయడం, పునఃపరిశీలనం, రెండు పర్యాయాలు ప్రాగ్రూపాలు (ప్రూఫలు) 
చూడడం అనే కార్యంలో నిరంతరం వ్యాపృతుడనై ఉంటూ ఎప్పుడో యాభై 
సంవత్సరాల క్రితం చదువుకొన్న గంథాన్ని నిరంతరమననం చేసే అవకాశం 
లభించినందుకు నిజానికి అందరికంటె లాభం పొందినవాడను నేనే అని 
సంతోషిస్తున్నాను. ఈ ప్రస్తావనను శ్రీ కుమారిలభట్టు శ్లోకంతో ముగిస్తున్నాను- 


“న చాత్రాతీవ కర్తవ్యం దోషదృష్టిపరం మనః 
దోషో హ్యవిద్యమానో) పి తచ్చిత్తానాం ప్రకాశతే”. 


హైదరాబాదు పుల్లెల శ్రీరామచంద్రుడు 
10.3.2000 


122 


సంక్షిప్తపదసూచి 
ఈ.ఉ ఈశావాస్యోపషత్తు బ్ర-బిం. బ్రహ్మబిందూపనిషత్తు 
బు.సం. బుక్సంహిత బ్రసూ. బ్రహ్మసూత్రం 
ఐ.ఆ ఇతరేయారణ్యకం భ.గీ. భగవద్గీత 
ఐ.ఉ ఐతరేయోపనిషత్తు మ.భా. మహాభారతం 
కేఊ. కేనోపనిషత్తు మ.స్మృ మనుస్మృతి 
కౌషీ. కౌషీతకి బ్రాహ్మణం మా.ఉ. మాండూక్యోపనిషత్తు 
గౌ,కా, గౌడపాదకారికా మా.కా. మాండూక్యకారిక 
ఛా.ఉ. ఛాందోగ్యోపనిషత్తు ము.ఉ. = ముండకోపనిషత్తు 
జాబా. జాబాలోపనిషత్తు మై.ఉ. మైత్రాయణీయోపనిషత్తు 
జై.సూ జైమినిసూత్రం యజు, యజుర్వేదం 
తాం. బ్రా తాండ్య బ్రాహ్మణం యా.స్మ్మ, యాజ్ఞవల్క్యస్మ్మతి 
తై. బ్రా తైత్తిరీయ బ్రాహ్మణం యో.సూ యోగసూత్రం 
ధ.సూ. ధర్మసూత్రం వ.ఉ. వరాహాపనిషత్తు 
నారా. నారాయణం వై.సూ. వైశేషికసూ త్రం 
న్యా.సూ. న్యాయసూత్రం శబా. శతపథ బ్రాహ్మణం 
పా.సూ. పాణినిసూత్రం శ్వే.ఉ. శ్వేతాశ్వతరోపనిషత్తు 
పురాణవా. _ పురాణవాక్యం షడ్వింశ బ్రా. షడ్వింశ బ్రాహ్మణం 
పైడిరహ, బ్రా. పైడిరహస్య బ్రాహ్మణం సాం.కా. సాంఖ్యకారిక 
ప్రజ. . ప్రశ్నోపనిషత్తు స్క స్నతి 


యు. 


బృ. బృహదారణ్యకోపనిషత్తు 


శ్రీః 123 


(7 


శ్రీ మదృహ్మసూత్రభాష్యస్థాధికరణ సూచీ (ప్రథమ భాగే) 


ప్రథమాధ్యాయస్య ప్రధమః పాదః 


1 జిజ్ఞాసాధికరణమ్‌ 1 
2. జన్మాద్యధికరణమ్‌ 35 
3. శాస్రయోనిత్వాధికరణమ్‌ 46 
4. సమన్వయాధికరణమ్‌ 50 
5. ఈక్షత్యధికరణం 100 
6. ఆనందమయాధికరణమ్‌ 127 
7. అన్తరధికరణమ్‌ 151 
8. అఆకాశాధికరణమ్‌ 161 
9. (ప్రాణాధికరణమ్‌ 166 
10. జ్యోతిశ్చరణాధికరణమ్‌ 171 
11. ప్రతర్థనాధికరణమ్‌ 191 


(పథమాధ్యాయస్వ ద్వితీయః పాదః 


12. సర్వ ప్రసిద్ధాధికరణమ్‌ 208 
13. అత్రధికరణమ్‌ 224 
14. గుహాధికరణమ్‌ 227 


15. అన్తరాధికరణమ్‌ 237 
16. అన్తర్యామ్యకరణమ్‌ 246 
17. అదృశ్యత్వాధికరణమ్‌ 256 
18. వైశ్వానరాధికరణమ్‌ 268 
ప్రథమాధ్యాయస్య తృతీయః పొదః 
19. ద్యుభ్యాద్యధికరణమ్‌ 286 
20. భూమాధికరణమ్‌ 300 
21. అక్షరాధికరణమ్‌ 311 
22. ఈక్షతికర్మాధికరణమ్‌ 315 
23. దహరాధికరణమ్‌ 320 
24. అనుకృత్యధికరణమ్‌ 346 
25. ప్రమితాధికరణమ్‌ 352 
26. దేవతాధికరణమ్‌ 356 
27. అపశూదాధికరణమ్‌ 400 
28. కమృనాధికరణమ్‌ 409 
29. జ్యోతిరధికరణమ్‌ 414 
30. అర్జానరత్వవ్యపదేశాధికరణమ్‌ 416 


31. సుషుస్త్య త్రాన్యధికరణమ్‌ 418 


124 

(పథమాధ్యాయస్య చతుర్ధః పాదః 
32. ఆనుమానికాధికరణమ్‌ 423 
33. చమసాధికరణమ్‌ 450 


34. ననంఖ్యోపసం గ్రహాధికరణమ్‌ 456 


35. కారణత్వాధికరణమ్‌ 467 
36. బాలాక్యధికరణమ్‌ 477 
37. వాక్యాన్యయాధికరణమ్‌ 486 


38. ప్రకృత్యధికరణమ్‌ 


39. సర్వవ్యాఖ్యానాధికరణమ్‌ 509 


ద్వితీయధ్యాయస్య ప్రథమః పాదః 
40. సృత్య ధికరణమ్‌ 511 
41. యోగ ప్రత్యుక్వధికరణమ్‌ 521 
42. న విలక్షణత్వాధికరణమ్‌ 524 
43. శిష్టాపరి గ్రహాధికరణమ్‌ 550 
44. భోక్రాపత్త్యధికరణమ్‌ 552 
45. ఆరమృణాధికరణమ్‌ ర5్‌54 


46. ఇతరవ్యపదేశాధికరణమ్‌ $566 


47. ఉపపసంహారదర్శనా 
ధికరణమ్‌ 


48. కృత్ను ప్రసక్త్యధికరణమ్‌ 
49. సర్వో పేతాధికరణమ్‌ 

50. నప్రయోజనవత్తాధికరణమ్‌ 
51. వైషమ్యనైర్పణ్యాధికరణమ్‌ 


52. సర్వధర్మోపపత్తధికరణమ్‌ 


ద్వితీయాధ్యాయే ద్వితీయ: పాదః 


53. రచనానాపపత్త్యధికరణమ్‌ 
54. మహద్దీర్ణాధికరణమ్‌ 


55. పరమాణుజగదకారణత్వా 
ధికరణమ్‌ 


56. సముదాయాధికరణమ్‌ 

57. అభావాధికరణమ్‌ 

58. ఏకస్మిన్నసంభవాధికరణమ్‌ 
59. పత్యధికరణమ్‌ 


60. ఉత్పత్త్యసంభవాధికరణమ్‌ 


620 


649 


663 


692 


726 


748 


760 


769 


భాష్యపాఠారమ్మే పఠనీయః శాన్తి పాఠః 
ఓమ్‌ శం నో మిత్రః శం వరుణః, శం నో భవత్వర్యమా, శం న ఇన్లో 
బృహస్పతిః, శం నో విష్ణురురు క్రమః, నమో బ్రహ్మణే. నమస్తే వాయో. 
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. బుతం 
వదిష్యామి. సత్యం వదిష్యామి. తన్మామవతు. తద్వక్తారమవతు. అవతు 
మామ్‌. అవతు వక్తారమ్‌. 
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 
సహ నావవతు, నహ నౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వి 
నావధీతమస్తు, మా విద్విషావహై. 
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 
యళ్ళన్ద సామృషభో విశ్వరూపః, చన్దోభ్యో2 ధ్యమృతాత్సంబభూవ, 
స మల్లో మేధయా స్పృణోతు. అమృతస్య దేవ ధారణో భూయాసమ్‌. 
శరీరం మే విచర్షణమ్‌. జిహ్వా మే మధుమత్తమా. కర్ణాభ్యాం భూరి విశువమ్‌. 
బ్రహ్మణః కోశోోసి మేధయా పిహితః. శ్రుతం మే గోపాయ. 
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 
అహం వృక్షస్య రేరివా. కీర్తి పృష్టం గిరేరివ. ఊర్థ్వపవిిత్రో వాజినీవ 
స్వమృతమస్మి, ద్రవిణగ్‌ం సవర్చనమ్‌, సుమేధా అమృతోక్షితః. ఇతి 
త్రిశజ్బోర్వేదానువచనమ్‌ 
ఓం శాన్తిః శాన్తిః శౌన్తిః 
భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజ త్రాః. 
స్థిరైరజ్‌గై స్తుష్టువాగ్‌ంసస్తనూభిః, వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న 
ఇన్లో వృద్ద శ్రవాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్‌క్షో అరిష్టనేమిః 
స్వస్తి నో బృహస్పతిర్దధాతు. 
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 


126 
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్గముదచ్యతే. వూర్ణన్య 
పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. 
ఓం శొన్తిః శౌన్తిః శాన్తిః 
ఆప్యాయున్లు మమాజ్నాని వాక్‌ ప్రాణళ్చ క్షుః శోతవముటలో 
బలమిస్టియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మాపనిషదం మాహం బ్రహ్మ 
నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోదనిరాకరణ మస్త్వ్వనిరాకరణం మస్తు. 
తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే మయి నన్తు తే మయి సన్లు. 
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 
వాజ్మే మనసి ప్రతిష్టితా. మనో మే వాచి ప్రతిష్టితమ్‌. ఆవిరావీర్మ 
ఎధి. వేదస్య మ ఆణీస్థః. శ్రుతం మే మా ప్రహాసీః. అనేనాధీతేన, 
అహోరాత్రాన్సందధామి. బుతం వదిష్యామి. సత్యం వదిష్యామి. 
తన్మావువతు. తద్వక్తారవువతు. అవతం మావ్‌. అవతు 
వకారమవతువక్తారమ్‌. 
ఓం శౌన్తిః శాన్తిః శాన్తిః 
భద్రం నోోపి వాతయ మనః 
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః 
యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై 
తగ్‌ంహ దేవమాత్మబుద్ధి ప్రకాశం, ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే 
ఓం శొన్తి? శాన్తిః శాన్తిః 
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మావిద్యాసం ప్రదాయకర్శభ్యో 
వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః, 
సర్వోపప్లవరహిత:ః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్గో బ్రహ్మైవాహమస్మి 


127 

నారాయణం పద్మభువం వసిష్టం 

శక్తిం చ తత్పుత్రపరాశరం చ, 
వ్యాసం శుకం గౌడపదం మహాన్తం 

గోవిన్మయోగీ నమధాస్య శిష్యమ్‌. 
శ్రీ శజ్కరాచార్యమథాస్య పద్మ 

పాదం చ హస్తామలకం చ శిష్యమ్‌, 
తం త్రోటకం వార్తికకారమన్యా 

నస్మద్లురూన్‌ సంతతమానత్సో స్మి, 2 
(్రుతిస్మ్మతిపురాణానామాలయం కరుణాలయమ్‌, 
నమామి భగపత్సాదం శంకరం లోకశంకరమ్‌. 3 
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్‌, 
సూత్రభాషత్యకృతౌ వన్దే భగవన్తౌ పునః పునః 4 
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే, 
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. 5 


అనధ్యయనపూర్వదినే పాఠాన్తకర్త వ్యశాన్తిమజ్ఞిలపాఠః 
అశుభాని నిరాచష్టే తనోతి శుభసన్తతిమ్‌, 

స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్మజ్గలం పరమ్‌. 1 
అతికల్యాణరూపత్వాన్నిత్యకల్యాణసం శ్రయాత్‌, 
స్మర్‌త్యాణాం వరదత్వాచ్చ బ్రహ్మ తన్మబ్గలం విదుః. 2 
ఓంకారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా, 

కణ్గం భిత్త్వా వినిర్యాతౌ తస్మాన్మాబ్గలికావుభౌ. 3 
ఓమ్‌ అథ; ఓమ్‌ అథ; ఓమ్‌ అథ; 


మౌనవ్యాఖ్యాప్రకటితపర బహ్మతత్వం యువానం 

వర్షిషాన్తేవస దృషిగతైరావృతం బహ్మనిష్టైః, 
ఆచార్యేన్దం కరకలితచిన్ముదమానన్ద మూర్తిం 

స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. 
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాన్తర్గతం 

పశ్యన్నాత్మని మాయమా బహిరివోద్భూతం యథా నిద్రయా, 

యస్ఫాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమేవాద్వయం 

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. 1 
బీజస్యాన్తరివాజ్కురో జగదిదం పాబ్నిర్వికల్పం పున 

ర్మాయాకల్పిత దేశకాలకలనావైచి త్ర చి త్రీకృతమ్‌, 
మాయావీవ విజృమృయత్యపి మహాయోగీవ యః స్వేచ్చయా 

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. 2 
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్ధగం భాసతే 

సాక్షాత్తత్వ్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్‌, 
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవామోనిధౌ 

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. 3 
నానాచ్చి ద్రఘటోదరస్థితమహాదీప పభాభాస్వరం 

జ్ఞానం యస్య తు చక్తురాదికరణద్వారా బహిః స్పనతే, 
జానామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్సమస్తం జగ 

త్తస్క్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. 4 
దేహం ప్రాణమపీ న్టియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః 

స్రీబాలాన్థజడోపమాస్వహమితి భ్రాన్తా భృశం వాదినః, 
మాయాశక్తివిలాస కల్పితమహావ్యామోహసంహారిణే 

త స్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. 5 
రాహుగ్రస్తదివాకరేన్దుసద్భశో మాయాసమాచ్చాదనా 

త్సన్మాత్రః కరణోపసంహరణతో యో) భూత్సుషుప్తః పుమాన్‌, 
ప్రాగస్వాప్పమితి ప్రభోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే 

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 6 


బాల్యాదిష్వపి జాగదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి 
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యన్తః స్ఫురన్తం సదా, 
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. 
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబన్గతః 
శిష్యాచార్యతయా తథైవ పితృపు త్రాద్యాత్మనాభేదతః, 
స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయాపరి భ్రామిత 


స్తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. 


భూరమ్ఫాంస్యనిలో) నలో) మృరమహర్షాథో హిమాంశుః పుమా 

నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్‌, 
నాన్యత్కిజ్బన విద్యతే విమృశతాం యస్మాత్సరస్మాద్విభో 

స్తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. 
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే 

తేనాస్య శ్రవణాత్తదర్థమన నాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్‌, 
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః 

సిద్ధ్యేత్తత్చునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్‌. 
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ఞం 

సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్‌, 
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదైవం 

జననమరణదుఃఖచ్చేదదక్షం నమామి. 


చిత్రం వటతరోర్మూలే వృద్దాః శిష్యా గురుర్యువా, 
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చ్చిన్నసంశయాః. 


ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే, 
నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః. 


అబ్బుష్టతర్ణ్జనీయోగము ద్రావ్యాజేన దేహినామ్‌, 
ప్రత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శ్మయన్నో] వతాచ్చివః. 


1 


ఉపదేశపజ్బుకమ్‌ 
శ్రీ మచ్భంకరభగవత్పాదకృతమ్‌ 


వేదో నిత్యమధీయతాం తదుదితం. కర్మ స్వనుష్టీయతాం 
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతామ్‌। 
పాపాఘః పరిధూయతాం భవసుఖే దోషో సుసంధీయతామ్‌ 
అత్మేచ్చా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిగ్గమ్యతామ్‌ ॥ 
సంగస్సత్సు విధీయతాం భగవతో భక్తిర్భఢాధీయతాం 
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్‌। 
సద్విద్వానుపసృప్యతామనుదినం తత్సాదుకా సేవ్యతాం 

బ్ర హ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్‌॥ 
వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరఃపక్షస్సమాశ్రీయతాం 
దుస్తర్కాత్సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోో నుసంధీయతామ్‌ । 
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం 


దే హేేహంమతిరుజ్యతాం బుధజనైర్వాదస్సము త్సృజ్యతామ్‌॥ 3 


క్రుద్య్యాధిళ్ళ్చ చికిత్స్య్యతాం ప్రతిదినం భికౌషధం భుజ్యతాం 


స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశ్మాత్సాప్తేన సంతుష్యతామ్‌। 


శీత్రోష్టాది విషహ్యతాం న తు వృథావాక్యం సముచ్చార్యతామ్‌ 
జెదాసీన్యమభీప్ప్యతాం జనకృపానైష్ణుర్య ముత్సృజ్యతామ్‌॥ 4 
ఏకాన్సే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం 
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్‌, 
'పాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైఃశ్షిష్యతాం 
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పర బ్రహ్మాత్మనా స్థీయతామ్‌॥ 


5 


మొదటి అనుబంధం 
బహ్మసూత్రపాఠః 


(ప్రథమాధ్యాయన్య ప్రథమః పాదః 
అథాతో బ్రహ్మజిజ్ఞాసా 
జన్మాద్యస్య యతః 
శాస్రమోనిత్వాత్‌ 

తత్తు సమన్వయాత్‌ 
ఈక్షతేర్నాశబ్దమ్‌ 
గౌణశ్చేన్నాత్మశబ్బాత్‌ 
తన్నిష్టస్య మోక్షోపదేశాత్‌ 
హేయత్వావచనాచ్చ 
స్వాప్యయాత్‌ 
గతిసామాన్యాత్‌ 
శ్రుతత్వాచ్చ 

ఆననమయో) భ్యాసాత్‌ 
వికారశబ్బాన్నేతి చెన్న ప్రాచుర్యాత్‌ 
తద్ధేతువ్యపదేశాచ్చ 
మాన్రవర్ణికమేవ చ గీయతే 
నేతరో నుపపత్తేః 
భేదవ్యపదేశాచ్చ 

కామాచ్చ నానుమానాపేక్షా 
అస్మిన్నస్య చ తద్యోగం శాస్తి 
అన్తస్తద్ధర్మోవదేశాత్‌ 
భేదవ్యపదేశాచ్చాన్యః 
ఆకౌశస్తల్లిజ్ఞాత్‌ 

అత ఏవ ప్రాణః 


అప్‌ 


అ 0౦0 -* రాలా జి టఎఉఎ గు 


జ్యోతిశ్చరణాభిధానాత్‌ 24 
ఛన్లోభిధానాన్నేతి చేన్న తథా 
చేతోర్చణనిగదాత్తథాహి దర్శనమ్‌ 25 


భూతాదిపాదవ్యపదేశోపపత్తే 

శ్రైనమ్‌ 26 
ఉపదేశభేదాన్నేతిచే న్నోభయ స్మిన్నష్య 
విరోధాత్‌ 27 
ప్రాణస్తథానుగమాత్‌ 28 


న వక్తురాత్మోపదేశాదితి చేద 
ధ్యాత్మసంబన్థభూమా హ్యస్మిన్‌ 29 
శాస్త్రదృష్ట్యా తూపదేశో 
వామదేవవత్‌ 30 
జీవముఖ్య ప్రాణలిబ్లాన్నేతి 
చేన్నోపాసా తైవిధ్యాదా శ్రితత్వాదిహ 
తద్యోగాత్‌ 31 
ప్రథమాధ్యాయస్య ప్రథమ పాదః 
సమాప్తః 
ప్రథమాధ్యాయస్య ద్వితీయః పాదః 
సర్వత్ర ప్రసిద్గోపదేశాత్‌ 1 
వివక్షితగుణోపపత్తేశ్చ 
అనుపవత్తేస్తు న శారీరః 
కర్మకర్శవ్యపదేశాచ్చ 
శబ్దవిశేషాల్‌ 


on = లగు 


మొదటి అనుబంధం 


2 


స్మృతేశ్చ 


6 


అర్భకౌకస్వాత్తద్వ్యపదేశాచ్చ నేతి చేన్న 


నిచాయ్యత్వాదేవం వ్యోమవచ్చ 
సంభోగ ప్రాప్తిరితి చేన్న వైశేష్యాత్‌ 
అత్తా చరాచర గ్రహణాత్‌ 
ప్రకరణాచ్చ 
గుహాం ప్రవిష్టావాత్మానౌ హి 
తద్దర్మనాత్‌ 
విశేషణాచ్చ 
అన్తర ఉపపత్తేః 
స్థానాదివ్యపదేశాచ్చ 
సుఖవిశిష్టాభిధానాదేవ చ 
శ్రతోపనిషత్కగత్యభిధానాచ్చ 
అనవస్థితేరసంభవాచ్చ నేతరః 
అన్తర్యామ్యధిదైవాదిషు 
తద్ధర్మవ్యపదేశాత్‌ 
నచ స్మార్తమతద్ధర్మాభిలాపాత్‌ 
శారీరశ్చోభయే2 పి హి 

భేదేనైనమధీయతే 
అదృశ్యత్వాదిగుణకో ధర్మోక్తేః 
విశేషణభేదవ్యపదేశాభ్యాం 

చ నేతరౌ 
రూపోపన్యాసాచ్చ 
వైశ్వానరః సాధారశబ్దవిశేషాత్‌ 
స్మర్యమాణమనుమానం స్యాదితి 


శబ్దాదిభ్యో2 నః ప్రతిష్టానాన్నేతి చేన్న 


తథా దృష్ట్యపదేశాదసంభవాత్సు 


7 
8 
9 
10 


రుషమపి చైన మధీయతే 26 
అతఏవ న దేవతా భూతం చ 27 
సాక్షాదప్యవిరోధం జైమినిః 28 
అభివ్యక్తేరి త్యాశ్మరథ్యః 29 
అనుస్మ్మతేర్చాదరిః 30 
సంపత్తేరితి జైమినిస్తథా హి 
దర్శయతి 31 
ఆమనన్తి చైనమస్మిన్‌ 32 

(పథమాధ్యాయన్య ద్వితీయః పాదః 
సమాప్తః 


(ప్రథమాధ్యాయస్య తృతీయః పాదః 


ద్యుభ్యాద్వాయతనం స్వశబ్దాత్‌ 1 
ముక్తోపసృప్యవ్యపదేశాత్‌ 2 
నానుమానమతచ్చ్భబ్దాత్‌ 3 
ప్రాణభృచ్చ 4 
భేదవ్యపదేశాత్‌ 5 
ప్రకరణాత్‌ 6 
స్థిత్యదనాభ్యాం చ 7 
భూమా సంప్రసాదాదధ్యుపదేశాత్‌ 8 
ధర్మోపపత్తేశ్చ 9 
అక్షరమమ్బురాన్తధృతేః 10 
సాచ ప్రశాసనాత్‌ 11 
అన్యభావవ్యావృత్తేశ్చ ie 
ఈక్షతికర్మవ్యపదేశాత్రః 13 
దహర ఉత్తరేభ్యః 14 
గతిశబ్దాభ్యాం తథా హి దృష్టం 

లిబ్గం చ 15 


మొదటి అనుబంధం 


ధృతేశ్చమహిమ్నోగై స్యాస్మి 

న్నుపలబ్దేః 16 
ప్రసిద్దేశ 17 
ఇతరపరామర్శాత్స ఇతి 
చేన్నాసంభవాత్‌ 18 
ఉత్తరాచ్చేదావిర్భూతస్వరూపస్తు 19 
అన్యార్థశ్చ పరామర్శః 20 
అల్పశుతేరితి చేత్తదుక్తమ్‌ 21 
అనుకృతేస్తస్య చ 22 
అపి చ స్మర్యతే 23 
శబ్బాదేవ ప్రమితః 24 
హృద్యపేక్షా తు 

మనుష్యాధికారత్వాత్‌ 25 
తదుపర్యపి బాదరాయణ: 

సంభవాత్‌ 26 
విరోధః కర్మణీతి 


చేన్నానేక ప్రతిపత్తేరర్శనాత్‌ 27 
శబ్ద ఇతి చేన్నాతః ప్రభవాత్ర 


త్యక్షానుమానాభ్యామ్‌ 28 
అత ఏవ చ నిత్యత్వమ్‌ 29 
సమాననామరూపత్యాచ్చావృత్తావప్యవి 
రోధో దర్శనాత్‌ స్మృతేశ్చ 30 
మధ్వాదిష్యసంభవాదనధికారం 
జైమిని; 31 
జ్యోతిషి భావాచ్చ 32 


భావం తు బాదరాయణో?స్తి హి 33 
శుగస్య తదనాదరశ్రవణాత్‌ తదాద్ర 


3 


వణాల్‌ సూచ్యతే హి 34 
క్షత్రియత్వావగతేశ్చోత్తరత్ర చైత్రరధేన 
లిజ్ఞాత్‌ 35 
సంస్కారపరామర్శాత్తదభావా 
భిలాపాచ్చ 36 
తదభావనిర్థారణే చ ప్రవృత్తేః 37 
శవణాధ్యయనార్థ ప్రతిషేధాత్‌ 
స్మ్మతేశ్చ 38 
కమృనాత్‌ 39 
జ్యోతిర్ధర్శనాత్‌ 40 
ఆకాశో) ర్భాన్తరత్వాదివ్యపదేశాత్‌ 41 
సుషుష్త్యత్కాన్త్యోర్భేదేన 42 
పత్యాదిశబ్దేభ్యః 43 
(ప్రథమాధ్యాస్య తృతీయః పాదః 
సమాప్తః 


ప్రథమాధ్యాస్య చతుర్ధః పాదః 
ఆనుమానికమస్ఫేకే షామితి చేన్న శరీర 
రూపకవిన్యస్తగృహీతేర్ణర్శయతి చ 1 


సూక్ష్మం తు తద్దర్శనాత్‌ 2 
తదధీనత్వాదర్థవత్‌ 3 
జ్ఞేయత్వావచనాచ్చ 4 
వదతీతి చేన్న (ప్రాజ్ఞో హి 

ప్రకరణాత్‌ క్‌ 
త్రయాణామపి చైవముపన్యాసః 
పళ్ళ 6 
మహద్వచ్చ 7 
చమసవదవిశేషాత్‌ 8 


4 
జ్యోతిరుమక్రమా తు తథా 
హ్యధీయత ఫ్‌కే 9 
కల్పనోపదేశాచ్చ మధ్వాదివ 
దవిరోధః 
న సంఖభ్యోపసంగ్రహాదపి 
నానాభావాదతిరేకొచ్చ 11 
ప్రాణాదయో వాక్యశేషాల్‌ 
జ్యోతి షైకేషామసత్యన్నే 
కారణత్వేన చాకాశాదిషు 
యథావ్యపదిప్పోక్తేః 
సమాకర్షాత్ర్‌ 
జగద్వాచిత్వాత్‌ 
జీవముఖ్య ప్రాణలిజ్ష్ఞాన్నేతి 
చేత్తద్వ్యాఖ్యాతమ్‌ 17 
అన్యార్థం తు జైమినిః ప్రశ్నవ్యాఖ్యానా 
భ్యామపి చెవమేకే 18 


వాక్యాన్వయాత్‌ 19 
ప్రతిజ్ఞాసిద్ధేర్లిబ్లమాశ్మరథ్యః 20 
ఉత్ర్రమిష్యత 
ఏవంభావాదిత్యౌడులోమిః 21 
అవస్థితేరితి కాశకృత్సః 22 
ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాన్తాను 
పరోధాత్‌ 23 
అభిధ్యోపదేశాచ్చ 24 
సాక్షాచ్చోభయామ్నానాత్‌ 25 
ఆత్మకృతేః పరిణామాత్‌ 26 
27 


యోనిశ్చ హి గీయతే 


మొదటి అనుబంధం 


ఏతేన సర్వే వ్యాఖ్యాతా 


స్మృత్యనవకాశదోష ప్రసంగాత్‌ 
ఇతరేషాం చానుపలబ్దేః 
ఏతేన యోగః ప్రత్యుక్తః 
న విలక్షణత్యాదస్య తథాత్వం 
చ శబ్బాత్‌ 
అభిమానివ్యపదేశస్తు 
విశేషానుగతిభ్యామ్‌ 
దృశ్యతే తు 
అసదితి చేన్న 
(పతిషేధమా త్రత్వాత్‌ 
అపీతౌ తద్వత్ససంగాదస 
మజ్జానమ్‌ 
నతు దృష్టాన్సభావాత్‌ 
స్వపక్షదోషాచ్చ 
తర్కా ప్రతిష్టానాదన్యథానుమేయమితి 
చేదేవమప్యనిర్మోక్షప్రసబ్గః 
ఏతేన శిష్టాపరిగ్రహా అపి 
వ్యాఖ్యాతాః 
భో క్రాపత్తేరవిభాగశ్చేత్స్యాల్లోకవత్‌ 
తదనన్యత్వమారమృణశబ్బాదిభ్యః 
భావే చోపలబ్ధేః 


28 


10 


1 


మొచటి అనుబంధం 


సత్వాచ్చావరస్య 16 
అసద్వ్యపదేశాన్నేతి చేన్న 

ధర్మాన్తరేణ వాక్యశేషాల్‌ 17 
యుక్తేః శబ్దాన్తరాచ్చ 18 
పటవచ్చ 19 
యథా చ ప్రాణాది 20 
ఇతరవ్యపదేశాద్ధితాకరణాది 

దోషప్రసక్తిః 21 
అధికం తు భేదనిర్దేశాత్‌ 22 
అశ్మాదివచ్చ తదనుపపత్తిః 23 
ఉపసంహారదర్శనాన్నేతి చేన్న 

క్రీరవద్ధి 24 
దేవాదివదపి లోకే 25 
కృత్నప్రసక్తిర్షిరంి వయవత్వశబ్ద 

కోపోవా 26 
శ్రుతేస్తు శబ్దమూలత్వాల్‌ 27 
ఆత్మని చైవం విచిత్రాశ్చ హి 28 
స్వపక్షదోషాచ్చ 29 
సర్వోపేతా చ తద్దర్శనాత్‌ 30 
వికరణత్వాన్నేతి చేత్తదుక్తమ్‌ 31 
న ప్రయోజనవత్వాత్‌ 32 
లోకవత్తు లీలాక్రవల్యమ్‌ 33 
వైషమ్యనైర్‌ఘృణ్యే న సాపేక్షత్యాత్తథా 

హి దర్శయతి 34 
న కర్మావిభాగాదితి చేన్నానా 

దిత్వాత్‌ 35 


ఉపపద్యతే చాప్యుపలభ్యతే చ 36 


ర్‌ 

సర్వధర్మోపపత్తేశ్చ 37 
ద్వితీయాధ్యాయే ప్రథమః పొదః 

సమాప్తః 

ద్వితీయాధ్యాయే ద్వితీయ: పాదః 

రచనానుపపత్తేశ్చ నానుమానమ్‌ 1 

ప్రవృత్తేశ్చ 

పయోమ్బువచ్చేత్త త్రాపి 

వ్యతిరేకానవస్టితేశ్చాన పేక్షత్వాత్‌ 

అన్య శ్రాభావాచ్చ న తృణాదివత్‌ 


2 
3 
4 
5 
అభ్యుపగమే) ప్యర్థాభావాలత్‌ 6 
పురుషాశ్మవదితి చేత్తథాపి 7 
అజ్గిత్వానుపపత్తేశ్చ 8 
అన్యథానుమితె జ్ఞశక్తివిరోధాత్‌ 9 
విప్రతిషేధాచ్చాసమజ్జసమ్‌ 10 
మహద్దీర్ధవద్వా హస్వపరిమణ్ణలాభ్యామ్‌ 

11 
ఉభయథాపి న కర్మాతస్త 


దభావః 12 
సమవాయాభ్యుపగమాచ్చ 
సామ్యాదవస్థితేః 13 
నిత్యమేవ చ భావాత్‌ 14 
రూపాదిమత్తాచ్చ విపర్యయో 

దర్శనాత్‌ . 15 
ఉభయథా చీ దోషాత్‌ 16 
అపరి గ్రహాచ్చాత్యన్తమన పేక్షా 17 


సముదాయ ఉభయహేతుకే) పి 
తద పాప్తిః 18 


మొదట అనుబంధం 


6 
ఇతరేతర ప్రత్యయత్య్వాదితి చే న్నోతృత్తి 


మాత్రనిమిత్తత్వాత్‌ 19 
ఉత్తరోత్సాదే చ పూర్వనిరోధాత్‌ 20 
అసతి ప్రతిజ్ఞొపరోధో యౌగపద్య 

మన్యథా 21 
ప్రతిసంభ్యా ప్రతిసంఖ్యానిరోధా ప్రాప్తే 

రవిచ్చేదాత్‌ 22 
ఉభయథా చ దోషాత్‌ 23 
ఆకాశే చావిశేషాత్‌ 24 
అనుస్కృతేశ్చ 25 
నాసతో దృష్టత్వాత్‌ 26 
ఉదాసీనానామపి చైవం సిద్ధిః 27 
నాభావ ఉపలబ్దేః 28 
వైధర్మ్యాచ్చ న స్వపష్నాదివత్‌ 29 
న భావో) నుపలబ్దేః 30 
క్షణికత్వాచ్చ 31 
సర్వథానుపపత్తేశ్చ 32 
నైకస్మిన్నసంభవాత్‌ 33 
ఏవం చాత్మాకార్స్యమ్‌ 34 
న చ పర్యాయాదప్యవిరోధో 

వికారాదిభ్యః 35 
అన్త్యావస్థితేశ్స్చోభయనిత్యత్వా 

దవిశేషః 36 
పత్యురసామజ్ఞస్యాల్‌ 37 
సంబన్థానుపపత్తేశ్చ 38 
అధిష్టానానుపపత్తేశ్చ 39 


కరణవచ్చేన్న భోగాదిభ్యః 40 


అన్తవత్వమసర్వజ్ఞతా వా 41 
ఉత్పత్త్యసంభవాత్‌ 42 
న చ కర్తుః కరణమ్‌ 43 
విజ్ఞానాదిభావే వా తదప్రతిషేధః 44 
విప్రతిషేధాచ్చ 45 
ద్వితీయాధ్యాయస్య ద్వితీయపాద 
సమాప్తః 


ద్వితీయధ్యాస్య తృతీయః పాదః 


న వియదశ్రతేః 1 
అస్తి తు 2 
గౌణ్యసంభవాత్‌ 3 
శబ్బ్దాచ్చ 4 
స్యాచ్చైకస్య బ్రహ్మశబ్దవత్‌ క్‌ 
పతిజ్ఞాహానిరవ్యతిరే కాచ్చబ్దేభ్య: 6 
యావద్వికారం తు విభాగో 

లోకవత్‌ ra 
ఎతేన మాతరిశ్వా వ్యాఖ్యాతః 8 
అసంభవస్తు సతో) నుపపత్తేః 9 
తేజో) తస్తథాహ్యాహ 10 
అపః 11 


పృధివ్యధికారరూపశబ్లాన్త రేభ్యః 12 
తదభిధ్యానాదేవ తు తల్లిజ్ఞాత్సః 13 


విపర్యయేణ తు క్రమోత 

ఉపపద్యతే చ 14 
అన్తరావిజ్ఞానమనసీ క్రమేణ తల్లిజ్ఞాది 

తి చేన్నావిశేషాత్‌ 15 


చరాచళ వ్య పాశ్రయస్తు : స్యాత్తద్య్యపదే 

దేశ భాక్తస్తద్భావభావిత్వాత్‌ 

నాత్మాశుతేర్నిత్యత్వాచ్చ తాభ్యః 

జ్ఞో్చోత ఎవ 

ఉత్కాన్తిగత్యాగతీనామ్‌ 

స్వాత్మనా చోత్తరయోః 

నాణురత చ్రుతేరితి చేన్నేతరా 
ధికారాత్‌ 

స్వశబ్దోన్మానాభ్యాం చ 

అఎలోధశ్చన్ననవత్‌ 

ఆపస్తితివైశేష్యాదితి చేన్నాభ్యుపగ 
మాద్ధ్యది హి 

గుఖాద్వా లోకవత్‌ 

వ్యతిరేకో గన్గవత్‌ 

తథాచ దర్శయతి 

పృథగుపదేశాత్‌ 

తద్గుణసారత్వాత్తు తద్వ్యపదేశః 
ప్రాజ్జవత్‌ 

యావదాత్మభావిత్వాచ్చ 

న దోషస్తదర్శనాత్‌ 

పుంస్త్వాదివత్తస్య సతో) భివ్యక్తి 
యోగాత్‌ 

నిత్యోపలబ్ధ్యనుపలబ్ధి ప్రస 
నియమో వాన్యథా 

కర్తా శాస్రార్థవత్తాత్‌ 

విహారోపదేశాత్‌ 

జపాదానాత్‌ 


జ్లోన్యతర 


29 


30 


వబుచటి అనుబంధం 


వ్యపదేశాచ్చ క్రియాయాం 

న చేన్నిర్దేశవిపర్యయః 

ఉపలబద్దివదనియమః 

శక్తివిపర్యయాల్‌ 

సమాధ్యభావాచ్చ 

యథా చ తక్షోభయధా 

పరాత్తు తచ్భుతేః 

కృత ప్రయత్నా పేక్షస్తు విహి హిత ప్రతి 
షిద్భావైయర్థ్యాదిభ్యః 

అంశో నానావ్యసదేశాదన్యథా 
చాపి దాశ కితవాదిత్వమధీయత 
ఏకే 

మన్తవర్గాచ్చ 

అపి చ స్మర్యతే 

ప్రకాశావన్నైవం పరః 

స్మరన్తి చ 

అనుజ్ఞాపరిహారౌ 
దేహసంబన్థాజ్ఞ్యోతిరాదివత్‌ 

అసన్తతేశ్చావ్యతికరః 

ఆభాస ఏవచ 

అదృష్టానియమాత్‌ 

అభిసంధ్యాదిష్వపి చైవమ్‌ 

ప్రదేశాతి చేన్నాస్తర్భావాత్‌ 


ద్వితీయాధ్యాయస్య తృతీయః పాదః 


నమాస్తః 
ద్వితీయాధ్యాయస్య చతుర్ధః పాదః 
తథా ప్రాణాః 


మొదటి అనుబంధం 


8 

గౌణ్యసంభవాత్‌ 

తత్రాక్‌ద్భుతేళ్చ 

తత్పూర్వకత్వాద్వాచః 

సప్త గతేర్విశేషితత్వొచ్చ 

హస్తాదయస్తు స్థితే [తో నైవమ్‌ 

అణవశ్చ 

డ్రేష్టశ్చ 

న వాయు క్రియే పృథగుపదేశాత్‌ 

చక్షురాది వత్తత్సహశిష్ట్యాదిభ్యః 

అకరణత్వాచ్చ న దోషస్తథా హి 
దర్శయతి 

పజ్బవృత్తిర్మనోవద్వ్యపదిశ్యతే 

అణుశ్చ 

జ్యోతిరాద్యధిష్టానం తు 
తదామననాత్‌ 

ప్రాణవతా శబ్బాత్‌ 

తస్య చ నిత్వత్వాల్‌ 

త ఇన్దియాణీ తద్యసదేశాదన్య త్ర 
శ్రే 

భేదశ్రుతేః 

వైలక్షణ్యాచ్చ 

నంజ్ఞామూర్తిక్షప్తిన్తు త్రివృత్కుర్వత 
-ఉపదేశాత్‌ 

మాంసాది భౌమం 
యధథాశబ్దమితరయోశ్చ 

వైశేష్యాత్తు తద్వాదస్తద్వాదః 

ద్వితీయాధ్యాయన్య చతుర్ధపాదః 


అయ +-ఇ 6౮6౮ల తరుగు 


pe 
So 


20 


21 
22 


సమాప్తః 
తృతీయాధ్యాయన్య ప్రథమః పొదః 
తరన్తరప్రతిపత్తె రంహతి సంపరిష్వక్తః 


పశ్నపతిరూపణాభ్యామ్‌ 1 
త్యాత్మకత్వాత్తు భూయస్వాత్‌ 2 
ప్రాణగతేశ్చ 3 
అగ్న్యాదిగతి శుతేరితి చేన్న 

భాక్తత్వాత్‌ 4 


ప్రథమే్మ శ్రవణాదితి చేన్న తా ఏవ 
హ్యుపపత్తేః 
అశ్రతత్వాదితి చేన్నేష్టాదికారిణాం 


ప్రతీతేః 6 
భాక్తం వానాత్మవిత్వాత్తథా హి 
దర్శయతి 7 
కృతాత్యయే)_ నుశయవాన్‌ 
దృష్టస్మృతిభ్యాం యథేత 
మనేవం చ 8 
చరణాదితి చేన్నోపలక్షణార్ధేతి 
కార్‌ష్టాజినిః | 9 


ఆనర్థక్యమితి చేన్న తదపేక్షత్వాత్‌ 10 
సుకృతదుష్పృతే ఏవేతి తు 
బాదరిః 11 
అనిష్టాదికారిణామపి చ శ్రతమ్‌ 12 
సంయమనే త్వనుభూయేతరేషామా 
కోహావరోహొ తద్గతిదర్శనాత్‌ 13 
స్మరన్తి చ 14 


అపి చ సప్త 


6౬ 


యముదటి ఆనుబంధిం 


తత్రాపి చ తద్వ్యాపారాధవిరోధః 16 
విద్యాకర్మణోరితి తు 


ప్రకృతత్వాత్‌ 17 
న తృతీయే తథోపలబ్ధేః 18 
స్మర్యతే పి చ లోకే 19 
దర్శనాచ్చ 20 
తృతీయశబ్దావరోధః సంశోకజస్య _ 21 
సాభావ్యాపత్తిరుపపత్తేః 22 
నాతిచిరేణ విశేషాత్‌ 23 
అన్యాధిష్టితే పూర్వవదభిలాపాత్‌ 24 
అశుద్ధమితిచేన్న శేబ్బాత్‌ 25 
రేతఃసిగ్యోగోథ 26 
యోనేః శరీరమ్‌ 27 
తృతీయాద్యాయే ప్రథమః పాదః 
సమాప్తః 
తృతీయాధ్యాయే ద్వితీయః పాదః 
సంధ్యే సృష్టిరాహ హి 1 


నిర్మాతారం చైకే పుత్రాదయశ్చ 2 
మాయామాత్రం తు కార్చే 
నాభివ్యక్తస్వరూపత్వాత్‌ శ 
సూచకళశ్చ హి శ్రుతేరాచక్షతే చ తద్విదః 
4 
పరాభిధ్యానాత్తు తిరోహితం తతో 
హ్యస్య బన్ఫవిపర్యయౌ 
దేహయోగాద్వా స్పోపి 6 
తదభావో నాడీషు త్భుతే 
రాత్మని చ 7 


o 


అతః ప్రబోధో) స్మాల్‌ 8 
స ఏవతు కర్మానుస్మ్మతి శబ్ద 
విధిభ్యః 9 
ముగ్ధేగైర్ధసంపత్తి: పరిశేషాత్‌ 10 
న స్థానతో పీ పరస్యోభయలిజ్ఞం 
సర్వత హ్‌ [11 
న భేదాదితి చేన్న ప్రత్యేకమతద్వ 
చనాత్‌ + 12 
అపి చైవమేకే 13 
అరూపవదేవ హి తతృధథానత్వాత్‌ 14 
ప్రకాశవచ్చావైయర్థ్యాత్‌ 15 
ఆహచ తన్మాత్రమ్‌ 16 


దర్శయతి చాథో అపి స్మర్యతే 17 
అత ఏవ చోపమా సూర్యకాదివత్‌ 18 
అమ్బువద గ్రహణాత్తు న తథాత్వమ్‌ 


వృద్ధి హాస భాక్ష్యమన్తర్భావాదు 
భయసామజ్ఞాస్యాదేవమ్‌ 20 
దర్శనాచ్చ 21 
ప్రకృతై తావత్త్యం హి ప్రతిషేధితి తతో 
బ్రవీతి చ భూయః 22 
తదవ్యక్తమాహ హి 23 
అపి సంరాధనే ప్రత్యక్షానుమా 
నాభ్యామ్‌ 24 
ప్రకాశాదివచ్చావైశేష్యం ప్రకాశశ్చ 
కర్మణ్యభ్యాసాత్‌ 25 


అతో) నన్తేన తథా హి లిబ్గమ్‌ 26 


మొదటి అనుబంధం 


10 


ఉభయవ్యపదేశాత్త్వహి 

కుణ్బలవల్‌ 27 
ప్రకాశాశ్రయవద్వా తేజస్వాత్‌ 28 
పూర్వవద్వా 29 
ప్రతిషేధౌచ్చ 30 
పరమతః సేతూన్మానసంబన్గభేదవ్య 

పదేశేభ్యః 31 
సామాన్యాత్తు 32 
బుద్ధ్యర్థః పాదవత్‌ 33 
స్టానవిశేషాత్‌ ప్రకాశాదివత్‌ 34 
ఉపపత్తేశ్చ 35 
తథాన్యప్రతిషేధాల్‌ 36 
అనేన సర్వగతత్వమాయామ 

శబ్బాదిభ్యః 37 
ఫలమత ఉపపత్తేః 38 
శుతల్వాచ్చ 39 
ధర్మం జైమినిరత ఏవ 40 
పూర్వం తు 


బాదరాయణో హేతువ్యపదేశాత్‌ 41 
తృతీయాధ్యాస్య ద్వితీయః పాదః 
సమాప్తః 
తృతీయాధ్యాయస్య తృతీయః పాదః 

సర్వవేదాన్తప్రత్యయం చోదనా 


ద్యవిశేషాత్‌ 1 
భేదాన్నేతి చేన్నైకస్యామపి 2 
స్వాధ్యాన్య తథాత్వేన పా 


సమాచారే) ధికా 


రాచ్చ సవవచ్చ తన్నియమః 


దర్శయతి చ 
ఉపసంహారో) ర్థాభేదాద్వి ధిశేషవత్‌ 
సమానే చ 

అన్యధాత్వం శబ్దాదితి చేన్నావిశేషాత్‌ 


నవా ప్రకరణభేదాత్పరోవరీయ 
స్యాదివత్‌ 
సంజ్ఞాతశ్చేత్తదుక్తమస్తి తు తదపి 
వ్యాస్తేశ్చ సమజ్ఞునమ్‌ 
నర్వాభేదాదన్యత్రేమే 
ఆనన్లాదయః ప్రధానస్య 
ప్రియశిరస్వాధ్య ప్రాప్రిరుపచయా 
పచయౌ హి భేదే 
ఇతరే త్వర్థసామాన్యాల్‌ 
ఆధ్యానాయ (పయోజనాభావాత్‌ 
ఆత్మశబ్దాచ్చ 
ఆత్మగృహీతిరితరవదుత్తరాత్‌ 
అన్వయాదితి చేత్స్యాదవ 
ధారణాత్‌ 
కార్యాఖ్యానాదపూర్వమ్‌ 
సమాన ఏవం చాఖేదాత్‌ 
సంబన్హాదేవమన్య త్రాపి 
న వా విశేషాత్‌ 
దర్శయతి చ 
నంభృతిద్యువ్యాప్త్యపి చాతః 
పురుషవిద్యాయామివ 


మొదటి అనుబంధం 


చేతరేషామనామ్నానాత్‌ 24 
వేధాద్యర్థభేదాత్‌ 25 
హానౌ తూపాయనశబ్దశేషత్వాత్‌ 

కుళాచృన్లస్తుత్యుపగానవత్తదుక్తమ్‌ 26 
సొంపరాయే తర్తవ్యాభావత్త థా 


హ్యన్యే 27 
ఛన్దత ఉభయావిరోధాత్‌ 28 
గతేరర్ధవత్త్యముభయథా న్యథాహి 

విరోధః 29 
ఉపపన్నస్తల్లక్షణార్థోపలబ్టేః 

లౌకికవత్‌ 30 
అనియమః సర్వాసామవిరోధః 
శబ్దానుమానాఖ్యామ్‌ 31 
యావదధికారమవస్థితిరాధికా 

రికాణామ్‌ 32 


అక్షరధియాం త్వవరోధః సామాన్య 
తద్భావాభ్యా మౌపసదవత్తదుక్తమ్‌ 33 


ఇయదామననాత్‌ 34 
అన్తరాభూత గ్రామవత్స్యాత్మనః 35 
అన్యథా భేదానుపపత్తిరితి 

చేన్నోపదేశాన్తరవత్‌ 36 
వ్యతిహారో విశింషన్తి హీతరవత్‌ 37 
సైవ హి సత్యాదయః 38 
కొమాదీతరత్ర తత్ర చా 

యతనాదిభ్యః 39 
ఆదరాదలోపః 40 


ఉపస్థితే[తస్తద్వచనాత్‌ 41 


తన్నిర్ధారణానియమస్తద్భష్టేషృథ 
గ్యప్రతిబన్గః ఫలమ్‌ 42 
ప్రదానవదేవ తదుక్తమ్‌ 43 
లిజ్ఞభూయస్త్యాత్తద్ధి బలీయస్తదపి 44 
పూర్వవికల్పః ప్రకరణాత్‌ స్యాత్‌ 


క్రీయామానసవత్‌ 45 
అతిదేశాచ్చ 46 
విద్యైవ తు నిర్ధారణాత్‌ 47 
దర్శనాచ్చ 48 


శ్రత్యాదిబలీయస్వాచ్చ న బాధః 49 
అనుబన్గాదిభ్యః ప్రజ్ఞాన్తరపృథక్ష్యవత్‌ 


దృష్టశ్చ తదుక్తమ్‌ 50 
న సామాన్యాదప్యుపలబ్దేర్మత్యువన్న 
హి లోకాపత్తిః 51 
పరేణ చ శబ్దస్య తాద్విధ్యం 
భూయస్వాత్వనుబన్థః 52 
ఏక ఆత్మనః శరీరే భావాత్‌ 53 
వ్యతిరే కస్తద్భావభావి త్వాన్న 
తూపలబ్ధివత్‌ 54 
అజ్ఞావబద్దాస్తు న శాఖాసు 

(ప్రతివేదమ్‌ 55 
మ న్రాదివద్వావిరోధః 56 
భూమ్నః కతువజ్ఞాయస్త్యం తధా హి 

దర్శయతి 57 
నానా శబ్బాదిభేదాత్‌ 58 
వికల్పో_విశిష్టఫలత్వాత్‌ 59 


కామ్యాస్తు యథాకామం సముచ్చీ 


మొదట ఆనుబంధం 


12 


యేరన్న వా పూర్వ హేత్వభావాత్‌ 60 
అక్లేషు యథాశ్రయభావః 61 
శిష్టేష్ట 62 
సమాహారాత్‌ 63 
గుణసాధారణ్య శుతేశ్చ 64 
తత్సహభావాశ్రుతేః 65 
దర్శనాచ్చ 66 

తృతీయాధ్యాస్య తృతీయః పాదః 
సమాప్తః 


తృతీయాధ్యాయన్య చతుర్ధః పాదః 
పురుషార్థ) తః శబ్బాదితి 

బాదరాయణ: 1 
శేషత్వాత్పురుషార్థవాదో యాథాన్యే 


ష్వితి జైమినిః 2 
ఆచారదర్శనాత్‌ 3 
తచ్చుతేః 4 
సమన్వారమృణాత్‌ ర్‌ 
తద్వతో విధానాత్‌ 6 
నియమాచ్చ 7 
అధికోపదేశాత్తు బాదరాయణ స్యైవం 

తద్దర్శనాత్‌ 8 
తుల్యం తు దర్శనమ్‌ 9 
అసార్వత్రికీ 10 
విభాగః శతవత్‌ 11 
అధ్యయనమాత్రవతః 12 
నావిశేషాత్‌ 13 


స్తుతయే) నుమతిర్వా 14 


కామచారేణ చైకే 


అనుష్టేయం బాదరాయణ: 
సామ్య శ్రుతేః 

విధిర్వా ధారణవత్‌ 

స్తుతిమాత్రముపాదానాదితి చేత్‌- 
నాపూర్వవత్త్వాత్‌ 

భావశబ్బాచ్చ 

పారిప్లవార్థా ఇతి చేన్న 
విశేషితత్వాల్‌ 

తథా చైకవాక్యతోపబన్గాత్‌ 

అత ఏవ చాగ్నీన్గనాద్యనపేక్షా 

సర్వాపేక్షా చ యజ్ఞాది శ్రుతే 
రశ్వవత్‌ 

శమదమాద్యుపేతః స్యాత్తథాపి తు 

తద్విధేస్తదబ్దతయా 
తేషామవశ్యానుష్టేయత్వాల్‌ 

నర్వాన్నానుమతిశ్చ ప్రాణాత్యయే 
తద్దర్మనాత్‌ 

అబాధాచ్చ 

అపి చ స్మర్యతే 

శబ్దశ్చాతో కామకారే 

విహితత్వాచ్చాశమకర్మాపి 

సహకారిత్వేన చ 


సర్వథాపి తు త ఏవోభయ 
లిబ్లాత్‌ 

అనభిభవం చ దర్శయతి 

అన్తరా చాపి తు తద్‌దృష్టేః 

అపి చ స్మర్యతే 

విశేషాను గ్రహశ్చ 

అతస్వితరజ్ఞ్యాయో లిజ్ఞాచ్చ 


వదద. అనుబంధం 


తద్భూతస్య నాతద్భావో జైమినేరపి 


నియమాత ద్రూపాభావేభ్యః 

న చాధికారికమపి 
పతనానుమానాత్తదయోగాత్‌ 

ఉపపూర్వమపి త్వేకే 

భావమశనవత్తదుక్తమ్‌ 


బహిస్తూభయథాపి స్మృతేరాచారాచ్చ 43 


స్వామినః ఫలశ్రుతేరిత్యాత్రేయః 44 
ఆర్విజ్యమిత్యౌడులోమిస్తస్మై హి 

పరిక్రీయతే 45 
శ్రుకేశ్చ 46 
సహకార్యన్తరవిధిః పక్షేణ తృతీయం 

తద్యతో విధ్యాదివత్‌ 47 
కృత్నృభావాత్తు గృహిణోపసంహారః 48 
మౌనవదితరేషామప్యుపదేశాత్‌ 49 
అనావిష్కుర్వన్నన్వయాత్‌ 50 
ఐహికమషప్య ప్రస్తుత ప్రతి షేధే 

తద్దర్శనాత్‌ 51 


ఏవం ముక్తి ఫలానియమస్త ద వస్థావధృతేస్త 


దవస్థావధృతేః 


52 


తృతీయాధ్యాయస్య చతుర్ధపాదః 


సమాప్తః 
చతుర్ధాధాయస్య ప్రథమః పాదః 
అవృత్తిరసకృదుపదేశాత్‌ 
లిజ్ఞాచ్చ 


అత్మేతి తూపగచ్చన్తి గ్రాహయన్తి చ 


న ప్రతీకేన హి సః 

బహ్మదృష్టిరుత్కరాత్‌ 

ఆదిత్యాదిమతయశ్చాజ్ల ఉపపత్తేః 

అసీనః సమృవాత్‌ 

ధ్యానాచ్చ 

అచలత్వం చాపేక్ష్య 

స్మరన్తి చ 

యతైకాగ్రతా త త్రావిశేషాత్‌ 

ఆప్రాయణాత్త తాపి హి దృష్టమ్‌ 

తదధిగమ ఉత్తరపూర్వాఘయో 
రళ్లేషవినాశౌ తద్వ్యపదేశాత్‌ 


ఇతరస్యా స్యేవమసంశ్లేషః పాతే తు 


అనారబ్ధకార్యే ఏవ తు పూర్వే 
తదవధేః 

అగ్నిహోత్రాది తు 
తత్కార్యాయైతద్దర్శనాత్‌ 

అతో న్యాపి హ్యేకేషాముభయోః 

యదేవ విద్యయేతి హి 


oo ౦ ఇ ర లర మ రగు ౨ 


pe 
కా 
= oOo 


18 


భోగేన త్వితరే క్షపయిత్యా సంపద్యతే 19 


చతుర్థాధ్యాయే ప్రథమః పాదః 


సమాప్తః 


మొదటి 


14 

చతుర్ధాధ్యాయే ద్వితీయః పాదః 

వాజ్మనసి దర్శనాచ్చబ్దాచ్చ 1 

అత ఏవ చ సర్వాణ్యను 

తన్మనః ప్రాణ ఉత్తరాత్‌ 

స్తో ధ్యక్షే తదుపగమాదిభ్యః 

భూతేష్వతః శ్రుతేః 

నైకస్మిన్‌ దర్మయతో హి 

సమానా చాసృత్యుప క్రమాదమృతత్వం 
చానుపోష్య 

తదపీతేః సంసారవ్యపదేశాత్‌ 

సూక్ష్మం ప్రమాణతశ్చ తథోపలబ్టేః 

నోపమర్దేనాతః 

అస్యైవ చోపపత్తేరేష ఊష్మా 

ప్రతిషేధాదితి చేన్న శారీరాత్‌ 

స్పష్టో హ్యేకేషామ్‌ 

స్మర్యతే చ 

తాని పరే తథా హ్యాహ 

అవిభాగో వచనాత్‌ 

తదోకోగ్రజ్వలనం తత్రకాశితద్వారో 
విద్యాసామర్థాత్తచ్చేషగత్య నుసతియోగాచ్చ 
హార్ణానుగృహీతః శతాధికయా 17 

రశ్వనుసారీ 18 

నిశి నేతి చేన్న సంబన్టస్య 
యావద్దేహభావిత్వాద్దర్శయతి చ 19 

అతశ్చాయనే) పి హి దక్షిణే 20 

యోగినః ప్రతి చ స్మర్యతే స్మార్తే చైతే 


అనుజంధం 


21 
చతుర్భాధ్యాయస్య ద్వితీయః పాదః 
సమాప్తః 
చతుర్థాధ్యాయన్య తృతీయః పాదః 
అర్చిరాదినా తత్రధితేః 
వాయుమబ్దాద విశేషవిశేషాభ్యామ్‌ 
తడితో) ధివరుణసంబన్గాత్‌ 
ఆతివాహికస్తల్లిజ్ఞాత్‌ 
ఉభయవ్యామోహాత్తత్సిద్దేః 
వైద్యుతేనైవ తతస్తచ్చుతేః 
కార్యం బాదరిరస్య గత్యుపపత్తేః 
విశేషితత్వాచ్చ 
సామీప్యాత్తు తద్వ్యపదేశః 
కార్యాత్యయే తదధ్యక్షేణ 
సహాతఃపరమభిధానాత్‌ 
స్మ్మృతేశ్చ 
పరం జైమినిర్ముఖ్యత్వాత్‌ 
దర్మనాచ్చ 
నచ కార్యే ప్రతిపత్త్యభిసంధిః 
అ ప్రతీకాలమృనాన్నయతీతి (స) 
బాదరాయణ ఉభయథా చ 
దోషాత్తత్కతుశ్చ 
విశేషం చ దర్శయతి 


చతుర్థాథ్యాయస్య తృతీయః పాదః 


సమాప్తః 
చతుర్థాధ్యాయస్య చతుర్థః పొదః 


0 0 ఇ 6౮౮౩౩ టల ౫ ౨ 


మొదటి అనుబంధం 


ఆత్మా ప్రకరణాత్‌ 
అవిభాగేనైవ దృష్టత్వాత్‌ 
బాహ్మేణ జైమినిరుపన్యాసాదిభ్యః 
చితి తన్మాతేణ 
తదాత్మకత్వాదిత్యౌాడులోమి; 
ఏవమప్యుపన్యాసాత్చూర్వం 
భావాదవిరోధం బాదరాయణ: 
సంకల్పాదేవ తు తృచ్భుతేః 
అత ఏవ చానన్యాధిపతిః 
అభావం బాదరిరాహ హ్యేవమ్‌ 
భావం జైమినిర్వికల్పామననాత్‌ 
ద్వాదశాహవదుభయవిధం 
బాదరాయణో) తః 


oo షి OND ఇ 


తన్వభావే సంధ్యవదుపపద్యతే 
భావే జాగ్రద్వత్‌ 
(ప్రదీపవదావేశస్తథా హి దర్శయతి 
స్వాప్యసంపత్త్యోరన్యతరాపేక్ష 

మావిష్కృతం హి 
జగద్వ్యాపారవర్దం 

ప్రకరణాదసన్నిహితత్యాచ్చ 
ప్రత్యక్షోపదేశాదితి 

చేన్నాధి కారికమణ్ణ లస్టోక్తేః 
వికారావర్తి చ తథా హి స్టితిమాహ 
దర్శయతకైవం ప్రత్యక్షానుమానే 
భోగమా త్రసామ్యలిజ్ఞాచ్చ 
అనావృత్తిః శబ్బాదనావృత్తిః శబ్బాత్‌ 

చతుర్ణాధ్యాస్య చళుర్ధః పాఠః 
సమాప్రః 


సమాప్తో_ యం బ్రహ్మసూత్రపాఠః 


రెండవ అనుబంధం 

బహ్మసూత్రభాష్యంలోని కొన్ని రుచిరోక్తులు 
న చాయమస్తి నియమః-పురోవస్థిత నీక విషయే 
విషయాన్తరమధ్యసిత వ్యమితి.అప్రత్యక్షే పి హ్యాకాశే 
బాలాస్తలమలినతాద్యధ్యస్యన్తి (1.1.1) 
పశ్వాదిభిశ్చావిశేషాత్‌ - యథా హి పశ్వాదయః శబ్బాదిభిః 
శ్రోత్రాదీనాం సమృన్టే సతి శబ్బాదివిజ్ఞానే ప్రతికూలే జాతే తతో 
నివర్తన్తే అనుకూలే చ ప్రవర్తనే, యథా దణ్జోద్యతకరం 
పురుషమభిముఖముపలభ్య మాం హన్తుమయమిచ్చతీతి 
పలాయితుమారభన్తే హరితతృణపూర్ణపాణిముపలభ్య తం 
ప్రత్యభిముఖీభవన్తి ఏవం పురుషా అపి వ్యుత్సన్నచిత్తాః 
క్రూరదృష్టీనాక్రోశతః ఖడ్లోద్యతకరాన్‌ బలవత ఉపలభ్య తతో 
నివర్తన్తే తద్విపరీతాన్‌ ప్రతి ప్రవర్తన్తే, అతః సమానః పశ్వాదిభిః 
పురుషాణాం ప్రమాణ ప్రమేయవ్యవహారః (1.1.1.) 
తస్మిన్‌ ప్రధానే జిజ్ఞాసాకర్మణి పరిగృహీతే, యెర్టిజ్ఞాసితైర్వినా 
(బ్రహ్మ జిజ్ఞాసితం న భవతి తాన్యర్థాక్షిప్తాన్యేవేతి న పృథక్‌ 
సూత్రయితవ్యాని. యథా రాజాసౌ గచ్చతీత్యు క్తే సపరివారస్య 
రాజ్ఞో గమనముక్తం భవతి తద్వత్‌. (1.1.1) 
వేదాన్తవాక్యకునుమ గ్రథనార్థత్వాత్సూత్రాణామ్‌ (1.1.1) 
కర్తుమకర్తుమన్యథా వా కర్తుం శక్యం లౌకికం వైదికం చ కర్మ 
యథా అశ్వేన గచ్చతి పద్భ్యామన్యథా వా న వా గచ్చతీతి. (1.1.2) 
యద్యద్విస్తరార్థం శాస్తం యస్మాత్చురుషవిశేషాత్సంభవతి యథా 
వ్యాకరణాది పాణిన్యాదేః జ్ఞేయైకదేశార్థనుపి స తతో) ప్యధికతర 
విజ్ఞాన ఇతి ప్రసిద్ధం లోకే. (1.1.2) 


11. 


13. 


రెండవ అనుబంధం 


న చానుమానగమ్యం శాస్త్రప్రామాణ్యం యేన అన్యత్ర దృష్టం 
నిదర్శనమ పేక్షేత. 

తద్విషయే (బహ్మాత్మజ్ఞాననవిషయే) లిజాదయః శ్రూయమాణా 
అపి అనియోజ్యవిషయత్వాత్‌ కుణ్ళీభవన్తి ఉపలాదిషు 
ప్రయక్తక్షురతైక్ష్‌ణ్యాదివత్‌. (114) 

నహి శరీరాద్యాత్మాభిమానినో దుఃఖభయాదిమత్త్వం దృష్టమితి 
తస్యైవ వేదప్రమాణజనిత బ్రహ్మాత్మావగమే తదభిమాన నివృత్తౌ 
తదేవ మిథ్యాజ్ఞాననిమిత్తం దుఃఖభయాదిమత్యం భవతీతి శక్యం 
కల్పయితుమ్‌. న హి ధనినో గృహస్థస్య ధనాభిమానినో 
ధనాపహారనిమిత్తం దుఃఖం దృష్టమితి తస్యైవ పవ్రజితస్య 
ధనాభిమానరహితస్య తదేవ ధనాపహారనిమిత్తం దుఃఖం భవతి. 
నచ కుణ్బలినః కుణ్బలిత్వాభిమాననిమిత్తం సుఖం దృష్టమితి 
తస్యైవ కుణ్బలవిముక్తస్య కుణ్బలితాభిమానరహితస్య తదేవ 
కుణ్బలిత్వాభిమాననిమిత్తం సుఖం భవతి. (1.1.4) 
తత్పునర్పహ్మ (పసిద్ధమ ప్రసిద్ధం వా స్యాత్‌. యది ప్రసిద్ధం న 
జిజ్ఞాసితవ్యమ్‌. అథాప్రసిద్ధం నైవ శక్యం జిజ్ఞాసితుమితి (111 
తస్మాన్నావగత బహ్మాత్మభావస్య యథాపూర్వం సంసారిత్వమ్‌. 
యస్యతు యథాపూర్వం సంపారిత్వం నాసావవగతవబ్రహ్మాత్మ 
భావః (1.1.4) 

అవశ్యం చ త్వయాపి సర్వజ్ఞం బ్రహ్మాభ్యుపగచ్చతా సర్వజ్ఞానశక్తి 
మత్త్వేనైవ సర్వజ్ఞత్వమభ్యుపగన్తవ్యమ్‌. న హి సర్వదా సర్వ 
విషయం జ్ఞానం కుర్వదేవ బ్రహ్మ వర్తతే. (1.1.5) 

యది చాజ్జస్య సతో ముముక్షోరచేతన మాత్మానమాత్మేత్యుప 


14. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


రెండవ అనుబంధం 


దిశేత్‌పమాణభూతం శాస్త్రం స శద్ధధానతయా 
అన్థగోలాబ్గూలన్యాయేన తదాత్మదృష్టిం న పరిత్యజేత్‌... అనర్థం 
చ బుచ్చేత్‌ (1.1.7) 

అపి చ క్వచిద్గౌణః శబ్దః దృష్ట ఇతి నైతావతా శబ్బపమాణక్షేర్ధే 
గౌణీ కల్పనా న్యాయ్యా. సర్వత్రానాశ్వాసప్రసంగాత్‌ (1.1.7) 
ద్విరూపం హి బ్రహ్మావగమ్యతే నామరూపవికారభేదోపాధివిశిష్టం, 
తద్విపరీతం చ సర్వోపాధివివర్ణితమ్‌. 1.1.18. డ్తి౭. £2౯: 
కాని చిద్దహ్మణ ఉపాసనాన్యభ్యుదయార్ధాని, కాని చిత్కమ 
ముక్ష్యర్థాని. కాని చితృర్మసమృద్ధ్యర్థాని. 1.1.11 [2[2. £2౫ 
నీకమపీ బ్రహ్మ అపేక్షితోపాధిసంబన్గం నిరస్తోసాధిసంబన్గం 


చోపాస్యత్వేన జ్ఞేయత్వేన చ వేదాన్తేసూపదిశ్యతే. 1.1.11 pg £3° 


పరమేశ్వరస్తు అవిద్యాకల్పితాచ్చారీరాత్‌ కర్తుర్భోక్తుః 
విజ్ఞానాత్మాఖ్యాదన్యః, యథా మాయావినశ్చర్మఖడ్గధరాత్‌ 
సూత్రేణాకాశమధిరోహతః స ఏవ మాయావీ పరమార్థరూపో 
భూమిష్టః అన్యః; యథా వా ఘుటాకాశాద్యు పాధిపరిచ్చిన్నా 
దనుపాధిపరిచ్చిన్న ఆకాశ్నోన్యః (1.1.17) 
స్యాత్సరమేశ్వరస్యాపి ఇచ్భావశాన్మాయామయం రూపం 
సాధకాను గ్రహార్థమ్‌. “మూయహ్యేషా మయా సృష్టా యన్మాం 
పశ్యసి నారద, సర్వభూతగుణైర్యుక్తం మైవం మాం 
జ్ఞాతుమర్హసి” ఇతి స్మరణాత్‌. (1.1.20) 

న హీయతే ఫలాయ బ్రహ్మాశయణీయమ్‌, ఇయతే నేతి 
నియమే హేతురస్తి (1.1.24) 

యదప్యేకత్వాదహ్మణః ఆత్మాన్తరాభావాత్‌ శారీరస్య భోగేన 


23. 


24. 


25. 


25. 


26. 


27. 
28. 


రెండవ అనుబంధం 


బ్రహ్మణో భోగ ప్రసంగ ఇతి; అత్ర వదామః - ఇదం 
తావద్దేవానాం ప్రియః ప్రష్టవ్యః - కథమయం 
త్వయాత్మాన్తరాభావో ధ్యవసీయత ఇతి. “తత్త్వమసి” “అహం 
బ్రహ్మాస్మి” “నాన్యో2తోస్తి విజ్ఞాతా” ఇత్యాదిశా స్రేభ్య ఇతి చేత్‌ 
యథాశాస్త్రం తర్హి శాస్త్రీయో్మర్థః ప్రతిత్తవ్యః. న త త్రార్థజరతీయం 
లభ్యమ్‌. (1.2.8) 

మిథ్యాజ్ఞానకల్పిత ఉపభోగః. సమ్యగ్‌జ్ఞానదృష్టమేకత్వమ్‌. (1.2.8. 
అస్య గోర్టితీయోంన్వేష్టవ్య ఇత్యుక్తే గౌరేవ ద్వితీయో) 
న్విష్యతే, నాశ్వః పురుషో వా (1.2.11) 

సర్వగతస్యాపి బ్రహ్మణః స్థానవిశేషో న విరుధ్యతే, శాల గ్రామ ఇవ 
విష్ణోః (1.2.14) 

నాత్ర ప్రధానం నామ కించిత్‌ స్వత న్రం తత్త్వమభ్యుపగమ్య 
తస్మాద్భేదవ్యపదేశ ఉచ్యతే;కీం తర్చి? యది ప్రధానమపి 
కల్ప్యమానం శ్రత్యవిరోధేన అవ్యాకృతాదిశబ్ద్బవాచ్యం 
భూతసూక్ష్మం పరికల్స్యేత పరికల్ప్యతామ్‌ (1.2.22) 
మనజపాధికశ్చ జీవః మనశ్చ ప్రాయేణ హృదయే (పతిష్టితమ్‌. 
(1.3.14) 

లోకే పి కిల గాఢం సుషుప్తమాచక్షతే “బ్రహ్మీభూతో, బ్రహ్మతాం 
గతః.” ఇతి (1.3.15) 

న హి ప్రదీపః ప్రదీపాన్తరమనుభాతి (1.3.22) 

ద్విరూపా హి వేదాన్తవాక్యానాం ప్రవృత్తి: - క్వచిత్సరమాత్మ 
స్వరూపనిరూపణపరా క్వచిద్విజ్ఞానాత్మనః పరమాత్మైక 
త్యోపదేశపరా. (1.3.25) 


20 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


రెండవ అనుబంధం 


స్థానవిశేషసంబన్ధని మిత్తాశ్చే నాది శబ్దాః సేనాపత్యాదిశబ్దవత్‌. 
(1.3.28) 

ఉత్సర్గోప్యయం వాచః సంప్రదాయ పవర్తనాత్మకో దష్టవ్యః. 
అనాదినిధనాయాః అన్యాదృశస్యోత్సర్గస్యాసంభవాత్‌ (1.3.28) 
యథా హి ప్రాణిత్వావిశేషేపి మనుష్యాదిస్తమ్సపర్యన్తేషు 
జ్ఞానైశ్వర్యాది ప్రతిబన్దః పరేణ పరేణ భూయాన్‌ భవన్‌ దృశ్యతే 
తథా మనుష్యాదిష్వేవ హిరణ్యగర్భపర్యన్తేషు జ్ఞానైశ్వర్యాద్య 
భివ్యక్తిరపి పరేణ పరేణ భూయసీ భవతీత్యేతత్‌ 
'్రతిస్మతివాదేషు అసకృదనుశూయమాణం న శక్యం నాస్తీతి 
వదితుమ్‌ (1.3.30) 

న హి తావల్లోకో నామ కించిత్‌ స్వత న్రం ప్రమాణమస్తి. 
ప్రత్యక్షాదిభ్య ఏవ హ్యవిచారితవిశేషేభ్యః ప్రమాణేభ్యః 
ప్రసిధ్యన్నర్థో లోకాత్ససిధ్యతీత్యుచ్యతే (1.3.32) 
ప్రత్యయాప్రత్యయౌ హి సద్భావాసద్భావయోః కారణం 
నాన్యార్థత్వమనన్యార్థత్వం వా. తథా హ్యన్యార్థమపి పస్థితః పథి 
పతితం తృణపర్గాద్యస్తీతే్యేవ ప్రతిపద్యతే. (1.3.33) 

భవతి హ్యస్మాకమ ప్రత్యక్షమపి చిరంతనానాం ప్రత్యక్షమ్‌. తథా 
చ వ్యాసాదయో దేవాదిభిః ప్రత్యక్షం వ్యవహరన్తీతి స్మర్యతే. 
యస్తు బ్రూయాదిదానీంతనానామివ పూర్వేషామపి నాస్తి 
దేవాదిభిర్య్యవహర్తుం సామర్థ్యమితి స జగద్వైచిత్యం ప్రతిషేధేత్‌. 
ఇదానీమివ చ నాన్యదాపి సార్వభౌమ: అస్తీతి బ్రూయాత్‌. తతశ్చ 
రాజసూయాదిచోదనోపరున్థ్యాత్‌. ఇదానీమివ చ కాలాన్తరే) ప్యవ్య 
వస్టిత ప్రాయాన్వన్గా శ్రమధర్మాన్‌ ప్రతిజానీత. తతశ్చ వ్యవస్థా 


35. 


36. 


37. 


38. 


39. 
40. 


41. 


42. 


43. 


44. 


రెండవ అనుబంధం 


విధాయి శాస్తమనర్థకం స్యాత్‌. (1.3.33) 

యోగో ప్యణిమాద్వైశ్వర్యప్రాప్తిఫలః స్మర్యమణో న శక్యతే 

సాహసమాత్రేణ ప్రత్యాఖ్యాతుమ్‌. (1.3.33) 

బుషీణామపి మన్తబ్రాహ్మణదర్శినాం సామర్థ్యం నాస్మదీయేన 

సామర్థ్యేనోపమాతుం యుక్తమ్‌. (1.3.33) 

“శావయేచ్చతురో వర్జాన్‌” ఇతి చేతిహాసపురాణాధిగమే 

చాతుర్వర్ణ్య స్యాధికారాత్‌. (13.38) 

వాయౌ హి పర్దన్యభావేన వివర్తమానే విద్యుత్‌స్తనయిత్ను 

వృష్ట్యశనయో వివర్తన్తే ఇత్యాచక్షతే. (1.3.39) 

న హ్యాత్యన్తికే మోక్షే గత్యుత్రాన్తీ స్తః. (1.3.40) 

స పాచీమపి దిశం ప్రస్థాపితః ప్రతీచీమపి దిశం పతిష్టేత. 
(1.3.42) 

న హ్యశ్వస్థానే గాం పశ్యన్న శో యమిత్యమూఢో) ధ్యవస్యతి. 
(1.4.1) 

న హి తయా (ప్రాగవస్థయా) వినా పరమేశ్వరస్య స్రష్టృత్వం 

సిధ్యతి. శక్తిరహితస్య ప్రవృత్త్యనుపపత్తేః (1.4.3) 

యథా హి కళ్చిత్సంతమసే పతితాం కాం చిద్రజ్ఞుమహిం మన్య 

మానో భీతో వేపమానః పలాయతే, తం చాపరో బ్రూయాత్‌ మా 

భై షీ; నాయమహీ రజ్ఞరేవేతి. స చ తదుపశ్రత్యాహికృతం 

భయముత్‌సృజేత్‌ వేపథుం పలాయనం చ, న హ్యహిబుద్ధికాలే 

తదపగమకాలే చ వస్తునః కళ్చిద్విశేషః స్యాత్‌, తథైవేతదపి 

ద్రష్టవ్యమ్‌. (1.4.6) 

న హ్యయం సృష్ట్యాదిప్రపజ్ఞః ప్రతిపిపాదయిషితః; న హి 


22 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


53. 


52. 


రెండవ అనుబంధం 


తత్పతిబద్ధః కళ్చితురుషార్థో దృశ్యతే టూయతే వా. (1.4.14) 
యే తు నిర్చన్ధం కుర్వన్తి తే వేదాన్తార్థం బాధమానాః 
శ్రేయోమార్గం సమ్యగ్‌దర్శనమేవ బాధనే; కృతకమనిత్యం చ 
మోక్షం కల్పయన్తి. న్యాయేన చ న సంగచ్చన్తే (1.4.22) 

న లోకవదిహ భవితవ్యమ్‌. న హ్యయమనుమానగమ్యోర్థః. 
శబ్దగమ్యత్వాత్వస్యార్థస్య యధథాశబ్దమిహ భవితవ్యమ్‌. (1.4.27) 
పరత గ్ల ప్రజ్ఞాస్తు ప్రాయేణ జనాః స్వాత న్రేణ ఉత్యర్థమ 
వధారయితుమశక్నువన్తః ప్రఖ్యాత ప్రణేతృకాసు 
స్మ్మృతిష్వవలమ్మ్చేరన్‌. తద్బలేన చ శ్రుత్యర్థం ప్రతిపిత్సేరన్‌. 
అస్మత్కృతే చ వ్యాఖ్యానే న విశ్వస్యుః, బహుమానాత్‌ స్మృతీనాం 
ప్రణేతృషు. (2.1.1) 

యేన త్వంశేన న విరుధ్యేతే తేనేష్టమేవ సాంఖ్యయోగస్మృత్యోః 
సావకాశత్వమ్‌ (2.1.3) 

అనుభవావసానం చ బ్రహ్మవిజ్ఞానమవిద్యాయా నివర్తకం 
మోక్షసాధనం చ దృష్టఫలతయేష్యతే. (2.1.4) 

న హి సామ్యే సత్యుపకకార్యోపకారకభావో భవతి; న హి ప్రదీపా 
పరస్పరస్యోపకురుతః (2.1.4) 

నానేన మిషేణ శుష్కతర్కస్యాత్ర ఆత్మలాభః సంభవతి. 
శ్రుత్యనుగృహీత ఏవ హ్యత్ర తర్కో) నుభవాబ్గత్వేనాశ్రీయతే 
(2.1.6) 

కిం హి యచ్చైతన్యేనానన్వితం తద్‌ బ్రహ్మపకృతికం దృష్టమితి 
బ్రహ్మవాదినం ప్రత్యుదాహ్రియేత. (2.1.6) 

అనన్యత్వే పి కార్యకారణయోః కార్యస్య కారణాత్మత్యం న తు 


53. 


54. 


55, 


56. 


57. 


58. 
59. 


రెండవ అనుబంధం 23 


కారణస్య కార్యాత్మత్వమ్‌ (2.1.9) 

యథా స్వయం ప్రసారితయా మాయయా మాయావీ త్రిష్వపి 
కాలేషు న సంస్పృశ్యతే అవస్తుత్వాత్‌, ఏవం పరమాత్మాపి 
సంసారమాయయా న సంస్పృశ్యతే. (2.1.9) 

న హి పూర్వజో మూఢ ఆసీదిత్యాత్మనాపి మూఢేన భవితవ్యమితి 
కిం చి దస్తి ప్రమాణమ్‌. (2.1.11) 

న హీదమతిగమ్భీరం భావయాధాత్మ్యం ముక్తినిబన్థన మాగమమ 
న్తరేణోత్రేక్షితుమపి శక్యమ్‌. (2.1.11) 

కథం చానృతేన మోక్షశాస్తేణ ప్రతిపాదితస్యాత్మైకత్వస్య 
సత్యత్వముపపపద్యేతేతి? అ త్రోచ్యతే. నైష దోషః. 
సర్వవ్యవహారాణామేవ ప్రాగ్‌ బ్రహ్మాత్మతావిజ్ఞానాత్‌ 
సత్యత్వోపపత్తేః స్వప్పవ్యవహార స్యేవ (ప్రాకబోధాత్‌. (2.1.14) 
కథం త్వసత్యేన వేదాన్తవాక్యేన సత్యస్య బ్రహ్మాత్మత్వస్య ప్రతిపత్తి 
రుపపద్యేత? న హి రజ్జుసర్పేణ దష్టో మియతే, నాపి మృగతృష్టి 
కామృసా పానావగాహనాది ప్రయోజనం క్రియత ఇతి. నైష దోష్‌ 
శబా విషాదిదోషని మిత్తమరణాదికార్యోపలబ్టేః. స్వప్న 

యద్యపి స్వప్పదర్శనావస్థస్య సర్పదంశనోదకస్నానాది 
కార్యమనృతమ్‌, తథాపి తదవగతిః సత్యమేవ ఫలమ్‌. (2.1.14) 
అకారాది సత్యా క్షర ప్రతిపత్తి ర్భృష్టా రేఖానృతాక్షర ప్రతిపత్తేః. (2.1.14) 
సర్వజ్ఞస్యేశ్వరస్య ఆత్మభూత ఇవ అవిద్యాకల్పితే నామరూపే 
తత్త్వాన్యత్వాభ్యామనిర్వచనీయే సంసారప్రపబ్బుబీజభూతే 
సర్వజ్ఞస్యేశ్వరస్య మాయాశక్తి; పకృతిరితి చ 


24 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


౦౦ఉఎ అనుబంధం 


శుతిస్మృత్యోరభిలప్యేతే. తాభ్యామన్యః సర్వజ్ఞ ఈశ్వరః (2.1.14) 
తస్మాత్కారణస్యాత్మభూతా శక్తిః శక్తే శ్చాత్మభూత౦ కార్యమ్‌. 
(2.1.18) 
తాదాత్మ్యపతీతే ర్థవ్యగుణాదీనాం సమవాయకల్పనానర్థక్యమ్‌. 
(2.1.18) 
న హి దేవదత్తః స్రుఘ్నే సంనిధీయమానః తదహరేవ 
పాటలిపుత్రే పి సంనిధీయతే (2.1.18) 
ప్రత్యేకపరిసమాప్తా చావయవినః కార్యేణాధికారాత్తస్య చైకత్వాత్‌ 
శృబ్లేణాపి స్తనకార్యం కుర్యాదురసా చ పుష్టకార్యమ్‌. (2.1.18) 
న హి వన్థ్యాప్పుత్రో రాజా బభూవ (పాక్సూర్ణవర్మణో) 
భిషేకాదిత్యేవంజాతీయకేన మర్యాదాకరణేన నిరుపాఖ్యో 
వన్థ్యాపుత్రః రాజా బభూవ భవిష్యతీతి వా విశేష్యతే (2.1.18) 
యస్య పునః ప్రాగుత్పత్తేరసత్‌ కార్యం తస్య నిర్విషయః 
కారకవ్యాపారః స్యాత్‌; అభావస్య విషయత్వానుపపత్తేః, 
ఆకాశహనన ప్రయోజనఖడ్డాద్యనేకాయుధ ప్రయుక్తివత్‌. (2.1.18) 
న కారణాదన్యత్కార్యం వర్షశతేనాపి శక్యం నిశ్చేతుమ్‌. (2.1.18) 
న హి కళ్చిదపరతన్తో బన్గనాగారమాత్మనః కృత్వానుప్రవిశతి. ' 
(2.1.18) 
యథా హి మాయావీ స్వయం ప్రసారితాం మాయామిచ్చయా 
అనాయాసేనైవఉపసంహరతి ఏవం శారీర్నోపీమాం 
సృష్టిముపసంహరేత్‌. స్వమపి తావచ్చరీరం శారీరో న శక్నోత్యనా 
యాసేనోపసంహర్తుమ్‌ (2.1.21) 
లోక్చేపి దేవాదిషు మాయావ్యాదిషు చ స్వరూపానుపమర్దేనైవ 


70. 


71. 


72. 


73. 


74. 


అనుబంధం 
రెండవ ow 25 


విచిత్రా హస్త్యశ్వాదిసృష్టయో దృశ్యన్తే. (2.1.28) 

న చ స్వభావః పర్యనుయోక్తుం శక్యతే, (2.1.33) 

న చేయం పరమార్థవిషయా సృష్టిశుతిః, 
అవిద్యాకల్పితనామరూపవ్యవహారగో చరత్వాత్‌, బహ్మాత్మభావ 
ప్రతిపాదనపరత్వాచ్చేత్యేతదపి న విస్మర్తవ్యమ్‌. (2.1.33) 
యథా అయస్మాన్లో మణిః స్వయం ప్రవృత్తిరహితో) పి అయసః 
ప్రవర్తకో భవతి, యథా వా రూపాదయో విషయాః స్వయం 
ప్రవృత్తిరహితా అపి చక్షురాదీనాం ప్రవర్తకా భవన్తి, ఏవం 
ప్రవృత్తిరహితో) పీశ్వరః సర్వగతః సర్వజ్ఞః సర్వశక్తిశ్చ సన్‌ సర్వం 
ప్రవర్తయేదిత్యుపపన్నమ్‌. (2.2.2) 

కల్పనాయాశ్చే స్వాయత్తత్వాత్‌, ప్రభూతత్వసంభవాచ్చ. న చ 
వైశేషికైః కల్పితేభ్యః ఫడ్భ్యః పదార్థేభ్యః అన్యే అధికాః శతం 
సహస్రం వాప్యర్థాః న కల్పయితవ్యా ఇతి నివారకో హేతురస్తి. 
తస్మాద్య స్కై యద్రోచతే తత్తత్సిధ్యేత్‌. కశ్చిత్‌ కృపాలుః ప్రాణినాం 
దుఃఖబహులః సంసార ఏవ మా భూదితి కల్చయేత్‌. అన్యో వా 
వ్యసనీ మూక్తానామపి పునరుత్పత్తిం కల్పయేక్‌. 
కస్తయోర్నివారకః స్యాత్‌? (2.2.17) 

యథా యథాయం వైనాశికసమయః ఉపపత్తిమత్తాయ 
పరీక్ష్యతే తథా తథా సికతాకూపవద్విశీర్యత ఏవ... అపి చ 
బాహ్యార్థవిజ్ఞానశూన్యవాద త్రయమితరే తర విరుద్ధముపదిశతా 
సుగతేన స్పష్టీకృతమాత్మనో 2 సంబద్ధప్రలాపిత్వమ్‌. ప్రద్వేషో 
వా ప్రజాసు విరుద్ధార్థప్రతిపత్త్యా విముహ్యేయురిమాః ప్రజా 
ఇతి. (2.2.32) 


26 


75. 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


రెంటు అనుబందిం 


సశరీరత్వే హి సతి సంసారివద్భోగాది ప్రసంగాత్‌ 
ఈశ్వరస్యాప్యనీశ్వరత్వప్రసంగః. (2.2.40) 
న హ్యాకాశస్యోత్పత్తిః సంభావయితుం శక్యా శ్రీమత్కణభుగభి 
ప్రాయానుసారిషు జీవత్సు. (2.2.40) 
పౌరాణికా అసి పృథివీచ్చాయాం శర్వరీముపదిశన్తి. సా చ కృష్ణా 
భాసేత్యతః కృష్ణం రూపం పృథివ్యా ఇతి శ్లిష్యేత్‌. (2.3.12) 
పరమార్థతస్తు న జీవో నామ బుద్ద్యాద్యుపాధిపరికల్పిత 
స్వరూపవ్యతిరేకేణాస్తి (2.3.29) 
తచ్చాత్మన ఉపాధిభూతమన్తఃకరణం మనోబుద్దిర్విజ్ఞానం 
చిత్తమితి చానేకథా తత్ర తత్రాభిలప్యతే. క్వచిచ్చ వృత్తివిభాగేన 
సంశయాదివృత్తికం మన ఇత్యుచ్యతే, నిశ్చయాదివృత్తికం 
బుద్ధిరితి (2.3.32) 
జీవస్యావిద్యాతిమిరాన్దస్య సతః పరస్మాదాత్మనః కర్మాధ్యక్షాల్‌, 
సర్వభూతాధినాసాత్‌, సాక్షిణశ్చేతయితుః ఈశ్వరాత్తదనుజ్ఞయా 
కర్శత్వభోకృత్వలక్షణస్య సంసారస్య సిద్ధిః, 
తదనుగ్రహహేతుకేనైవ చ విజ్ఞానేన మోక్షసిద్ధిర్భవితుమర్హతి. 
(2.3.41) 
జీవకృతధర్మాధర్మవైషమ్యా పేక్ష నవ తత్తతృలాని విషమం విభజే 
త్పర్ణన్యవదీశ్వరః, నిమిత్తత్వమాత్రేణ, యథాలోకే నానావిధానాం 
గుచ్చగుల్మాదీనాం బీహియవాదీనాంచాసాధరణే భ్యః 
స్వస్వబీజేభ్యః. జాయమానానాం, సాధారణం నిమిత్తం భవతి 
పర్జన్యః, న హ్యసతి పర్జన్యే రసపుష్పపలాశాదివైషమ్యం తేషాం 
జాయతే, నాప్యసత్సు స్వస్వబీజేషు, ఏవం జీవకృత ప్రయత్నా పేక్ష 


82. 


83. 


84. 


85. 


86. 


87, 


కెండవ అనుబంధం 57 


ఈశ్వర స్తేషాం శుభాశుభం విదధ్యాదితి శ్లిష్యతే. (2.3.42) 
ఈశ్వరస్య చాత్యన్తనిర పేక్షత్వే లౌకికస్యాపి పురుషకారస్య 
వైయర్థ్యం, తథా దేశకాలనిమిత్తానామ్‌. (2.3.42) 
యథాచ స్వదేహగతదాహచ్చేదాదినిమిత్తం దుఃఖం తదభిమాన 
భ్రాన్యా అనుభవతి, తథా పుత్రమిత్రాదిగోచరమపి దుఃఖం 
తదభిమానభ్రాన్య్యైవానుభవతి... తతశ్చ నిశ్చితమేతదవగమ్యతే - 
మిధ్యాభిమాన భ్రమనిమిత్త ఎవ దుఃఖానుభవ ఇతి. 
వ్యతిరేకదర్శనాచ్చైవమవగమ్యతే. తథాహి-పుత్రమిత్రాదిమత్సు 
బహుషూపవిష్టేషు తత్సంబన్థాభిమానిషు, ఇతరేషు చ పుత్రో 
మృతో మిత్రం మృతమిత్యేవముద్దోషితే యేషామేవ 
పుత్రమి త్రాదిమత్వాభిమానస్తేషామేవ తన్నిమిత్తం దుః 
ఖముత్పద్యతే, నాభిమానహీనానాం పరివ్రాజకాదీనామ్‌. 
(2.3.46) 
ఏవం తర్హి “పరమతమప్రతిషిద్ధమనుమతం భవతి" ఇతి 
న్యాయాదిహాపి యోగశాస్తప్రసిద్ధా మనసః పళ్ళు వృత్తయః 
పరిగృహ్యన్తే (2.4.12) 
తస్మాదిష్ట స్త్రీపు త్రమి త్రభృత్యాదిభిరివ గుణభావోపగతైరిష్టాది 
కారిభిర్యత్సుఖవిహరణం దేవానాం తథేవైషాం భక్షణమభి పేతం 
న మోదకాదివచ్చర్వణం నిగరణం వా. (3.1.7.) 
న హి సాధారణే నిమిత్తే నెమిత్తికమసాధారణం భవితుమర్హతి, న 
హ్యవిశిష్టే ప్రదీపసంనిధౌ ఘటో) భివ్యజ్యతే న పట 
ఇత్యుపపద్యతే. (3.1.8) 
కళ్చిల్సేవకః సకలైః సేవోపకరణైః రాజకులముపసృష్తశ్చిర 


28 


88. 


89. 


90. 


91. 


92. 


93. 


94. 


95. 


రెండవ అనుబంధం 


ప్రవాసాత్పరిక్షీణబహూపకరణః ఛత్రపాదుకాదిమాత్రావశేషః న 

రాజకులే) వస్థాతుం శక్ళోతి... (3.1.8) 

నహి ప్రాథశ్చిత్తాది భిర్భే తుభిర్వినా కర్మణాముచ్చేదః సంభావ్యతే. 
(3.1.9) 

ప్రదీపం సమాన్నేపి సంనిధానే స్థూలం రూపమభివ్యనక్తి న 

సూక్ష్మమ్‌. (3.1.9) 

న హి పద్భ్యాం పలాయితుం పారయమాణః జానుభ్యాం 

రంహితుమర్హతి. (3.1.10) 

కాలసంవాదోపి చ స్వప్నే భవతి - రజన్యాం సుప్తో వాసరం 

భారతే మన్యతే. (3.2.3) 

సత్యపి జీవేశ్వరయోరంశాశిభావే ప్రత్యక్షమేవ 

జీవ స్యేశ్వరవిపరీతధర్మత్వమ్‌. (3.2.5) 

యది తావద్విద్యమాన్నోయం ప్రపజ్బో దేహాదిలక్షణః 

అధ్యాత్మికః బాహ్యశ్చ పృథివ్యాదిలక్షణః ప్రవిలాపయితవ్యః 

ఇత్యుచ్యేత స పురుషమాత్రేణ అశక్యః ప్రవిలాపయితుమితి 

తత్సవిలయోపదేశః అశక్యవిషయ ఏవ స్యాత్‌. ఏకేన 

చాదిముక్తేన పృథివ్యాదిప్రవిలయః కృత ఇతీదానీం 

పృథివ్యాదిశూన్యం జగదభవిష్యత్‌ (3.2.21) 

అనావేదితే తు బ్రహ్మణి బ్రహ్మవిజ్ఞానం కురు ప్రపజ్బవిలయం 

చేతి శతకృత్వో] ప్యుక్తే న బ్రహ్మవిజ్ఞానం ప్రపజ్బవిలయో వా 

జాయేత. 

జ్ఞానం తు ప్రమాణజన్యం యథాభూతవస్తువిషయం చ, న 

తన్నియోగశతేనాపి కారయితుం శక్యతే. న చ ప్రతిషేధశతేనాపి 


96. 


97. 


98. 
99: 


100. 


101. 


102. 


103. 
104, 


రెండవ అనుబంధం 
29 


వారయితుం శక్యతే. న హి తత్‌ పురుషతస్రం. వస్తుతన్తమేవ హి 
తత్‌. (3.2.21) 
తదేవ చ ఈశ్వరస్య ఫల హేతుత్వం యత్స్వకర్మానురూపాః ప్రజాః 
సృజతి (3.2.41) 
లక్షణాయామపి తు సంనికర్ణవిప్రకర్నౌ భవత ఎవ. అధ్యాసపక్షే 
హి అర్థాన్తరబుద్ధిరర్థాన్తరే నిక్షిప్యత ఇతి విప్రకృష్ణా లక్షణా. 
విశేషణపక్షే త్వవయవివచనేన శబ్దేనావయనవః సమర్చ్యత ఇతి 
సంనికృష్ణా- సముదాయేషు హి ప్రవృత్తాః శబ్దాః అవయవేష్వపి 
వర్తమానాః దృష్టాః పటగ్రామాదిషు. (3.3.9) 
అనేకార్థాత్వస్మరణాచ్చ ధాతూనాం న స్మరణవిరోధః. (3.3.26) 
యథా లోకే గ్రామ ప్రాప్తా దేశాన్తరప్రాపణః పన్ఫాః అ పేక్ష్యతే 
నారోగ్య ప్రాప్తా. (3.3.30) 
అసౌ భగవాన్‌ సవితా సహస్రయుగపర్యన్తం జగతో) ధికారం 
చరిత్వా తదవసానే ఉదయాస్తమయవర్ణితం కైవల్యమనుభవతి, 
(3.3.32) 
ప్రత్యక్షఫలత్వాచ్చ జ్ఞానస్య ఫలవిరహాశజ్కానుపపత్తిః. కర్మఫలే 
హి స్వర్గాదౌ అనుభనానారూఢే స్యాదాశజ్కా భవేద్వా న వేతి. 
అనుభవారూఢం తు జ్ఞానఫలమ్‌... న హి “తత్త్వమసి” ఇత్యస్య 
వాక్యస్య అర్థస్తత్వ్యం మృతో భవిష్యసీత్యేవం పరిణేతుం శక్యః. 
(3.3.32) 
యథా దేవదత్తో దత్తః సత్యభామా భామేతి. (3.3.39) 
న హ్యస్తి వచనస్యాతిభారః. (3.3.41) 
సంశయమాత్రేణాపి పరపక్షః ప్రతిషిధ్యతే. (3.3.54) 


30 


105 


106. 
107: 


108. 


109. 


110. 


111. 


112. 
113. 


114. 


115. 


రెంచవ అనుబంధం 


: న హ్యాగ్నిరుష్ణః సన్న్వాత్మానం దహతి. న హి నటః శిక్షితః సన్‌ 
స్వస్కన్థమధిరోక్ష్యతి (3.3.54) 
దృష్టార్థత్వాద్వేదాధ్యయనమర్థావబోధపర్యన్తమితి స్థితమ్‌ (3.4.6) 
సంభవతి చ సోపాధికాయాం బ్రహ్మవిద్యాయాం 
కర్శసాహిత్యదర్శనమ్‌ (3.4.9) 

అనుభవారూఢమేవ చ విద్యాఫలం న క్రియాఫలవత్కాలాన్తర 
భావీత్యసకృదవోచామ. (3.4,15) 

న హ్యేవం భవతి దేవదత్తయజ్ఞదత్తా మన్ద ప్రజ్ఞా 
అన్యతరస్త్వ్వనయోర్మహాప్రజ్ఞ ఇతి. భవతి త్వేవం - దేవదత్త 
యజ్ఞదతౌ మన ప్రజ్ఞా విష్ణుమిత్రస్తు మహాప్రజ్ఞ ఇతి. (3.4.20) 
నహి వచనస్యాతిభారో నామ కళ్చిదస్తి. (3.4.32) 
జన్మాన్తరానుష్టితైరపి చా శ్రమకర్మభిః సంభవత్యేవ విద్యాయా 
అన్నుగ్రహః. (3.4.38) 

యో హి యం ప్రతి విధీయతే స తస్య ధర్మోనతు యో యేన 
స్వనుష్టాతుం శక్యతే; చోదనాలక్షణత్వాద్ధర్మస్య. (3.4.40) 
(జ్ఞానీ) జ్ఞానాధ్యయనధార్మికత్వాది భిరాత్మానమవిఖ్యాపయన్‌ 
దమృగర్వాదిరహితో భవేత్‌. (3.4.50) 

శాస్త్రమపి అస్య కర్మణ ఇదం ఫలం భవితేత్యేతావతి 
పర్యవసితం, న దేశకాలనిమిత్తమపి సంకీర్తయతి. 
సాధనవీర్యవిశేషాత్వతీ సియా కస్య చిచ్చక్తిరావిర్భవతి, 
తత్సతిబద్దా పరస్య తిష్టతి. (3.4.51) 

అధాసి స్వాద్యుక్త్యా వాక్యేన చ సామాన్యవిషయమేవ విజ్ఞానం 
క్రియతే, న విశేషవిషయమ్‌. యథాస్తి మే హృదయే 


116. 
117. 


118. 


119. 


120. 


121. 


122. 


కెండవ అనుబంధం 
31 


శూలమిత్యతో వాక్యాద్గాత్రకమ్బాదిలిబ్సాచ్చ సద్భావసామాన్యమేవ 
పరః ప్రతిపద్యతే న విశేషమనుభవతి యథా స ఏవ శూలీ. 
(4.1.2) 
న హి వరఘూతాయ కన్యాముద్వాహయన్ని. (4.1.2) 
ప్రత్యక్షాద్యభావే ప్రతేరష్యభావప్రసంగ ఇతి చేత్‌, న; ఇష్టత్వాల్‌ 
“అత్ర పిత్నాపితా భవతి” ఇత్యుపక్యమ్య “వేదాః” అవేదాః” 
ఇతి వచనాదిష్యతే ఏవ అస్మాభిః శుతేరప్యభావః. (4.1.3) 
కస్య పునరయమబోధ ఇతి చేత్‌, యస్త్వ్వం పృచ్చసి తస్య త ఇతి 
వదామః. నన్వహమీశ్వర ఏవోక్తః శ్రుత్యా? యద్యేవం 
ప్రతిబుద్భోసి నాస్తి కస్య చిదప్రబోధః (4.1.3) 
నహీ క్షతృదృష్టిపరి గృహీతో రాజా నికర్షం నీయమానః శ్రేయసే 
స్యాత్‌. (4.1.5) 
శాన్తప్రామాణ్యాదనాశజ్కనీయోోత్ర ప్రత్యవాయప్రసంగః. న చ 
లౌకికేన న్యాయేన శాస్త్రీయా దృష్టిర్షియన్తుం యుక్తేతి. 
అత్రోచ్యతే. నిర్ధారితే శాస్రార్థే ఏతదేవం స్యాత్‌. సందిగ్దే తు తస్మిన్‌ 
తన్నిర్ణయం ప్రతి లౌకికో)పి న్యాయ ఆశ్రీయమాణో న 
విరుధ్యతే. 
(4.1.5) 
లక్షణా చ యథాసంభవం సంనికృష్ణేన విప్రకృష్ణేన చ 
స్వార్థసంబన్గేన ప్రవర్తతే. (4.1.6) 
శక్తిసద్భావమాత్రే చ శాస్త్రం వ్యాప్రియతే న 
ప్రతిబన్ధాప్రతిబనయోరపి. “న హి కర్మ క్షీయతే” ఇత్యేతదపి 
స్మరణమౌత్సర్గికం. న హి భోగాదృతే కర్మ క్షీయతే, తదర్గత్వాదితి. 


32 


123. 


124. 


125. 


126. 


127. 


128. 


129. 


130. 


రెండవ అనుబందం 


ఇష్యత ఏవ తు ప్రాయశ్చిత్తాదినా తత్‌క్షయః. (4.1.13) 
అపి చ నైవాత్ర వివదితవ్యమ్‌ - బ్రహ్మవిదా కం చిత్కాలం 
శరీరం ధ్రియతే న వా ధ్రియతే ఇతి. కథం హ్యేకస్య 
స్వహృదయప్రత్యయం బ్రహ్మవేదనం దేహధారణం చాపరేణ 
ప్రతిక్షేస్తం శక్యేత? శ్రుతిస్నృతిఘ చ స్థిత ప్రజలక్షణనిర్దేశేనైతదేవ 
నిరుచ్యతే. (4.1.15) సల్ల 
జ్వరమరణకార్యయోరపి దధివిషయోర్లుడమస్తసంయుక్తయో 
స్మృప్తిపుష్టికార్యదర్శనాత్‌. (4.1.16) 
యోపి హి స్రుఘ్నాన్మథురాం గత్వా మథురాయాః 
పాటిలిపుత్రం గచ్చతి సోపి స్రుఘ్నాత్‌ పాటలిపుత్రం యాతీతి 
శక్యతే వక్తుమ్‌. (4.2.5) 
న చ బ్రహ్మవిదః సర్వగత బహ్మాత్మభూతన్య ప్రక్షీణకామకర్మణః 
ఉత్కాన్గిగతిర్వా ఉపపద్యతే, నిమిత్తాభావాత్‌. (4.2.13) 
అనియతకాలత్వాచ్చ మృత్యోర్దక్షిణాయనే2 పి మ్రియమాణః 
విద్వాన్‌ ప్రాష్నోత్యేవ విద్యాఫలమ్‌. (4.2.21) 
ప్రాశస్త్యప్రసిద్దిరవిద్వద్విషయా. భీష్మస్య ప్రతిపాలనమాచార 
ప్రతిపాలనార్థం పితృప్రసాదలబ్ధృస్వచ్చన్ల మృత్యుతాఖ్యాపనార్థం చ 
(4.2.21) 
తథా చ లోకే ప్రసిద్వేష్యప్యాతివాహికేషు ఏవంజాతీయక 
ఉపదేశో దృశ్యతే - గచ్భ త్వమితో బలవర్మాణం, తతో 
జయసింహం, తతః కృష్ణగుప్తమితి. (43.5) 
పరమేవ హి బ్రహ్మ విశుద్దోపాధిసంబన్ధం క్వ చి 
క్కైశ్చిద్ధర్మైర్మనోమయత్వాదిభిః 


131. 


132. 


133. 


134. .... 


135. 
136. 


137. 


138. 


నెండవ అనుబంధం 


33 
ఉపాసనాయోపదిశ్యమానమపరమితి స్థితిః (4.3.9) 
న హ్యసత్యపి సంభవే ముఖ్య స్తెవార్థస్య గహణమితి 
కళ్చిదాజ్ఞాసయితా విద్యతే (4.3.14) 
కేచిత్సునః పూర్వాణి పూర్వపక్షసూత్రాణి భవన్తి ఉత్తరాణి చ 
సిద్ధాన్తసూ త్రాణీతి వ్యవస్థామనురుధ్యమానాః పరవిషయా ఏవ 
గతి శ్రుతీః ప్రతిష్టాపయన్తి; తదనుపపన్నమ్‌ (4.3.14) 
యత్తు కైశ్చిజ్ఞల్బ్యతే - నిత్యాని నైమిత్తికాని చ కర్మాణి 
అనుష్టీయన్నే ప్రత్యవాయానుత్పత్తయే. కామ్యాని ప్రతిషిద్ధాని చ 
పరిహియన్తే స్వర్గనరకానావాప్తయే.... కైవల్యం వినాపి 
బహ్మాత్మతయైవంవృత్తస్య సేత్స్యతి ఇతి, తదసత్‌. (4.3.14) 
సర్వవ్యవహారలోప ప్రసంగః, ప్రత్యక్షాదిప్రమాణా పవృత్తేరితి 
చేత్‌, న ప్రాక్‌ ప్రబోధాత్‌ స్వప్పవ్యవహారవదుపపత్తే:. (4.3.14) 
కిం ద్వే బ్రహ్మణ, పరమపరం చేతి? బాఢం ద్వే... (4.3.14) 
నచ శ్రత్యవగమ్యే2ర్ధే లోకవదితి సామాన్యతోదృష్టం రమతే, 
(4.4.8) 
ఏషైవ చ యోగళశా స్తేషు యోగినామనేకశరీరయోగ ప్రక్రియా. 
(4.4.15) 
సగుణవిద్యావిపాకస్థానం త్వేతత్స్వర్గాది వదవ స్థాన్తరమ్‌, 
యత్రైతదైశ్యర్యముపవర్గ్యతే (4.4.16) 


శ్రీ 


బ్రహ్మసూత్రశాజ్మరభాష్యమ్‌ 
బాలానన్దిన్యాఖయా ఆంధ్రభాషావ్యాఖ్యయా 
సమళ్ళితమ్‌ 
ద్వితీయభాగః 


వ్యాఖ్యాయా రచయితా 
మహామహోపాధ్యాయ: 
ఆచార్యః డా. పుల్లెల శ్రీరామచన్హః 


ఆర్షవిజ్లాన ట్రస్ట్‌ 
ఇ వట 
జూబిలీహిల్సు, హైదరాబాదు 
2000 


బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ బాలానందినీసహితమ్‌ 
ద్వితీయభాగః - 2000 


కాపీలు - 1000 
ఆ ఆ.వి.ట్రస్టు. మూల్యమ్‌. రూ.300=00 రెండుభాగాలకు 
ప్రతులకు 
శ్రీ పమిడిఘంటం శ్రీరఘురాం, 

కార్యదర్శి 

ఆర్జవిజ్ఞానట్రస్టు, 

శ్రీరామసదనం, రోడ్లు నం. 45, జూబిలీహిల్సు, 

[a 
హైదరాబాదు. 500 034. ఫోన్‌ / ఫ్యాక్స్‌ : 3608237, 3545145 


Brahmasutra Sankarabhashyam 
with 

Balanandini 

by 

Mahamahopadhyaya 

Prof. P. Sri Ramachandrudu 

2nd Part - 2000 


Copies - 1000. 
@ A.V.Trust. Price Rs. 300=00 for two parts 


Typesetting at : 
Vasantha Graphics, Khairtabad, Hyd. Ph : 3214577 


For copies : 

Sri Pamidighantam Sriraghuram, Secretary 

Arshavijnana Trust, Sriramasadanam, Road No. 45, 

Jubilee Hills, Hyderabad - 500 034. Ph/Fax : 3608237, 3545145 


శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు 
కాకతీయసిమెంట్సు 


శ్రీఆకెళ్ల సత్యనారాయణమూర్తి 


హైదరాబాదు 


వ్‌ 


శ్రీ నీలంరాజు మురళీధర్‌ 


డా. ముక్తినూతలపొటి గురునాథ్‌ 
విజయవాడ 


శ్రీఉప్పలూరి బిందుమాధవ్‌ 
కెనడా 


శ్రీ పమిడిఘంటం శ్రీరఘురామ్‌ 
అడ్వొకేట్‌, హైదరాబాదు 


సభ్యుడు 


సభ్యుడు 


సభ్యుడు 


కోశాధికారి 


సభ్యుడు 


కార్యదర్శి 


శ్రీః 
ఈనంవుటము హైదరాబాదు లాస్త్రవ్యులైన 
శ్రీమతి మరియు శ్రీ మాగంటి రామలింగంగారి 
దవ్రనహాయముతో 
ముదిర్రిచి ఫక్రటించబడినది 


61 
62 
63 
64 
65 
66 
67 
68 
69 
70 

71 
72 
శై 
74 
75 
76 
ళ్‌ 


78 
79 
80 
81 
82 
83 
84 


బ్రవ్మాసూత్రభాష్యర్పితీయభాగస్థాధికరణసూచి 


వియదధికరణమ్‌ 
మాతరిశ్వాధికరణమ్‌ 
అసంభవాధికరణమ్‌ 
కేబోధికరణమ్‌ 
అబధికరణమ్‌ 
పృథివ్యధికారాధికరణమ్‌ 
తదభిధ్యానాధికరణమ్‌ 
విపర్యయాధికరణమ్‌ 
అన్తరావిజ్ఞానాధికరణమ్‌ 
చరాచరవ్యపాశ్రయాధికరణమ్‌ 
ఆత్మాధికరణమ్‌ 
జ్ఞాధికరణమ్‌ 
ఉత్రాన్తిగశ్యధికరణమ్‌ 
కర్రధికరణమ్‌ 
తక్షాధికరణమ్‌ 
పరాయ త్తాధికరణమ్‌ 
అంశాధికరణమ్‌ 
ద్వితీయాధ్యాయే చతుర్ధఃపాదః 
ప్రాణోత్సత్త్యధికరణమ్‌ 
సప్తగత్యధికరణమ్‌ 
ప్రాణాణుత్వాధికరణమ్‌ 
ప్రాణథైష్ట్యాధికరణమ్‌ 
వాయు క్రీయాధికరణమ్‌ 
ఢ్రేష్టాణు త్వాధికరణమ్‌ 
జ్యోతిరాద్యధికరణమ్‌ 


85 
86 


87 
88 
89 
90 
91 
92 


93 
94 
95 
96 
97 
98 
99 


100 


101 
102 
103 
104 
105 
106 
107 


108 


ఇద్టియాధికరణమ్‌ 
సంజ్ఞామూర్తిక్షప్త్యధికరణమ్‌ 
తృతీయాధ్యాయేప్రథమః పాద: 
తదన్తరపతిపత్త్యధికరణమ్‌ 
కృతాత్యయాధికరణమ్‌ 
అనిష్టాదికార్య ధికరణమ్‌ 
సౌభావ్యాపత్త్యధికర' ణమ్‌ 
నాతిచిరాధికరణమ్‌ 
అన్యాధిష్థితాధికరణమ్‌ 
తృతీయాధ్యాయే ద్వితీయఃపాదః 
సంధ్యాధికరణమ్‌ 
తదభావాధికరణమ్‌ 
కర్మానున్మృతిశబ్దవిధ్యధికరణమ్‌ 
ముగ్ధేర్ధసంపత్త్యధికరణమ్‌ 
ఉభయలిజ్ఞాధికరణమ్‌ 
ప్రకృతై తావత్వాధికరణమ్‌ 
పరాధికరణమ్‌ 
ఫలాధికరణమ్‌ 
తృతీయాధ్యాయేతృతీయ;పాద:ః 
సర్వవేదాన్తప్రత్యయాధికరణమ్‌ 
ఉపసంహారాధికరణమ్‌ 
అన్యథాత్వాధికరణమ్‌ 
వ్యాప్త్యధికరణమ్‌ 
సర్వాభేదాధికరణమ్‌ 
ఆనన్థాద్యధికరణమ్‌ 
ఆధ్యానాధికరణమ్‌ 
ఆత్మగృహీ త్యధికరణమ్‌ 


939 
944 


953 
974 
990 
1000 
1002 
1004 


1011 
1027 
1037 
1042 
1047 
1074 
1090 
1102 


1108 
1122 
1124 
1132 
1138 
1142 
1146 


1149 


కార్యాఖ్యానాధికరణమ్‌ 
సమానాధికరణమ్‌ 
సంబస్థాధికరణమ్‌ 
సంభృత్యధికరణమ్‌ 
పురుషవిద్యాధికరణమ్‌ 
వేధాద్యధికరణమ్‌ 
హాన్యధికరణమ్‌ 
సాంపరాయాధి కరణమ్‌ 
గతేరర్థవత్వాధికరణమ్‌ 
అనియమాధికరణమ్‌ 
యావదధికారాధికరణమ్‌ 
అక్షరాధ్యధికరణమ్‌ 
ఇయదధికరణమ్‌ 
అన్తరాభూతాధికరణమ్‌ 
వ్యతిహారాధికరణమ్‌ 
సత్త్యాద్యధికరణమ్‌ 
కామాద్యధికారాధికరణమ్‌ 
ఆదరాధికరణమ్‌ 
తన్నిర్ధారణాధికరణమ్‌ 
ప్రదానాధికరణమ్‌ 
లిబభూయస్త్వాధికరణమ్‌ 
ఐకాత్మ్యాధికరణమ్‌ 
అబ్బావబద్ద్భాధికరణమ్‌ 
భూమజ్యాయస్వాధికరణమ్‌ 
శబ్బాదిభేదాధికరణమ్‌ 
వికల్పాధికరణమ్‌ 
కామ్యాధికరణమ్‌ 


యథాశ్రయభావాధికరణమ్‌ 


బ్రహ్మసూత్ర శాజ్కరభాష్యమ్‌ 


1167 
1167 
1170 
1175 
178 
1182 
1190 
1201 
1204 
1207 

1211 
1218 
1221 
1224 
1228 
1230 
1235 
1236 
1244 
1250 
1256 
1272 
1278 
1283 
1287 
1292 
1294 


1295 


137 
138 
139 
140 
141 
142 
143 
144 
145 
146 
147 
148 
149 
150 
151 
152 
153 


154 
155 
156 
157 
158 
159 
160 
161 


162 


తృతీయాధ్యాయేచతుర్థ;పాద; 


పురుషార్థాధికరణమ్‌ 
పరామర్శాధికరణమ్‌ 
స్తుతిమాత్రాధికరణమ్‌ 
పారిప్లనాధికరణమ్‌ 
ఆగ్నీన్థనాధికరణమ్‌ 
సర్వా పేక్షాధికరణమ్‌ 
సర్వాన్నానుమత్యధికరణమ్‌ 
ఆశ్రమకర్మాధికరణమ్‌ 
విధురాధికరణమ్‌ 
తద్భూతాధికరణమ్‌ 
ఆధికారికాధికరణమ్‌ 
బహిరధికరణమ్‌ 
స్వామ్యధికరణమ్‌ 
సహకార్యన్తరవిధ్యధి కరణమ్‌ 
అనావిష్కారాధికరణమ్‌ 
ఐహికాధికరణమ్‌ 
ముక్తిఫలాధికరణమ్‌ 
చతుర్థాధ్యాయే ప్రథమఃపాద; 
అవృత్త్యధికరణమ్‌ 
ఆత్మళ్వోపాసనాధికరణమ్‌ 
ప్రతీకాధికరణమ్‌ 
'లహ్మదృష్ట్యధికరణమ్‌ 
ఆదిత్యాదిమత్యధికరణమ్‌ 
అసీనాధికరణమ్‌ 
ఏకాగ్రతాధికరణమ్‌ 
ఆప్రాయణాధికరణమ్‌ 
తదధిగమాధికరణమ్‌ 


1301 
1319 
1333 
1336 
1338 
1339 
1345 
1351 
1357 
1361 
1363 
1367 
1368 
1371 
1377 
1380 
1383 


1386 
1399 
1406 
1408 
1413 
1421 
1423 
1425 


1428 


163 
164 
165 
166 


167 


158 
169 
170 

171 
172 
173 
174 
175 
176 
177 


178 


ఇతరాసంశ్లేషాధికరణమ్‌ 
అనారబ్భాధికరణమ్‌ 
అగ్నిహోత్రాద్యధికరణమ్‌ 
విద్యాజ్ఞానసాధానత్వాధికరణమ్‌ 
ఇతరక్షపణాధికరణమ్‌ 
చతుర్గాధ్యాయే ద్వితీయ; పాద: 
వాగధికరణమ్‌ 
మనోధికరణమ్‌ 
అధ్యక్షాధికరణమ్‌ 
అస్పత్యుప క్రమాధికరణమ్‌ 
సంసారవ్యపదేశాధికరణమ్‌ 
ప్రతిషేధాధికరణమ్‌ 
వాగాదిలయాధికరణమ్‌ 
అవిభాగాధికరణమ్‌ 
తదోకోధికరణమ్‌ 
రశ్యధికరణమ్‌ 
దక్షిణాయనాధికరణమ్‌ 


1433 
1435 
1438 
1440 


1445 


1446 
1451 
1453 
1458 
1461 
1464 
1471 
1472 
1473 
1476 


1479 


186 


189 


191 


చతుర్థాధ్యాయే తృతీయ: పాద: 


అర్చిరాద్యధికరణమ్‌ 
వాయ్యధికరణమ్‌ 
తడిదధికరణమ్‌ 
ఆతివాహికాధికరణమ్‌ 
కార్యాధికరణమ్‌ 
అప్రతీకాలమృనాధికరణమ్‌ 
చతుర్జాధ్యాయే చతుర్థ;పాద: 
సంపద్యావిర్భావాధికరణమ్‌ 
అవిభాగేనదృష్టత్వాధికరణమ్‌ 
'లాహ్మాధికరణమ్‌ 
సంకల్పాధికరణమ్‌ 
అభావాధికరణమ్‌ 
ప్రదీపాధికరణమ్‌ 
జగద్వ్యాపారాధికరణమ్‌ 


శ్రీః 
యద్వక్రమానససరః ప్రతిలబ్ధజన్మ 
భాష్యారవినమకరన్దరసం పిబన్తి, 
ప్రత్యాశమున్ముఖవినీతవినేయభృజ్ఞా 
స్తాన్‌ భాష్యవిత్తకగురూన్‌ ప్రణమామి మూర్ధ్నా 
- శ్రీపద్మపాదాచార్యాః, 


వక్తారమాసాద్య యమేవ నిత్యా సరస్వతీ స్వార్థసమన్వితాసీత్‌, 
నిరస్తదుస్తర్శకలజ్మపజ్కా నమామి తంశజ్కరమర్చతాజ్‌ఘ్రిమ్‌. 
- శ్రీసర్వజ్ఞాత్మమునయః 


నానాభాష్యాదృతా సా సగుణఫలగతిరై వ్రధవిద్యావిశేషై 

స్తత్తద్దేశాప్తిరమ్యా సరిదివ సకలా యత్ర యాత్యంశభూయమ్‌, 
తస్మిన్నానన్దసిన్ధావతిమహతి ఫలే భావవిశ్రాన్తిముద్రా 

శాస్త్రస్యోద్దాటితా యైః ప్రణమత హృది తాన్‌ నిత్యమాచార్యపాదాన్‌ 


- శ్రీమదప్పయ్యదీక్షితేనీన్హాః 
వాచో౬పి చిత్తసహితా న హి యత్ర గన్తుం 
శక్ష్యన్తి తద్విషయతాం కథమేతి వస్తు, 
త్యక్త్వా కృపాం గురువరస్య హి, చిశ్వరూప 
శ్రీశంకరార్య మమ దేహి పదావలమృమ్‌. 
- శ్రీచన్ధశేఖరభారతీస్వామినః 


దై వ్రతివాతమహాధ్వాన్తధ్వంసకర్మాంశుమాలినమ్‌ 
వన్దే శ్రీభగవత్చాదపాదద్వనమహర్దివమ్‌ 


శ్రీ 


శ 
అనుబంధం-1 
బ్రహ్మసూత్రాల అకారాదివర్ణక్రమసూచి 
పేజి అ అ.పాసూ. | 166 అత ఏవ ప్రాణః. 11.23 
881 'అంళో నానావ్యపదేశాదన్యధథాచాపి 1036 అతః ప్రబోధోఒస్మాత్‌, 3.2.8 
దాశకి తవాదిత్యమధీయత ఏకే, 2.3.43 | 1479 అతశ్చాయనే౭పి దక్షిడే. 4.2.20 
929 అకరణత్వాచ్చ న దోషస్తథా హి 1360 అతస్వితరజ్ఞ్యాయోలిజ్ఞొచ్చ. 3.4.39 
చర్శయతి. 2.411 | 1260 అతిదేశాచ్చ, 3.3.46 
1218: అక్షరధియాం శ్వపరోధ; సామాన్య 1086 అతోఒనన్తేన తథా హి లిజ్ఞమ్‌. 3.2.26 
తద్భావాభ్యామౌపసదవత్తదుక్రమ్‌. 3.3.33 
క అరమ పత 1210 | 1439 అతోఒన్యాపి హ్యేకేషాముభయోః. 41,17 
Whe అ 224 అత్తా చరాచర గ్రహణాత్‌, 1.2.9 
తద్దర్శనాత్‌. 4.116 | 17 అధౌతో బ్రహ్మజిజ్లాసా, మ 
962 అగ్బాదిగతిశ్రుతేరితిచేన్న భాక్తత్వాత. 3,1,4 | 2 అదృక్యత్వాదిగుణకో ధర్మోకే. 1.2.21 
1278 అల్గివబదాస్తు న శాఖాను హి 898 అదృష్టానియామాత్‌. 2.3.51 
వ్రతివేదమ్‌. 3.3.55 | 590 అధికం తు భేదనిర్దేశాత్‌. 2.1.22 
639 అజ్జిత్వానుపపత్తేశ్చ. 2.2.8 | 1308 అధికోపదేశాత్తు బాదరాయాణ స్యైవం 
1295 అళ్లేషు యథాశ్రయభావః. 3.3.61 తద్ధర్శనాత్‌, త్‌ 
1422 అచలత్వం చాపేక్ష్య, 419 | 765 అధిష్టానానుపపత్తేళ్చ. 2.2.39 
అపు 2.4.7 | 1314 అధ్యయనమాత్రవతః. 3.4.12 
933 అయిశ్ళ, 2.4.13 | 1356 అనభిభవం చ దర్శయతి. 3.4.35 
379 అత ఏవ చ నిత్యత్వమ్‌. 1329 | 245 అనవస్థితేరసంభవాచ్చ నేతరః. 12.17 
1450 అత ఏవ చ సర్వాణ్యను. 4.2.2 | 1435 అనారబ్ధకార్యే ఏవ తు పూర్వే 
1338 అత ఏవ రాక్నీస్థనాద్యనసేక. 34.25 తదవథే:. 4.115 
1532 అత ఏవ ఛానన్యాధివతి:. 449. | ఏ9 శనావిస్నాకణ్యన్యయాత్‌ 3450 
1057 అత ఏవ చోపమా సూద్యకాదివత్‌, 3.218 | 1545 అనావృత్తిః శబ్బాదనావృత్తి: శబ్బాత్‌. 4.4.22 
278 ఆత ఏవ న దేవతా భూతం చ. 1.2.27 | 1207 అనియమః సర్వాసామవిరోధః జ 


1. గద్దఅక్టరాలలో ఉన్నవి అధికరణ ప్రారంభనూత్రాలు 


శబ్దానుమానాఖ్యామ్‌. 


1324 


282 
716 
1100 
237 
1357 
1224 


819 


246 
767 
154 
758 
633 
1124 
640 
1226 


314 
1004 


బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


అనిష్టాదికారిణామపి చ ఖతమ్‌. 3.112 
అనుకృతేస్తన్య చ. 1.3.22 
అనుజ్ఞాపరిహారౌ. 

దేహసంబన్థాజ్ఞ్యోతిరాదివల్‌. 2.3.48 
అనుపపత్తేస్తు న శారీరః. 12.3 


అనుబన్థాదిభ్యః: ప్రజ్ఞాన్తరషృథక్త్య వద్దష్టశ్చ 


తదుక్తమ్‌. 3.3.50 
అనుష్టేయం బాదరాయణ: 

సామ్యత్రుతేః. 3.4.19 
అనుస్కృతేర్చాదరి:. 1.2.30 
అనుస్మృతేశ్ళ్చ. 2.2.25 
అనేన సర్వగతత్వమాయామశబ్బాదిభ్యః.3.2.37 
అన్తర ఉపపక్తే!. 1.2.13 
అన్తరా చాపి తు తద్భృష్టే:. 3.4.36 
అన్తరా భూతగ్రామవత్స్యాత్మనః. 3.3.35 


అన్తరా విజ్ఞానమనసీ క్రమేణ తల్లిజ్లాదితి 
చేన్నావిశేషాత్‌. 2.3.15 
అన్తర్యామ్యధిదైవాదిషు తద్ధర్మన్యపదేశౌత్‌. 1.2.18 


అన్తవత్త్యమసర్వజ్ఞతా వా. 2.2.41 
అన్తస్తద్ధర్మోపదేశౌత్‌. 1120 
అన్మా వస్థితేశ్చోభయనిత్యత్వాదవిశేష:. 2.2.36 

2.2.5 


అన్యత్రాభావాచ్చ న తృణాదివత్‌. 
అన్యథాత్వం శబ్దాదితి చేన్నావిశేషాత్‌. 3.3.6 
అన్యథానుమితె చ జ్ఞశక్తివియోగాత్‌. 2.2.9 
అన్యథా భేదానుపపత్తిరితి 
చేన్నోపదేశాన్తరవత్‌. 3.3.36 
అన్యభావవ్యావృత్తేశ్చ. 1.3.12 
అన్యాధిష్టితేషు పూర్వవదభిలాపాత్‌. 3.1.24 


484 


344 
1153 
679 
992 
351 
884 
1349 
1358 
1051 
1083 
538 
1518 


1349 
1533 
506 
529 
281 
899 
635 
1058 
1052 
1482 
219 


345 


అన్యార్థం తు జైమిని! 
ప్రశ్నవ్యాఖ్యానాభ్యామపి చైవమేకే. 1.4.18 
అన్యార్థశ్చ పరామర్శః. 1.3.20 


అన్వయాదితి చేత్స్యాదవధారణాత్‌. 3.3.17 


అపరిగ్రహాచ్చాత్యన్తమనపేక్షా. 2.2.17 
అపి చ సప్త. 3.115 
అపి చ స్మర్యతే. 1.3.23 
అపి చ స్మర్యతే. 2.3.45 
అపి చ స్మర్యతే. 3.4.30 
అపి చ స్మర్యతే. 3.4.37 
అపి చైవమేకే. 3.2.13 
అపి చ సంరాధనే ప్రత్యక్రానుమానాభ్యామ్‌, 3.2.24 


అపీతౌ తద్వత్రసంగాదసమళ్థాసమ్‌. 2.1.8 
అప్రతీకాలమృనాన్నయతీతి బాదరాయణ 


ఉభయధథాఒదోషాత్రత్రతుశ్వు 4.3.15 
అబాధాచ్చ. 3.4.29 
అభావం బాదరిరాహ హ్యోవమ్‌. '4.4.10 
అభిధ్యోపదేశాచ్చ. 1.4.24 
అభిమానివ్యపదేశస్తు విశేషానుగతిభ్యామ్‌. 2.1.5 
అభివ్యక్తేరిత్యాశ్మరథ్యః. 1.2.29 
అభిసంధ్యాష్వపి చైవమ్‌. 2.3.52 
అభ్యుపగమేప్యర్థాభావాత్‌. 2.2.6 


అమ్బువదగ్రహణాత్తు న తథాత్వమ్‌. 3.2.19 
అరూపవదేవ హి తత్రధానత్వాత్‌. 3.2.14 


అర్చిరాదినా తత్రథితే:. 431 

అర్భకౌకస్వాత్తద్వ్య్యపదేశాచ్చ నేతి చేన్న 

నిచాయ్యత్వాదేవం వ్యోమవచ్చ. 1.2.7 
1.3.21 


అల్పఎత్రతేరితి చేత్తదుక్తమ్‌. 


839 


493 
1525 
1472 

839 
1007 

592 

966 

708 

536 

573 


894 
804 
1312 
777 
143 


1464 


161 
714 
416 

1305 
1496 
50? 
11409 
603 


అనుబంధం - 1 కి 


అవస్థితివైశేష్యాదితి చేన్నాభ్యుప 

గమాద్ధది హి. 2.3.24 
అవస్థితేరితి కాశకృత్న: 1.4.22 
అవిఖాగేన దృష్టత్వాత్‌. 4.4.4 
అవిభాగో వచనాత్‌. 4.2.16 
అవిరోధశ్చన్దనవత్‌. 2.3.23 
ఆశుద్ధమితి చేన్న శబ్బాత్‌. 3.1.25 
అశ్మాదివచ్చ తదనుపపత్తి:. 2.1.23 


అశ్రతత్వాదితి చేన్నేష్టాదికారిణాం ప్రతీతే: 3.1.6 
అసతి ప్రతిజ్ఞొపరోధో యౌగపద్యమన్యథా. 2.2.21 
అనదితి చేన్న ప్రతిషేధమాత్రత్వాత్‌. 2.1.7 


అసద్య్యపదేశాన్నేతి చేన్న ధర్మాన్తరేణ 

వాక్యశేషాత్‌. 2.117 
అసంతతేశ్చావ్యతికర:. 2.3.49 
అసంభవస్తు సతోఒనుపత్తే:. 2.3.9 
అసార్వత్రికీ. 3.4.10 
అస్తి తు, 2.3.2 
అస్మిన్నన్య చ తద్యోగం శాస్తి, 11.19 
అ స్యైవచోపపత్తేరేష ఊష్మా 4.2.11 

ఆ 

అకాశస్తల్లిడ్ధాత్‌. 1122 
ఆకాశే చావిశేషాత. 2.2.24 
అకొళోఒర్థొన్తరత్వాదివ్యపదేశాత్‌. 13,41 
ఆచారదర్శనాత్‌. 3.4.3 
ఆతివాహికస్తల్లిజ్లాత్‌, 4.3.4 
ఆత్మకృతే: పరిభామాత్‌. 1.4.26 
ఆత్మగృహీతిరితరవదుత్త రాత్‌. 3.3.16 
ఆత్మని చైవం విచిత్రాశ్చ హి. 2.1.28 


1148 
1524 
1399 
1238 
1413 
1146 
131 
1142 
987 
423 


811 
1425 
895 
285 
1369 
1386 
1421 
1054 


332 
588 
1433 
697 


1144 
520 


1221 


అఆత్మశబ్బాచ్చ. 
అత్మా ప్రకరణాత్‌. 4.4.3 


ఆత్మేతి తూపగచ్చన్తి గ్రాహయన్తి చ. 4.1.3 


ఆదరాదలోపః. 3.3.40 
ఆదిత్యాదిమతయశ్చాజ్గఉపపత్తే:. 4.1.6 
ఆధ్యానాయ ప్రయోజనాభావాత్‌. 3.3.14 
అనన్టమయో.భ్యాసాత్‌. 1.112 
అనన్హాదయ: ప్రధానస్య. 3.3.11 


ఆనర్థక్యమితి చేన్న తదపేక్షత్వాత్‌. 3.1.10 


అనుమానికమస్యేకేషామితిచేన్న 

శరీరరూపకవిన్యస్త గృహీతేర్ణర్భయతి చ. 1.4.1 
ఆపః, 2.3.11 
ఆప్రాయణాత్తక్రాపి హి దృష్టమ్‌. 4.112 
ఆభాస ఏవ చ. 2.3.50 
ఆమనన్తి చైనమస్మిన్‌. 1.2.32 


ఆర్విజ్యమౌడులోమిస్తస్మె హి పరిక్రీయతే. 3.4.45 


ఆవృత్తిరసకృదుపదేశాత్‌, 4.11 

ఆసీనః సంభీవాత్‌. 4.1.7 

అహ చ తన్మాత్రమ్‌. 3.2.1€ 
a 


ఇతరపరామర్శాత్స ఇతి చేన్నాసంభవాత్‌.1.3.18 
ఇతరవ్యపదేశాద్ధితాకరణాదిదోషప్రనక్తిః 2.1.21 
ఇతరస్యాప్యేవమసంశ్లేష: పాతే తు, 4.1.14 


ఇతరేతరప్రత్యయత్వాదితిచే న్నోతృత్తి 

మాత్రనిమిత్తత్వాత్‌. 2.2.19 
ఇతరే త్వర్థసామాన్యాత్‌. 3.3.13 
ఇతరేషాం చానుపలబ్టే:. 2.1.2 
ఇయదామననాత్‌. 3.3.34 


1318 


బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


ఈ 
ఈక్షతికర్మవ్యపదేశాత్స:. 1.3.13 
ఈక్షతేర్నాశబ్దమ్‌. 115 
౮ 


ఉత్రమిష్యత ఏవంభావాదిత్యౌడులోమి:. 1.4.21 


ఉత్కాస్తిగత్యాగతీనామ్‌, 2.3.19 
ఉత్తరాచ్చేదావిర్భూతస్వరూపస్తు. 13.19 
ఉత్తరోత్సాదే చ పూర్వనిరోధాత్‌. 2.2.20 
ఉత్పత్త్యసంభవాత్‌. 2.2.42 
ఉదాసీనానామపి చైవంసిద్ధిః:. 2.2.27 
ఉపదేశభేదాన్నేతి 

చేన్నోభయస్మిన్నప్యవిరోధాత్‌. 11.27 
ఊపపత్తేశ్చ. 3.2.35 
ఉపపద్యతే చాప్యులభ్యతే చ. 2.136 


ఉపపన్నస్తల్లక్షణార్థోపలబ్టేర్లోకవత 3.3.30 
ఉపపూర్వమపిత్వేకే భావమశనవత్తదుక్తమ్‌. 3.4.42 
ఉపమర్దం చ. 3.4.16 
ఉపలబ్ధివదనియమః. 
ఉపసంహారదర్శనాన్నేతి చేన్న కీరవద్ధి. 2.1.24 


ఉపసంహారో ఒగ్భాభేదాద్విధి విశేషవత్చ్సమానే చ. 3.3.5 


2.3.37 


ఉపస్థితే ఒతస్తద్వచనాల్‌. 3.3.41 
ఉపాదానాత్‌. 2.3.35 
ఉభయథా చ దోషాత్‌. 2.2.16 
ఉభయథా చ దోషాత్‌, 2.2.23 
ఉభయథాపి న కర్మాతస్తదభావః. 2.2.12 


ఉభయవ్యపదేశాత్వహికుణ్బల వత్‌. 3.2.27 
ఉభయవ్యామోహాత్తల్సిద్ధే:. 4.3.5 
డో 


ఊర్గ్వరేతస్సు చ శబ్దే హి. 3.4.17 


1272 
802 
521 
550 
509 
754 


1383 


1530 


1380 


409 
766 
858 
216 
454 
1317 
142 
1235 
1294 


467 
1496 
1160 


1499 


వి 
ఏక ఆత్మన: శరీరే భావాత్‌. 3.3.53 
ఏతేన మాతరిశ్యా వ్యాఖ్యాత:. 2.3.8 
ఏతేన యోగః ప్రత్యుక్తః, 2.1.3 


ఏతేన శిష్టాపరిగ్రహా అపి వ్యాఖ్యాతాః. 2.1.12 
ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతౌః. 1.4.28 
ఏవం చాత్మా కార్హ్ను$ మ్‌. 2.2.34 
ఏవం ముక్తిఫలానియమస్తద వస్థావధృతే 

స్తదవస్థావధృతే:. 3.4.52 
ఏవమప్యుపన్యాసాత్‌ పూర్వభావాదవిరోధం 


బాదరాయణ:. 4.47 


ఐహికమస్య ప్రస్తుత ప్రతిబన్టే తద్దర్శనాత్‌, 3.4.51 


క 
కమృనాత్‌. 13.39 
కరణవచ్చేన్న భోగాదిభ్య:. 2.2.40 
కర్తా శాస్త్రార్థవత్తాత్‌. 2.3.33 
1.2.4 


కర్మకర్శవ్యపదేశాచ్చ. 
కల్పనోపదేశాచ్చ మధ్యాదివదవిరోధ:. 1.4.10 
కామకారేణ ఛైకే, 3.4.15 
కామాచ్చ నానుమానాపేక్షా. 1118 
కామౌదీతరత్ర తత్ర చాయతనాదిభ్యః. 3.3.39 
కామ్యాసు యథాకామం సముచ్చీయేవన్నవా 
పూర్వ హేత్యభావాత్‌, 3.3.60 


కారణత్వేన చాకాశాదిసు యథావ్యవదిష్దోకే:. 1.4.14 


కార్యం బాధరిరస్య గత్యుపపత్తే:. 4.3.7 
కార్యాఖ్యానాదపూర్వమ్‌. 3.3.18 
కార్యాత్యయే తదధ్యక్రేణ సహాతః 

4.3.10 


పరమభిధానాత్‌. 


878 


974 


597 
1375 
743 
404 


328 
125 
1204 
1297 
841 
227 
113 
779 
907 


927 
450 
986 
822 


1528 


103 
13 


అనుబంధం - 1 


కృత ప్రయత్నా పేక్షస్తు 

విహిత ప్రతిషిద్ధావైయర్థ్యాదిభ్యః. 2.3.42 
కృతాత్యయే ఒనుశయవాన్‌ దృష్టసృతిభ్యాం 
యథేతమనేవం చ. 3.1.8 


కృశ్న్న ప్రసక్తీ ర్నిరవేయవ త్వశబ్ధకోపో వా. 2.126 
కృత్నుభావాత్తు గృహిణోపసంహారః. 3.4.48 
క్షణికత్వాచ్చ. 
క్షత్రియత్వగతేశ్చుత్తరత్ర చైతత్రరథేన 
లిజ్లాత్‌. 


2.2.31 


1.3.35 
గ 
గతిశద్దాభ్యాం తథా హి దృష్టం లిబ్గం చ. 1.3.15 
గతిసామాన్యాత్‌. 1110 


గతేరర్థవత్ర్యముభయథాన్యథా హి విరోధః.3.3.29 


గుణసాధారణ్యత్రుతేశ్చ. 3.3,64 

గుణాద్వా లోకవత్‌, 2.3.25 

గుహాంప్రవిష్థావాత్మానౌ హి తద్దర్శనాత్‌. 1.2.11 

గౌణశ్చేన్నాత్మశబ్దాత్‌. 11.6 

గౌణ్యసంభవాత్‌. 2.3.3 

గౌణ్యసంభవాత్‌. 24.2 
చ 


చక్తురాదివత్తు తత్సహశిష్ట్యాదిభ్య:. 2.4.10 
చమసవదవిశేషాత్‌, 1.4.8 
చరణాదితి చేన్నోపలక్షణార్థేతి కార్జాజినిః, 3.19 
చరాచరవ్యపాశ్రయస్తు స్యాత్తద్వవదేశో 

భాక్తస్తద్భావ భావిత్యాత్‌, 2.3.16 
చితితన్మార్రేణ తదాత్మక్యాదిత్యౌడులోమి; 4.4.6 


ఛ 
ఛన్ధత ఉభయావిరోధాత్‌. 3,3.28 
ఛన్జోభిధానాన్నేతి చేన్న తథా చేతోర్పణనిగదా 
త్తథా హి దర్శనమ్‌. 11.25 


477 
1540 
35 
482 


199 


438 
830 
934 
452 
414 
172 
390 
466 


939 
1306 
1489 

53 
910 

909 

993 

844 
1337 
1099 

903 


5 
జ 
జగద్యాచిత్వౌత్‌. 1.4.16 
జగద్యాపారవర్థం ప్రకరణాదసంనిహితత్యాచ్చ. 4.4.17 
జన్మాద్యస్య యతః. 11.2 
జీవముఖ్యప్రాణలిబ్లాన్నేతి 
చేత్తద్వ్యాఖ్యాతమ్‌. 1.4.17 


జీవముఖ్యప్రాణ లిజ్లాన్నేతి చేన్నోపాసాతై 


విధ్యాదాశ్రితత్వాదిహ తద్యోగాత్‌. 1.1.31 
జ్ఞేయత్వావచనాచ్చ. 1.4.4 
జ్ఞోఒత ఏవ, 2.3.18 


జ్యోతిరాద్యధిషానం తు తదామననాత్‌.2.4.14 
జ్యోతిరుప్రకనూ తు తథాహ్యధీయత ఏకే. 1.4.9 


జ్యోతిర్టర్శనార్‌. 1.3.40 
జ్యోతిశ్చరణాబిధానాత్‌. 1.1.24 
జ్యోతిషి భావాచ్చ. 1.3.12 
జ్యోతి షైకేషామసత్యన్నే. 1413 


త 
తఇస్టియాణి తద్వ్యపదేశాదన్యత్ర శ్రేష్టార్‌, 2.4,17- 


తద్రుతేః, 3.4.4 
తడితోఒధివరుణ: సంబన్ఫాత్‌. 4.3.3 
తత్తు సమన్వయాత్‌. 114 
తత్వూర్వకత్వొద్వాచః. 2.4.4 
తత్రాక్‌శ్రుతేశ్చ, 2.4.3 
తత్రాపి చ తద్వ్యాపారాదవిరోధః. 3.1.16 
తథా చ దర్శయతి. 2.3.27 
తథా చైకవాక్యతోపబన్థాత్‌, 3.4.24 
తథాన్యప్రతిషేధాత్‌. 3.2.36 
తథా ప్రాణాః. 2.4.1 


845 


137 


1361 


1307 
1244 


116 
1451 
1536 


వ్‌శీ్‌ 


938 


బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


తదధిగమ ఉత్తరవూర్వాఘయోరశ్లేషవినాశౌ 


తద్వ్యపదేశాత్‌. 4.1.13 
తదధీనత్వాదర్ధవత్‌. 1.4.3 
తదనన్యత్యమారమృణశబ్దాదిభ్య:. 2.1.14 
తదస్తరప్రతిపత్తౌ రంహతి సంపరిష్యక్త; 

ప్రశ్ననిరూపణాభ్యామ్‌, 3.11 
తదభావనిర్థారణే చ ప్రవృత్తే: 1.3.37 


తదభఖావో నొడీషు తచ్రుతేరాత్మని చ. 3.2.7 


తదభిధ్యానాదేవ తు తల్గిజ్ఞాత్‌నః. 2.3.13 
తదవ్యక్షమాహ హి. 3.2.23 
తదాపీతేః సంసారవ్యపదేశాత్‌. 4.2.8 


తదుపర్యపి బాదరాయణ; సంభవాత్‌. 1.3.26 
తదోకోగ్రజ్యలనం తత్రకాశితద్వారో 


విద్యాసామర్థ్యా త్రచ్చేషగత్య నుసృతియోగాచ్చ 
హార్దానుగృహీత: శతాధికయా. 4.2.17 
తద్గుణసారత్వాత్తు తద్వ్యపదేశః 

ప్రాజ్ఞవత్‌. 2.3.29 
తద్దేతువ్యపదేశాచ్చ. 1.1.14 
తద్భూతస్య తు నాతద్భావో జైమినేరపి 
నియమాతద్రూపాభావేభ్య:. 3.4.40 
తద్వతో విధానాత్‌, 3.4.6 
తన్నిర్థారణానియమస్తద్దృ షే: 
పృధగ్డ్యప్రతిబన్ధ: ఫలమ్‌. 3.3.42 
తన్నిష్టస్య మోక్షోపదేశాత్‌. 117 
తన్మన; ప్రాణ ఉత్తరాత్‌. 4.2.3 
తన్వభావే సంధ్యవదుపపత్తే:. . 4.4.13 
తర్కాప్రతిష్టానాదన్యథానువేయమితి 
చేదేవమప్యవిమోక్షప్రసంగః. "2.111 
తస్య చ నిత్యత్వొత్‌, 2.4.16 


1471 
1311 
999 
806 
441 


959 


998 
1060 
1249 
1300 
1501 
1544 
1120 

1173 
1055 

320 


595 
1024 
286 


1535 


1104 
310 
330 


1422 


తాని పరే తథా హ్యాహ, 4.2.15 
తుల్యం తు దర్శనమ్‌. 3.4.9 
తృతీయశబ్దావరోధ: సళోకజస్య. 31,21 
తేజోఒతస్తథా హ్యాహ. 2.3.10 


'తయాణామేవ చైవముపన్యాసః ప్రశ్చశ్ళ. 1.4.6 


త్ర్యాత్మకత్వాత్తు భూయస్స్వాత్‌. 31.2 
ద 

దర్శనాచ్చ. 3.1.20 
దర్శనాచ్చ. 3.2.21 
దర్శనాచ్చ. 3.3.48 
దర్శనాచ్చ. 3.3.66 
దర్శనాచ్చ 4.3.13 
దర్శయత్వ్పైవం ప్రత్యక్షానుమానే. 4.4.20 
దర్శయతి చ. 3.3.4 
దర్శయతి చ. 3.3.22 
దర్శయతి చాథో అపి స్మర్యతే. 3.2.17 
దహర ఉత్తరేభ్య:. 1.3.14 
దృశ్యతే తు. 2.16 
దేవాదివదపి లోకే. 2125 
దేహయోగాద్వా సోఒపి, 3.2.6 
ద్యుభ్వాద్యాయతనం స్వశబ్బాత్‌. 131 
చ్వాదశాహవదుభయవిధం 

బాదరాయణో.ఒతః, 4.4.12 
ధర్మం జైమినిరత ఏవ. 3.2.40 
ధర్మోపపత్తేశ్చ. 13.9 


ధృతేశ్చమహిమ్నోఒ స్యాస్మిన్నుపలబ్ధే:. 1.3.16 
ధ్యానాచ్చ. 4.1.8 


అనుబంధం - 1 


న 
614 న కర్మావిభాగాదితిచేన్నానాదిత్వాత్‌. 2.1.35 
772 నచ కర్తుః కరణమ్‌. 2.2.43 
1502 న చ కార్యే ప్రతిపత్త్యభిసంధిః. 4.3.14 
756 న చ పర్యాయాదప్యవిరోధో 
వికారాదిభ్య:. 2.2.35 
252 న చ స్మార్త మతద్ధర్మాభిలాపాత్‌. 1.2.19 
1363 న చాధికొరికమపి పతనానుమానా 


త్రదయోగాత్‌. 3.4.41 

539 న తు దృష్టాన్తభావాల్‌, 2.1.9 
996 న తృతీయే తథోపలబ్ధేః. 3.1.18 
1406 న ప్రతీకే నహీ సః, 4.1.4 
608 న ప్రయోజనవత్వాత్‌. 2.1.32 
741 న భావోఒనుపలబ్ధే:. 2.2.30 


1049 న భేదాదితిచేన్న ప్రత్యేకమతద్వచనాత్‌, 3.2.12 


194 న వక్తురాత్మోపదేశాదితి చేదధ్యాత్మసంబన్థ 
భూమా హ్యస్మిన్‌. 1129 


1298 న వా తత్సహభావాశ్రుతేః. 3.3.65 
1126 న వా ప్రకరణభేదాతృరోవరీయ స్వాదివత్‌. 3.3.7 
924 న వాయుక్రియే పృథగుపదేశాత్‌. 2.4.9 
1172 న వా విశేషాత. 3.3.21 
775-A న వియదశ్రుతేః. 2.3.1 
524 న విలక్షణత్యాదస్య తథొత్వం చ శబ్లాత్‌, 2.14 
456 న సంభ్యోపసంగ్రహాదపి నానాభావా 
దతిరేకొచ్చ. 14.11 
1269 న సామాన్యాదప్యువలబ్దేర్భత్యువన్న హి 
లోకాపత్తి:. 3.3.51 
1047 న స్థానతోఒపి పరస్యోభయలిజ్లం సర్వత్ర 


బౌ Sa 


836 
1002 
824 
1288 
293 
726 
1316 
722 
672 


855 


1308 
1013 
1476 


139 
1456 
748 


1463 


931 
586 
422 
760 
631 
1500 


1090 


నాణురతచ్రుతేరితి చేన్నేతరాధికారాత్‌, 2.3.21 
నాతిచిరేణ విశేషాత్‌. 3.1.23 


నాత్మావతేర్నిత్యత్వాచ్చ తొభ్యః. 2.3.17 


నానాశబ్లాదిభేదాత్‌. 3.3.58 
సానుమానమతచ్చబ్బాత్‌. 13:3 
నాభావ ఉపలబ్లే:. 2.2.28 
నావిశేషాత్‌. 3.4.13 
నాసతోఒదృష్టత్వాళ్‌. 2.2.26 
నిత్యమేవ చ భావాత్‌. 2.2.14 
నిత్యోపలబ్ధ్యనుపలబ్ధిప్రసంగో ఒన్య 

తరనియమో వాన్యథా. 2.3.32 
నియమాచ్చ. 3.4.7 


నిర్మాతారం చైకే పుత్రాదయశ్చ. 3.2.2 


నిశి నేతి చేన్న సంబన్ధస్య 
యావద్దేహభా విత్వాద్దర్శ యతి చ. 4.2.19 


నేతరోఒనుపపత్తేః. 1.1.16 

నైకస్మిన్‌ దర్శయతో హి. 4.2.6 

నైకస్మిన్నసంభవాత్‌, 2.2.33 

నోపమర్దేనాత;. 4.2.10 
ప 


పజ్బావృత్తిర్మనోవద్వ్యపదిశ్యతే, 2.4.12 


పటవచ్చ. 2.119 
పత్యాదిశబ్దేభ్యః. 1.3.43 
పత్యురసామచ్ఞాస్యాత్‌. 2.2.37 
పయో ఒమ్బువచ్చేత్తత్రాపి. 2.2.3 
పరం జైమినిర్ముఖ్యత్వాత్‌, 4.3.12 


పరమత; సేతూన్మానసంబన్గభేద 
వ్యపదేశేభ్యః. 3.2.31 


బ్రహ్మసూత్రశాజ్క్యరభాష్యమ్‌ 
బ్రల్మా (/ ప్ర 


పరాత్తు త్యుతే:. 2.3.41 
పరాభిద్యానాత్తు తిరోహితం తతో హ్యస్య 

బన్ఫవిపర్యయౌ. 3.2.5 
వరామర్మం కైమినిరచోదనా చాపవదతి హి. 3.4.18 
పరేణచ శబ్దస్య తాద్విధ్యం 
భూయస్య్యాత్త్యనుబన్థ:. 3.3.52 
పారిష్టవార్థా ఇతి చేన్న విశేషితత్వాల్‌. 3.4.23 


పుంస్యాదివత్తస్య సతో ఒభివ్యక్ష్యయోగాల్‌. 2.3.31 


పురుషవిద్యాయామివ 

చేతరేషామసామ్నాత్‌. 3.3.24 
పురుషార్థోఒతః శబ్బాదితి బాదరాయణ:. 3.4.1 
పురుషాశ్మవదితి చేత్తథాపి. 2.2.7 
పూర్వం తు బాదరాయణో 
హేతువ్యపదేశాత్‌. 3.2.41 
పూర్వవద్వా. 3.2.29 
పూర్వవికల్పః ప్రకరణాత్‌ స్యాత్‌ 
క్రియామానసవత్‌. 3.3.45 
పృథగుపదేశాత్‌. 2.3.18 
పృధథివ్యధికారరూపశబ్బాన్తరేభ్యః. 2.3.12 
ప్రకరణాచ్చ. 1.2.10 
ప్రకరణాళ్‌. 13.6 
'ప్రకాశవచ్చావైయర్థ్యాత్‌. 3.2.15 
ప్రకాశవచ్చావైశేష్యం 
ప్రకాశశ్చకర్మణ్యభ్యాసాత్‌. 3.2.25 
ప్రకొశాదివన్నైవం పరః, 2.3.46 
ప్రకాశాశ్రయవద్వ్యాా తేజస్వాత్‌. 3.2.28 


ప్రకృతిశ్చ ప్రతిజ్ఞదృష్టాన్తానుపరోధాత్‌. 1.4.23 
వ్రకృతైతావత్త్యం హీ ప్రతిషేధతి తతో 
ట్రవీతి చ భూయః. 3.2.22 


491 
787 
1089 
1464 
710 


1542 


963 


1250 
1536 
899 
627 
331 
961 
294 
937 
191 
463 
1143 


1102 


1367 
1095 
1408 
1527 


ట్రతిజ్ఞాసిద్ధేర్లిబ్లమాళ్ళరథ్య:, 


1420 
ప్రతిజ్ఞాహానిరవ్యతిరేకాచ్చబ్దేభ్య:. 2.3.6 
'ప్రతిషేధాచ్చ. 3.2.30 
ప్రతిషేధాదితి చేన్న శౌరీరాక్‌. 4.212 
ప్రతిసంఖ్యాప్రతిసంఖ్యానిరోధా 
ప్రాప్తిరవిచ్చేదాత్‌. 2.2.22 
ప్రత్యక్షోపదేశాదితి చేన్నాధికారి 
కమణ్ణలస్థోకేః. 4.4.18 
ప్రథమే ఒశ్రవణాదితిచేన్న తా ఏవ 
హ్యుపపత్తేః. 3.1.5 
ప్రదానవదేవ తదుక్తమ్‌. 3.3.43 
ప్రదీపవదావేశస్తథా హి దర్శయతి. 4.4.15 
ప్రదేశాదితిచేన్నాన్తర్భావాత్‌, 2.3.43 
ప్రవృత్తేశ్చ. 2.2.2 
ప్రసిద్దేశ్చ. 1.3.17 
ప్రాణగతేళ్చ. 3.13 
ప్రాణభృచ్చ. 1.3.4 
ప్రాణవతా శబ్బాత్‌, 2.4.15 
ప్రాణస్తధౌనుగమాత్‌, 11.18 
ప్రాణాదయో వాక్యశేషాత్‌. 1.4.12 
ప్రియశిరస్వాద్యప్రాప్తిరుపచ 
యాపచయౌ హి భేదే. 3.3.12 

ఫ్ర 

ఫలమత ఉపపత్తే:. 3.2.38 


బ 


బహిస్తూభయథాపి సృృతేరాచారాచ్చ. 3.4.43 


బుద్ధ్యర్థః పాదవత్‌. 3.2138 
బ్రహ్మదృష్టిరుత్క ర్వాత్‌. 415 
4.4.5 


బ్రాహ్మేణ జైమినిరుపన్యాసాదిభ్య!. 


970 
1534 
392 
1335 
570 
1536 
188 
1455 
300 
1283 


139 
160 
295 
941 
114 
క్‌క్‌2 
1544 


1445 


388 
884 
1281 
649 
449 


350 


అనుబంధం - 1 


భ 


భాక్తంవా ఒనాత్మవిత్వాత్తభా హి దర్శయతి.3.17 


భావం జైమినిర్వికల్బామననాత్‌. 4.4.11 
భావం తు బాదరాయణో.స్తి హి. 1.3.33 
భావశబ్బాచ్చ. 3.4.22 
భావే చోపలబ్దేః. 2.1.15 
భావే జాగ్రద్వత్‌. 4.4.14 
భూతాదిపాదవ్యపదేశోపపత్తేశ్చైమ్‌. 1.1.26 
భూతేషు తద్రుతేః. 4.2.5 
భూమా సంప్రసాదాదధ్యుపదేశాత్‌, 1.3.8 


భూమ్న: క్రతువజ్ఞాయస్త్యం తథా హి 


దర్శయతి. 3.3.57 
భేదవ్యపదేశాచ్చ. 1117 
భేదవ్యపదేశాచ్చాన్యః. 1121 
భేదవ్యపదేశాత్‌. 13.5 
భేదశ్రుతేః. 2.4.18 
భేదాన్నేతి చేన్నైకస్యామపి. 3.3.2 
భో క్రాపత్తేశ్చేరవిభాగశ్చేత్స్యాల్లోకవత్‌, 2.1.13 
భోగమాత్రసామ్యలిజ్ఞాచ్చ. 4.4.21 
భోగేన త్వితరే క్రపయిత్వా సంపద్యతే. 4.1.19 


మ 
మధ్వాదిష్వసంభవాదనధికారం జైమినిః. 1.3.31 
మన్రవర్గాచ్చ. 2.3.44 
మస్రాదివద్వావిరోధః. 3.356 
మహద్దీర్థవ ద్యాప్రస్వపరి మణ్బలాభ్యామ్‌. 2.2.17 
మహద్వచ్చ. 14.7 
మాంసాది భౌమం యథాశబ్దమితర 


యోశ్చ. 2.4.21 


138 


1015 


1523 

292 
1042 
1376 


1423 
865 
587 

1440 
1211 
851 
793 
575 

1480 
508 


1010 


620 
1476 
673 
264 


1009 


1256 
1390 
610 


మాస్రవర్ణకమేవ చ గీయతే. 1115 
మాయామాతం తు 
కార్హ్మ్యేనానభివ్యక్తస్వరూపత్వాత్‌. 3.2.3 
ముక్తః ప్రతిజ్ఞానాత్‌. 442 
ముక్తోపసృప్యవ్యపదేశాత్‌, 142 
ముగ్జేఒర్ధసంపత్తి: పరిశేషాత్‌. 3.2.10 
మౌనవదితరేషామప్యుపదేశాత్‌. 3.4.49 
య 
యతైకాగ్రతా తత్రావిశేషాత్‌. 41 
యథా చ తక్టోఛథా. 2.3.40 
యథా చ ప్రాణాది. 2.1.20 
యదేవ విద్యయేతి హి. 4.118 


యావదధికారమవస్థితిరాధికారికాణామ్‌. 3.3.32 
యావదాత్మభావిత్వాచ్చ న దోషస్తద్దర్శనాత్‌. 2.3.30 
యావద్వికారం తు విభాగో లోకవత్‌.2.3.7 
యుక్తే: శబ్బాన్తరాచ్చ. 2.1.18 


యోగినః ప్రతిచ స్మర్యతే స్మార్తే చైతే. 4.2.21 


యోనిశ్చ హి గీయతే. 1.4.27 
యోనేః శరీరమ్‌. 3.1.27 
ర 
ఛచనానుపపత్తేశ్చ నానుమానమ్‌. 2.2.1 
రశ్వనుసారీ. 4.2.18 
రూపాదిమత్వాచ్చవిపర్యయో దర్శనాత్‌. 2.2.15 
రూపోపన్యాసాచ్చ. 1.2.23 
రేతఃసిగ్యోఒథ. 3.1.26 
ల 


లిజభూయస్తాద్ధి బలీయస్తదపి. 3.3.44 
లిజ్ఞాచ్చ. 4.1.2 


లోకవత్తు లీలాకైవల్యమ్‌. 2.1.33 


10 


439 
486 
1446 
1486 
607 
1292 
135 
1543 
772 
994 
1249 
1326 
817 
774 
641 
1313 
358 
213 
1520 


(బహ్మసూత్రశాబ్బర భాష్యమ్‌ 


న 
వదతీతి చేన్న ప్రాజ్ఞో హి ప్రకరణాల్‌. 1.4.5 


వాక్యాన్యయాత్‌. 1.4.19 
వాజ్మనసి దర్శనాచ్చబ్బాచ్చ. 4.2.1 
వాయుమ బాద విశేషవిశేషాభ్యామ్‌. 4.3.2 
వికరణత్వాన్నేతి చేత్తదుక్తమ్‌. 2.1.31 
వికల్పోఒవిశిష్టఫలత్వాత్‌. 3.3.59 


వికారశబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యాత్‌. 1.1.13 
వికారావర్తి చ తథా హి స్థితిమాహ. 4.4.19 
విజ్ఞానాదిభావే వా తదప్రతిషేధః. 2.2.44 
విద్యాకర్మణోరితి తు ప్రకృతత్వాత. 3.1.17 


విద్యైవ తు నిర్భారణాత్‌. 3.3.47 
విధిర్వా ధారణవత్‌. 3.4.20 
విపర్యయేణ తు క్రమోఒత ఉపపత్తేః.2.3.14 
విప్రతిషేధాచ్చ. 2.2.45 
విప్రతిషేధాచ్చాసమజ్ఞాసమ్‌. 2.2.10 
విభాగః శతవత్‌. 3.4.11 


విరోధ: కర్మణీతి చేన్నానేకప్రతిపత్తేర్టర్భనాత్‌. 13.27 
వివక్షితగుణోపపత్తేశ్చ, 12.2 


విశేషం చ దర్శయతి. 4.3.16 


263 విశేషణభేదవ్యపదేశాభ్యాం చ నేతరౌ. 1.2.22 


232 
1358 
1497 

859 
1351 
1058 


విశేషణాచ్చ. 1.2.12 
విశేషానుగ్రహశ్చ. 3.438 
విశేషితత్వాచ్చ. 4.3.8 
విహారోపదేశాత్‌. 2.3.34 
విహితత్వాచ్చాశ్రమకర్మాపి. 3.4.32 


వృర్థి హాసభాక్ష్య మన్తర్భావాదుభయసామళ్ఞస్యా 
దేపమ్‌, 3220 


1182 
1495 
740 
942 
951 
268 


611 


1275 
632 
842 

1228 


860 


1132 


863 


362 


217 
1350 
781 


274 


352 


1342 


వేధాద్యర్థభేదాత్‌. 3.325 
వైద్యుతేనైవతళస్తచ్రుతేః. 436 
వైధర్మ్యాచ్చనస్వప్పాదివత్‌, 2229 
వైలక్షణ్యాచ్చ. 2.419 
వైశేష్యాత్తు తద్వాదస్తద్వాద:. 2.4.22 
వైశ్వానరః సాధారణశబ్దవిశేషాత్‌. 1224 


వైషమ్యనైర్చణ్యే న సాపేక్షత్యాత్తథాహి 
దర్శయతి. 2134 


వ్యతిరేకన్త ద్భావభావిత్వాన్నతూ పలబ్ధివత్‌. 3.3.54 


వ్యతిరేకానవస్థితేశ్చాన పేక్షత్వాత్‌. 22.4 
వ్యతిరేకో గన్భవత్‌, 2.3.26 
వ్యతిహారో విశింషన్తి హీతరవత్‌. 3.3.37 
వ్యపదేశాచ్చ క్రియాయాం న 
చేన్నిర్ణేశవిపర్యయః. 2.3.36 
వ్యాస్తేశ్చ సమజ్ఞసమ్‌. 3.3.9 
శ 
శక్తివిపర్యయాత్‌. 2.3.38 
శబ్ద ఇతి చేన్నాతః 
ప్రభవాత్రత్యక్షానుమానాభ్యామ్‌. 1.3.28 
శబ్దవిశేషాల్‌. 125 
శబ్దశ్చాతో ఒకామకారే. 3.4.31 
శబ్బాచ్చ, 2.3.4 


శబ్బాదిభ్యోఒన్త:ప్రతిష్టానాచ్చ నేతి చేన్న 
తథాదృష్ట్యుపదేశాదసంభవాత్పురుషమప | 
చైనమధీయతే. 1.2.26 


4 
శబ్దాదేవప్రమిత:. is 
శమదమాద్యుపేత: స్యాత్తథాపి తు 
తర్విధేస్తదభ్గతయా 


427 
తేష్తాస్టువశ్యాను స్టేయత్వాల్‌. స్ట 


253 
198 
46 
1296 
400 


1303 


అనుబంధం - 1 


శారీరచ్చోభయేఒపి హి భేదేనైనమధీయతే. 1.2.20 
శాస్త్రదృష్ట్యాతూపదేశో వామదేవవత్‌. 1.1.30 


శాస్త్రయోనిత్వాత్‌. 11.3 
శిష్టేశ్చ. 3.3.62 
పగస్యత దానదర శ్రవణాతదాద్రవణాత్‌ 

సూచ్యతే హి. 1.3.34 


శేషత్వాత్‌ పురుషార్థవాదో యథాన్యేష్వితి 
జైమినిః. 3.4.2 
శ్రవణాధ్యయనార్భప్రతిషేధాత్‌ సృతేశ్చ. 1.3.38 


శ్రుతత్వాచ్చ. 1111 
శ్రుతత్వాచ్చ. 3.2.39 
శ్రుకేశ్చ. 3.4.46 
'థ్రుతేస్తు శబ్బమూలత్వాత్తు. 2.1.27 
శ్రుతోపనిషత్కగత్యభిధానాచ్చ. 12.16 
శ్రుత్యాదిబలీయస్వాచ్చ న బాధః. 3.3.49 
శ్రేష్టశ్చ. 2.4.8 
స 
4.4.8 


సంకల్పాదేవ తు తద్చుతే:. 
సంజ్ఞాతళ్చేత్తదుక్తమస్తి తుతదపి. 3.3.8 
సంజ్ఞామూర్తిక్ళప్తిన్తు '్రివృత్సు ర్వత 
ఉపదేశాత్‌. 

సంధ్యే సృష్టిరాహ హి. 

సంపత్తేరితి జైమినిస్తథా హి దర్శయతి. 1.2.31 


2.4.20 


3.2.1 


సంపద్యానిర్భావః స్వేన శబ్దాత్‌. 4.4.1 
సంబన్గాదేవమన్య త్రాపీ. 3.3.20 
సంబన్థానుపపత్తే శ్చ. 2.2.38 
సంభృతిద్యువ్యాప్తపీ చాత!. 3.3.23 

1.2.8 


సంభోగప్రాప్తిరితి చేన్న వైశేష్యాత్‌. 


991 


406 
1037 
572 
912 
1306 
669 


473 
864 
1166 
380 


1458 


1296 
692 
208 
747 

1355 
618 
1108 

1344 

1339 
1136 
606 

1352 


eu) 


సంయమనే 

త్వనుభూయేతరేషామారోహావరోహౌ 
తద్గతిదర్శనాత్‌. 3.1.13 
సంస్కారపరామర్శాత్తదభావాభిలాపాచ్చ. 1.3.36 


స ఏవ తు కర్మానుస్మృతిశబ్దవిధిభ్యః. 3.2.9 


సత్తాచ్చావరస్య. 2.1.16 
సప్తగతేర్విశేషితత్వౌచ్చ. 2.4.5 
సమన్వారమృణాల్‌. 3.4.5 
సమవాయాభ్యుపగమాచ్చ 

సామ్యాదనవస్థితేః. 2.2.13 
సమాకర్షాత్‌. 1.4.15 
సమాధ్యభావాచ్చ. 2.3.39 
సమాన ఏవం చొభేదాత్‌. 3.3.19 


సమాననానురూపత్వాచ్చావృత్తావప్యవిరోధో 
దర్శనాత్‌ స్మృతేశ్చ. 1.3.30 
సమానా చాస్పత్యుసక్రమాదమృతత్యం 
చానుపోష్య. 4.2.7 


సమాహారాత్‌. 3.3.63 


సముదాయ ఉభయహేతుకేఒపి తదప్రాఫ్రిః. 2.2.18 


సర్వత్రప్రసిద్ధోపదేశాత్‌. 1.2.1 
సర్వథానుపపత్తేశ్చ. 2.232 
సర్వథాపి త ఏవోభయలిజ్సాత్‌. 3.4.34 

2137 


సర్వధర్మోపపత్తేశ్చ. 
సర్యవేదాన్త ప్రత్యయం చోదనానాద్యవిశేషాత్‌. 3.3.1 
పర్యాన్నానుపతిశ్చ ప్రాణాత్యయే తద్ధర్శనాల్‌. 3.4.28 
సర్వాపేక్షా చ యజ్ఞాదిశ్రుతేరశ్వవత్‌. 3,4.25 


సర్వాభేదాదన్యత్రేమే. 3.3.10 
సర్వోసేతా చ తద్దర్శనాత్‌, 2.1.30 
3.4.33 


సహకారిత్వేన చ 


బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


12 
1371 సహకొర్యన్తరవిధిః పక్షేణ తృతీయం తద్యతో 
విధ్యాదివత్‌, 34:47 
508 సాక్రాచ్చోభయామ్నూనాత్‌. 1.4.25 
279 సాక్షాదప్యవిరోధం జైమినిః, 1.2.28 
313 సా చ ప్రశాసనాత్‌. 13.1 
1000 సాభావ్యాపత్తిరుపపత్తే:. 3.1.22 
1093 సామాన్యాత్తు 3.2.32 
1498 సామీప్యాత్తు తద్వ్యపదేశః. 4.3.9 
1201 సాంపరాయే తర్తవ్యాభావాత్తథా హ్యాన్యే. 3.3.27 
989 సుకృతదుష్కృతే ఏవేతి తు బాదరిః. 3.1.11 
241 సుఖవిశిష్టాభిధానాదేవ చ. 1.2.15 
418 మమస్తత్యాత్త్యరేరను 1.3.42 
432 సూక్ష్మం తు తదర్హత్వాత్‌. 1.4.2 
1463 సూక్ష్మం ప్రమాణతశ్చ తథోపలబ్దేః. 4.2.9 
1018 సూచకళ్చ హి ప్రతేరాచక్తతే చ తద్విదః 3.2.4 
1230 స్రైవహి సత్యాదయ:. 3.3.38 
1453 సోఒధ్యక్షే తదుపగమాదిభ్య:. 4.2.4 
1316 స్తుతయేఒనుమతిర్వా, 3.4.14 
1333 స్తుతిమాత్రముపాదానాదితి చేన్నాపూర్వత్యాత్‌. 3.4.21 
1097 స్థానవిశేషాత్రకాశాదివత్‌. 3.2.34 
240 స్థానాదివ్యపదేశాచ్చ, 1.2.14 
296 స్థిత్యదనాభ్యాం చ 1.3.2 
1466 స్పష్ట హ్యేకేషామ్‌, 4.2.13 
888 స్మరన్తి చ 2.3.47 
992 స్మరన్తి చ 3.114 
1423 స్మరన్తి న 4.1.10 
1470 స్మర్యతే చ 4.214 
998 స్మర్యతేఒపిచ లోకే. gilt 


273 


స్మర్యమాణమనుమానం స్యాదితి, 


1.2.25 
218 స్మృతేళ్చ. 128 
1500 స్మృతేశ్చ. కష 
511 సృృత్యనవకొశదోషప్రసంగ ఇతి 
చేన్నాన్యస్మృత్యనవకాశదోష ప్రసంగాత్‌. 211 
782 స్యాచ్చైకస్య బ్రహ్మశబ్దవత్‌. 2.35 
544 స్వపక్షదోషాచ్చ. 2.110 
604 స్వపక్షదోషాచ్చ. 2129 
838 స్వశబ్దోన్మానాభ్యాం చ. 2.3.22 
835 స్వాత్మనా చోత్తరయో:. 23.20 
1118 స్వాధ్యాయస్య తథాత్వేన హీ సమోచారేధికారాచ్చ 
శబ్దవచ్చ తన్నియమః 333 
1539 స్వాష్యాయసంపత్త్యోరన్యతరా పేక్ష 
మావిష్కృతం హి. 4.4.16 
122 స్వాప్యయాత్‌. 11.9 
1368 స్వామినః ఫలశ్రుతేరిత్యాత్రేయ:. 3.4.44 
హ 
914 హస్తాదయస్తు స్థితేఒతో నైవమ్‌. 2.4.5 
1190 హానౌ తూపాయనశేషత్వాళ్ళు శొచ్చస్టేస్తుత్యుపగాన 
వత్తదుక్షమ్‌. 3.3.26 
354 హృద్యపేక్షయా తు 
మనుష్యాధికారత్వాత్‌. 13.25 
120 హేయత్యావచనాచ్చ. 118 


అనుబంధం - 1 


ఆ యా అధ్యాయాలలోను పా 


అధ్యాయం 
1. 
2: 


3. 


అధ్యాయం 


1.పాదం 2.పాదం 3 
31 32 
37 45 
27 41 
19 21 

ఆ యా అధ్యాయాల 

1పాదం 2పాదం 3 
11 Y 
13 8 
6 8 
14 11 


నాలుగు అధ్యాయాలలోను అధికరణప్రధాః 


నాలుగు అధ్యాయాలలోను ఇతర సూత్రాల 


లోను ఉన్న సూత్రాల సంఖ్య 


0 4. పాదం 
28 
22 
52 


22 


అధ్యాయంలో మొత్తం 
134 
157 
186 
78 


55ర5్‌ 


నిధికరణాల సంఖ్య 


౨ 4పాదం 
8 
9 


17 


- 364 


అధ్యాయంలో మొత్తం 


39 
47 
67 
38 


191 


14 (బహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


బ్రహ్మసూత్రాలలో పేర్కొన్న బుషులు - అ పేర్లున్న సూత్రాలు 


1. ఆత్రేయుడు (1) 1. స్వామినఃఫలశశ్రుతేరిత్యాత్రేయః. 3.4.44 
2. ఆశ్మరథ్యుడు (1) 1. ప్రతిజ్ఞాసిద్ధేర్ణిభ్లమిత్యాశ్శ్మరథ్య:. 1.4.20 
3. జెడులోమి (3) 1. ఆర్విజ్యమౌడులోమిస్తస్మైహిపరిక్రీయతే. 3.4.45 
2. ఉతమిష్యత ఏవంభావాదిత్యౌడులోమి:. 1.4.21 

3. చితి తన్మాత్రేణ తదాత్మకత్వాదిత్యౌడులోమి!. 4.4.6 

4 కార్డాజిని (1) 1. చరణాదితి చేన్నోపలక్షణార్థేతి కార్గాజినిః, 3.1.9 
5. కాళకృత్సుడు (1) 1. అవస్థితేరితికాశకృత్న:. 1.4.22 
6. జైమిని (10) 1. అన్యార్థం తుజైమినిః ప్రశ్నవ్యాఖ్యానాభ్యామపిచైవమేకే. 1.4.18 
2. తద్భూతస్యతునాతద్భావో జైమినేరపి నియమాత్తద్రూపాభావేభ్యః. 3.4.40 
3. ధర్మంజై మినిరత ఏవ. 3.2.40 

4. పరంజై మినిర్ముఖ్యత్వాల్‌. 4.3.12 

5. పరామర్శం జైమినిరచోదనాచాపవదతిహి. 3.4.18 

6. బ్రాహ్మేణ జైమినిరుపన్యాసాదిభ్యః. 445 

7. మధ్వాదిష్వసంభవాదనధికారంజైమినిః. 1.3.31 

8. శేషత్వాత్పురుషార్ధవాదోయథాన్యేప్వితి జైమిని: 3.4.2 

9. సంపత్తేరితి జైమినిస్తథాహిదర్శయతి. 12.31 

10. సాక్షాదప్యవిరోధం జైమిని:. 1.2.28 

7. బాదరాయణుడు(9) 1. అధికోపదేశాత్తుబాదరాయణ స్యైవంతద్దర్శనాత్‌. 3.4.8 
2. అనుష్టేయం బాదరాయణ: సామ్యశ్రుతేః. 3.4.19 

3. ఏవముపన్యాసాత్పూర్వభా వాద విరోధంబాదరాయణ:. 4.4.7 

4. తదుపర్యపిబాదరాయణ:సంభవాత్‌. 1.3.26 

5. ద్వాదశాహవదుభయం బాదరాయజో తః 4.4.12 

6. పురుషార్థోఒతఃశబ్బారితిబాదరాయణ:. | 3.4.1 

7. పూర్వంతుబాదరాయణో హేతువ్యపదేశాత్‌. 3.2.41 

8. అప్రతీకాలమృనాన్నయతీతి బాదరాయణ ఉభయ ధాదోషాత్తత్ర తుశ్చే. 4.3.15 

9. భావంతుబాదరాయటో ఒస్తీహి 13.33 

8. బాదరి(3) 1. అనుస్మృతేర్చాదరి:. (209 
4.4.10 


2. అభావంబాదరిరాహహ్యేవమ్‌. 


11 
3. సుకృతదుష్కృతే ఏవేతితుబాదరి:. సన 


అనుబంధం - 2 
బ్రవ్మాసూత్రీభాష్యోదావ్యాతానాం శ్రుత్యాదివార్యానామ్‌ 
అకారాదిక్రమణ సూచీ 


అ 

అక్కే(క్కే) చేన్మధు విన్దేత కిమర్థం పర్వతాన్‌ వ్రజేత్‌. 
1305 

అక్షరాత్సరతః పరః(ము.ఉ.2.12). 257, 260, 
263, 264, 434 

అక్షరాత్సంభవతీహ విశ్వమ్‌: 259 

అజ్ఞుష్టమాత్రం పురుషం నిశ్చకర్ష యమో బలాత్‌ 
(మ.భా.3.297.17). 352 

అబ్బుష్టమాత్రః పురుషో జ్యోతిరివాధూమకః 
(కౌ.ఉ.2-4.13). 352 

అబ్బుష్టమాత్రః పురుషోఒన్తరాత్మా సదా జనానాం 
హృదయే సంనివిష్టః(క.ఉ.2.6.17). 355 

అబ్బష్టమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్టతి 
(క.ఉ.4.2.) 352 

అగ్భహ్యో న హి గృహ్యతే (బృ. 4.2.4) 350 

అగ్నిః పాదో వాయు: పాద ఆదిత్య: పాదో దిశః 
పాదః (ఛా.ఉ.3.18.2) 388 

అగ్నిరన్నాదః (బ్బ ఉ.1.4.6) 224 

అగ్నిర్థ్యోతిరహః శుక్ల; షణ్మసా ఉత్తరాయణమ్‌. 
తత్ర ప్రయాతా గచ్చన్తి (భ.గ.8.24).244,1480 

అగ్నిర్మూర్థా చక్షుషీ చన్దసౌర్యా దిశః లోతే 
వాగ్వివృతాశ్చ వేదాః(ము.ఉ.2.1.4) 265 

అగ్నిర్వా అకామయత, అన్నాదో దేవానాం 
స్యామితి(తై, బ్రా.3.1.4.1) 386 

అగ్నిర్వాగ్భూత్వా ముఖం టప్రావిశత(ఐ.ఆ.2.4.2.4) 
530. 935, 1250 

అగ్నిర్వ్వై మృత్యుః. (బృఉ.3.2.10) 1269 


అగ్నిలోకమాగచ్చతి(కౌషీ.1.3) 1490 

అగ్నీషోమీయం పశుమాలభేత[(యజు) 1007 

అగ్నీషోమీయం పశుం సంజ్ఞాపయేత్‌(యజు) 890 

అగ్నేరాసః(తై.ఉ.2-1.11) 811 

అగ్నేర్వేర్లో త్రం వేరధ్వరమ్‌ (యజు) 1218, 1281 

అచక్తుష్కమశ్రోత్రమవాగమన:. (బృఉ. 3.8.8) 
314, 607 

అచిన్త్యాః ఖలు యే భావాన తాంస్తర్కేణ 
యోజయేత్‌ (స్కృ) 534, 601 

అజమజరమమరమ్‌ అస్ఫూలమనణ్వహ్రస్వమదీర్థమ్‌ 
(బృఉ.3.8.8)1394 

అజమనిద్రమస్వప్నమద్వైతం బుధ్యతే తదా 
(గౌ.కా1-16) 541 

అజమజరమమరమ్‌ అస్థూలమనణ్వప్రస్వమదీ ర్భమ్‌ 
(బ.ఉ.3.8.8.) 1394 

అజమనిద్రమస్వప్పమద్వైతం బుధ్యతే తదా 
(గౌ.కా.1.16) 541 

అజామేకాం లోహితశుక్షకృష్ణాం బహ్వీః ప్రజాః 
సృజమానాం సరూపాః. (శ్వే.ఉ.4.5) 450 

అజోఒగ్నీషోమీయః.(యజు) 1281 

అజో నిత్యః శాశ్వతోయం పురాణ: (క.ఉ.2.18)827 

అజో హ్యేకో జుషమాణోఒనుశేతే జహాత్యేనాం 
భుక్తభోగామజో ఒన్యః. (శ్వే ఉ.4.5) 450 

అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః 
(భగీ.5.15) 568 

అణీయాతన్‌ ప్రీహేర్వా యవాద్వా (ఛా ఉ 3.14.3) 
219. 850 


16 బ్రహ్మసూత్ర శాజ్కర భాష్యటు 


అణ్యో్యో మాత్రాఒవినాశిన్యో దశార్ధానాంతు యాః 
స్మృతాః (మ.స్మృ, 1.27) 1457 

అత ఊర్ధ్వం విమోక్షాయైవ బ్రూహి 
(బృ-ఉ.4.3.14) 421, 829, 1237 

అతశ్చ సంక్షేపమిమం శృణుధ్వం నారాయణః 
సర్వమిదం పురాణః (శాంప. 303 115) 515 

అతశ్చ సర్వా ఓషధయో రసాశ్చ. (ము ఆ 2.19) 
(మహా.నా. 8.5) 

అతస్తం న కశ్చన పాప్మాస్పృశతి (ఛా.ఉ 8.6.3) 1031 

అతిరాశ్రే షోడశినం గృహ్లాతి. 39, 602 

అతివాద్యసీత్యతి వాద్యస్మీతి బూయాత్‌ 
నాపహ్నువీత. (ఛా.ఉ 7 15.4) 301 

అతోఒన్యదార్తమ్‌ (బృ.ఉ. 3.4.2) 310, 800, 1226 

అతో వై ఖలు దుర్షిషపతరమ్‌(ఛా.ఉ.5.10.16)1002 

అత్యన్తమాత్మానమాచార్యకులే ఒవసాదయన్‌ 
(ఛా.ఉ.2.23.1) 1361 

అత్ర పితాఒపితా భవతి (బృ.ఊ.4.3.22) 1403 

అత్ర బ్రహ్మ సమశ్చుతే. 1469 

అత్ర స్తేనోఒస్తేనో భవతి (బృఉ.10 3.12). 1045 

అత్రాయం పురుషః స్వయంజ్యోతిర్భవతి 
(బృ.ఉ.4.3.9). 832 

అతైవమా భగవానమూముహన్న డ్రేత్య సంజ్ఞాస్తి 
(ము.ఊ.2.4.12) 497 

అత్రైవసమవలియన్తే. 1466 

అథ కోఒహమ్‌. (ఐ.ఉ.3.11) 1154 

అథ ఖలు క్రతుమయ: పురుషః యధాక్రతురస్మిన్‌ 
లోకే. (ఛా.ఉ 3.14.1) 209 

అథ ఖలు ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మా ఇదం శరీరం 
పరిగృహ్యోత్థాపయతి. (కౌ.బ్రా.3.3) 191. 199 

అథ ఖల్వముమాదిత్యం సప్తవిధం సామోపాసీత 
(ఛా.ఉ.2.9.1) 1419 

అథ ఖల్వైత స్యైవాక్షరస్యోపవ్యాఖ్యానం భవతి 
(ఛా.ఉ.1.1.10) 1127 


అథ తత ఊర్థ్వ ఉదేత్య నైవోదేతా నాస్తమేతా ఏకల 
ఏవ మధ్యే స్థాతా (ధా.ఉ.3.11.1) 1213 

అథ తత్త్యదర్శనోసాయో యోగః (యోగ.సూ.) 521 

అథ తస్య భయం భవతి (తై. ఉ. 2,7) 143 

అథ తే శతం పిత్యాణాం జితలోకానామానన్సాః స 
ఏకః కర్మదేవానామానన్దః (బృ.ఉ.4.3.33) 972 

అథ పరా యయా తదక్తరమధిగమ్యతే. 
(ము.ఉ.1.1.5) 256, 260, 1218 

అథనామధేయమ్‌, సత్యస్యసత్యమ్‌, 
ప్రాణావైసత్యమ్‌, తేషామేషసత్యమ్‌. 
(బృఉ.2.10.20) 1081 

అథ పరివ్రాడ్‌ వర్లవాసాముణ్లోఒపరి గ్రహః.(జాబా.5) 
523, 1332 

అథ పునరేవ ప్రతీ వా వ్రతీ వా స్నాతకో వా. 
(జాబా.4) 1331 

అథ మర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమచ్చుతే 
(బృ.ఉ.4.4.7) 292 

అథ య ఆత్మా స సేతుర్విధృతిరేషాం లోకానా " 
మసంభేదాయ(ఛా.ఉ.8.4.1) 330, 1090 

అథ య ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్తమిత్యుపాసతే 
ధూమమభిసంభవన్తి(ఛా.ఉ.5.10.6) 967 

అథ య ఇహాత్మానమనువిద్య వ్రజన్త్యేతాంశ్చ 
సత్యాన్‌ కామాన్‌ తేషాం(ఛా.ఉ.8.1.6) 326, 
1236, 1532 

అథ యఏతౌ పన్ఫానౌ న విదుస్తే కీటాః పతజ్ఞా 
యదిదం దన్దశూకమ్‌ (బృ ఉ.6.2.16) 1209 

అథ య ఏష సంప్రసాదో ఒస్మాచ్భరీరాత్సము త్థాయ 
పరం జ్యోతిరుపసంపద్య (ఛా.ఉ.8.3.4) 332, 
344 

అథ య ఏషోఒన్తరక్షిణీ పురుషో దృశ్యతే. 
(ఛా.ఉ.1.7.5) 154, 1091, 1234 

అథ య ఏషోలన్తరాదిత్యే హిరణ్మయః: పురుషో 
దృశ్యతే. (ఛా.ఊ.1.6.6) 154. 1091, 1234 


శ్రుతివాక్యాదిసూచీ 17 


అథ యత్రాన్యత్పశ్యతి తదల్పం తన్మర్త్యమ్‌ 
(ఛా.ఉ.7.24.1) 1501 

అథ యశ్రెతదస్మాచ్ళరీరాదుత్రామత్యలై తైరేవ 
రశ్మిభిరూర్ధ్యం క్రామతే. (ఛా.ఉ.8.6.5) 414, 1476. 

అథ యశైతదాకొశమనువిణ్ఞం చక్తుః స చాక్తుషః 
పురుషదర్శనాయ చక్షురథ(ఛా.ఉ.8.12.4) 937 

అధ యథాస్యై ప్రజ్ఞాయై సర్వాణి భూతాన్యేకీభవన్తి 
తద్వ్యాఖ్యాస్యామః (కౌ,బ్రా,3.4.) 204. 

అథ యదతః పరో దివో జ్యోతిర్టీప్యతే విశ్వతః 
వృష్టేషు (ఛా.ఉ.3.13.7) 172, 189. 

అథ యదిదమస్మిన్‌ బ్రహ్మపురే దహరం పుణ్ణరీకం 
వేళ్ళ దహరోస్మిన్తరాకాశః 320, 1235, 1476, 1514. 

అథ యదిదమాసీత్‌ బ్రహ్మపురే దహరం పుణ్ణరీకం 
వేశ్మ (ఛా.ఉ.8.1.1) 1476, 

అథ యదు చైవమస్మిన్‌ శవ్యం కుర్వన్తి యది చ 
నార్చిషమేవాభిసంభవన్తి (ఛా.ఉ.4.5.5.) 244. 

అథ యద్యజ్ఞ ఇత్యాచక్షతే బ్రహ్మ చర్యమేవ తత్‌ 
(భా.ఉ.8.5.1) 1340. 

అధ యః స్వప్పే పురుషం కృష్ణదన్తం పశ్యతి స 
ఏనం హన్తి 562,1018 

అథ యా ఏతా హృదయస్య నాడ్యః 
(ఛా.ఉ.8.6.1)1476 

అథ యే శతం పిత్తాణాం జితలోకానామానన్దాః స 
ఏకః కర్మదేవానామ్‌ (బృఉ.4.3.33)972. 

అథ యోఒన్యాం దేవతాముపాస్తేఒ 
న్యోసావన్యోఒహ మస్మీతి న స వేద యథా పశు 
వం స దేవానామ్‌. (బృఉ.1.4.10). 970, 1402. 

అథ యోఒయం శారీర ఉపద్రష్టా స క్షేత్రజ్ఞస్తావేతౌ 
సత్ష్వక్షేత్రజ్ఞా( పైజ్సిరహ.బ్రా.) 

అధ యో వేదేదం జిఘాణీతి స 
అఆత్మా(ఛా.ఉ.8.12.4)832 

అధ రథాన్‌ రథయోగాన్‌ పథః 
సృజతే(బృఉ.4.3.10)1011. 


అథ సత్యవతః కాయాత్పాశబద్ధం 
వశంగతమ్‌(మ.భా.3.297.17)352 

అథ సప్తవిధస్య (ఛా.ఉ.2.8 101410 

అథ సోఒభయం గతో భవతి(తై.ఉ.2.7)143 

అథ హ ప్రాణా అహంగశ్రేయసి 
వ్యూదిరే(ఛా.ఉ.5.1.6)929 

అథ హయ ఏతానేవం 
పజ్బాగ్నీన్వేద(ఛా.ఊ.5.10.10)1115 

అథ హయ ఏవాయం ముఖ్య: 
ప్రాణస్తముగ్గీథము పాసాంచక్రిరే(ఛా.ఉ.1.2.7)1124 

అథ హ యాజ్ఞవల్క్యస్య ద్వే భార్యే 
బభూవతుర్మైత్రేయీ చ కాత్యాయనీ చ. 
(బృ ఉ.4.5.1) 1336 

అథ హ శౌనకం చ కొషేయమభిప్రతారిణం చ 
కాక్షసేనిం పరివిష్యమాణౌ బ్రహ్మచారీ వివిక్షే 
(ఛా.ఉ.4.3.5) 404 

అథ హేమమాసన్యం ప్రాణముచుస్తం న 
ఉద్గాయేతి(బృ ఉ.1.37) 941, 1124 

అథా కొమయమానో యోఒకామో నిష్కామ 
అప్తకామ ఆత్మకామో భవతి (బృఊ.4.4.6) 
1313, 1465 

అథాత ఆదేళో నేతి నేతి (బృఉ.2.3.6) 1055, 
1074, 1079, 1089 

అధాతః క్రత్యర్థపురుషార్థయోర్డిజ్ఞాసా (జై.సూ.4.1.1)98 

అథాతో ధర్మజిజ్ఞాసా (జై.సూ.1.1.1) 98 

అథాతో నిఃశ్రేయసాదానమ్‌ (కౌషీ.2.14) 1138 

అధాతో రేతసః సృష్టి: ప్రజాపతే రేతో దేవాః (ఐ.బ్రా.) 
1151 

అథాతో వ్రతమీమాంసా (బృ. ఉ.1.5.21) 1253 

అధాధ్యాత్మమ్‌. (ఛా.ఉ. 1.7.1) 154 

అథాస్మిన్‌ ప్రాణ ఏవైకధా భవతి (కౌషీ. 4.20) 477 

అథాస్య వేదముపశ్ళణ్వతః త్రపుజతుభ్యాం 
శోత్రప్రతిపూరణమ్‌. 408 


18 (బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


అధే మమేవ నాస్నాద్యోయం మధ్యమ: ప్రాణః 
(బ్బఉ,1.5.21) 943 

అధైతమేవాధ్వానం పునర్నివర్తతే 
యథేతమాకాశమాకాశాద్వాయుం 
వాయుర్భూత్వా (ఛా.ఉ.5.10.5) 1000 

అథ్జెతయో: వధోర్న కతరేణ చ తానీమాని 
క్రుద్రాణ్యసకృదావర్తీని (ఛా.ఉ.5.10.8)994,1485 

అధైతైరేవ రశ్మిభిరూర్ద్య ఆక్రామతే(ఛా.ఉ .6.5) 1482 

అధైన మేతే ప్రాణా అభిసమాయన్తి(బృ ఉ.4.4.1)954 

అథో హ ఆహుర్ణాగరితదేశ ఏవాస్యైష ఇతి యాని 
హ్యేవ జాగ్రత్‌ పశ్యతి (బ్బ ఉ.4.3.14) 1013 

అథోత్తరేణతపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయావిద్యయాత్మా 
నమన్విష్యాదిత్యమభియన్న్త(ప్ర.ఉ.1.10) 244 

అథోయ ఏవం విద్వాన్‌ ప్రాణే నిః శ్రేయసం 
విదిత్వా (కౌషీ. 1.14) 1138 

అదృష్టం ద్రష్ట్ర(బ్బ ఉ.3.8.11) 1394 

అదృష్ణో ద్రష్టాఒశ్రుతః శ్రోతొఒమతో మన్తాఒవిజ్ఞాతో 
విజ్ఞాతొ (బృఉఊ.3.7.23) 252 

అదోమృ: పరేణ దివమ్‌ (ఐత.1.2) 1149 

అద్భ్యః పృథివీ. 812 

అధస్తాత్సమిధం ధారయన్‌ అనుద్రవేదుపరి హి 
దేవేభ్యో ధారయతి (యజు) 1327 

అధీహి భగవ ఇతి హోపససాద(ఛా.ఉ.7.1.1) 406 

అధ్యాత్మయోగొధిగమేన దేవం మత్వా ధీరో 
హర్షశోకౌ జహాతి (క.ఉ.1.2.12) 446 

అధ్వర్యవే సజనీయం శస్యమ్‌ (యజు) 1282 

అనన్తమపారమ్‌ (బృ ఉ.2.4.12) 286 

అనన్తరోఒబాహ్యః కృత్న్న: ప్రజ్ఞానఘన 
ఏవ(బృ ఉ.4.5.13) 831 

అనన్తం వై మనోఒననా విశ్వేదేవాః(బ్బృ ఉఊ.3.1.9) 73 

అనన్వాగతం పుణ్యేనానన్వాగతం పాపేన తీర్లో హి 
తదా సర్వాన్‌ శోకాన్‌ హృదయస్య భవతి 
(బృ చఉ.4.3.22) 421 


అనన్వాగతస్తేన భవత్యసంగోహ్యయం పురుషః 
(బృ ఉ.4.3.15) 421 

అనశ్నన్యో ఒభిచాకశీతి (ము.ఉ.3.1.1) 224, 227, 
133, 234, 296 

అనాదినిధనా నిత్యా వాగుత్సృష్టా స్వయంభువా, ఆదౌ 
నేదమయిీ దివ్యా యతః సర్వాః 'ప్రవృత్తయః. 368 

అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే 
(భ.గీ.13.12) 1056 

అనాదిమాయయా సుప్తో యదా జీవః ప్రబుధ్యతే 
(గౌ.కా. 1.16) 541 

అనాద్యనన్తం మహతః పరం ధ్రువం నిచాయ్య తం 
మృత్యుముఖాత్రముచ్యతే (క.ఉ.2.3.15) 439 

అనాశ్రమీ న తిష్టేత దినమేకపి ద్విజః(యాజ్ఞ.స్మృ)1360 

అనాశ్రిత: కర్మఫలం కార్యం కర్మ కరోతి యః (భ,గీ. 
6.1) 1355 ' 

అనిత్యమితి చ విశేషతః ప్రతిషేధాభావః (వై.సూ.4.1.4) 
674 

అను మ ఏతాం భగవో దేవతాం శాధి యాం 
దేవతాముపాస్సే(ఛా.ఉ.5.2.2) 1387 

అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్‌. 
(భ,గీ.6.45) 1359, 1382 

అనేన జీవేనాత్మనానువ్రవిశ్య నామరూపే 
వ్యాకరవాణి (ఛా.ఉ.6.3.2)417,475,493,588, 
616, 827, 945, 1024, 1060. 

అన్థవజ్ఞడవచ్చాపి మూకవచ్చ మహీం చరేత్‌. 1379 

అన్థో భవతి 1523 

అన్నమయం హి సోమ్యమనఆపోమయ: ప్రాణ 
'స్తేజోనుయీ వాక్‌ (ఛా.ఊ.6.5.4)820,910,1451 

అన్నమశితం ్రేధా విధీయతే తస్య యః స్థవిష్టో 
ధాతు స్తత్పురీషం భవతి. (ఛా.ఉ.6.5.1)950. 

అన్నాదో వసుదానో విన్షతే వసు య ఏవం వేద 
(బృ.ఉ.4.4.24) 182. 

అన్నేన సోమ్య శుట్లేనాపో మూలమన్విచ్ళాద్భిః 
సోమ్య శుళ్లేన తేజో. (ఛా.ఉ.6.8.4)471 | 


శ్రుతివాక్యాదిసూచీ 19 


అన్యత్సరమస్తి (బృఉ.2.3.6) 1081 

అన్యత్ర ధర్మా దన్యత్రాధర్మాత్‌ (కఉ. 1714) 69, 
227, 353, 413, 441, 1013, 1222, 1501 

అన్యత్ర భూతొచ్చ భవ్యాచ్చ యత్తత్పశళ్యసి తద్వద 
(క.ఉ.1.2.14) 69, 353, 413, 441. 

అన్యత్రమానా అభూవం నాదర్శ మన్యత్రమనా 
అభూవం నాశ్రౌషమ్‌ (బృఉ.1.5.3) 856. 

అన్యత్రాయతనమలబ్వా ప్రాణమేవోపశ్రయతే 
(ఛా.ఉ. 6.8.2) 1027. 

అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి (కే.ఉ.1.3) 
75, 1055. 

అన్యన్నవతరం కల్యాణతరం రూపం కురుతే 
(బృఉ.4.4.4.) 954. 

అన్యం వరం నచికేతో వృణీష్వ (క.ఉ. 1.21)446. 

అన్యా వాచో విముజ్బాథ (ము.ఉ. 2.25) 291. 

అన్యోఒన్తర ఆత్మా (తై.ఉ.2.2) 138. 

అన్యోఒన్తర ఆత్మాననమయః (తై.ఉ.2.5) 138. 

అన్యోఒన్తర ఆత్మా మనోమయ; (కై.ఉ.23) 144 

అన్యోఒన్తర ఆత్మా విజ్ఞానమయ: (తై.ఉ. 2.4) 144. 

అన్యోఒసావన్యోహమస్మీతి న స వేద యథా పశు! 
(బ్బ ఉ. 1.4.10) 499. 

అన్వేష్టవ్యాత్మవిజ్ఞానాత్‌ ప్రాక్‌ ప్రమాతృత్వమాత్మన: 
99 

అపాగాదగ్నేరగ్నిత్వమ్‌ వాచారమృణం వికారో 
నామధేయం (ఛా.ఉ.6.4.1) 555. 

అపాణిపాదో జవనో గ్రహీతా పశ్యత్యచక్తుః స శృణోత్య 
కరః, స వేత్తి వేద్యం న చ తస్యాస్తి వేత్తా తమాహు 
రగ్ర్యం పురుషం' మహాన్తమ్‌ (శ్వే.ఉ.3.19) 608 

అపి తు వాక్యశేషత్వాదితరపర్యుదాసః స్యాత్రతి షేధే 
వికల్ప: స్యాత్‌ (జై.సూ. 10.8.15) 1195. 

అపి రోదెత్రీవ, 1523 

అపోహాస్యై శ్రద్ధాం సంనమన్తే పుణ్యాయ కర్మణే. 965. 

అప్రతర్మ్యమువిజ్ఞేయం ప్రసుస్తమివ సర్వతః 
(మను.న్న. 1.5) 252. 


అప్రాణో హ్యమనాః శుభ్రః (ము.ఉ. 2.1.2) 65, 
209, 907, 922. 

అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి 
(భ.గీ. 6,37) 1381. 

అభయం వై జనక ప్రాప్తోఒసి (బ్బ ఉ.4.2.4) 70, 
565, 603, 1507. 

అభిసమావృత్య కుటుమే (ఛా.ఉ.8.15.1) 1375. 

అముష్మాదాదిత్యాత్రతాయన్తేతా ఆసు నాడీషు 
సృష్తా అభ్యో నాడీభ్యః (ఛా.ఉ. 8.6.2) 1477. 

అమృతత్వం చానుపోష్య 1464. 

అమృతత్వస్య తునా శాస్తి విత్తేన (బృ ఉ.2.4.2)489 

అమృత స్యైష సేతు: (ము.ఉ.2.2.5) 291, 

అమౌనం మౌనం చ నిర్విద్యాథ బ్రాహ్మణః. 1370. 

ఆయం పురుషః ప్రాజ్టేనాత్మనా సంపరిష్వక్తో న బాహ్యం 
కించన వేదనాన్తరమ్‌ (బృఉ.4.3.21) 420. 

అయమగ్శిర్వెశ్వానరో యోజయమన్తఃపురుషే 
యేనేదమన్నం పచ్యతే యదిదమద్యతే 
(బృఊ.5.9) 270. 

అయమాత్మా బ్రహ్మ (బ్బ ఉ.2.5.19) 
54,73,84,196.827. 

అయం లోకో నాస్తి పర ఇతి మానీ పున: 
పునర్వశమాపద్యతేమే (క.ఉ.2.6) 991. 

అయం వావ లోక ఏషోఒగ్నిశ్చితః (బ్రా) 1270, 
1278, 1333. 

అయం వై నః శ్రేష్ట (బ్బఉ. 15.21) 942. 

అయం శారీర ఆత్మా ప్రాష్టేనాత్మనాన్వారూఢ 
ఉత్సర్ణన్‌ యాతి (బృఉ.4.3.35) 420. 

అరణ్యమియాదితి పదం తతో న 
పునరేయాదిత్యుపనిషత. 1361 

అర్కే(క్కే)చే న్మధువిన్దేతకిమర్థంపర్వతాన్‌ వ్రజేత్‌.1305 

అర్బిషో=హః (ఛా.ఉ. 4.15. 5; 5.10.1) 1493. 


20 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


అర్వాగ్బిలశ్చమస ఊర్ధ్యబుధ్నః (బృ ఊ.2.2.3) 451. 


అవకీరిపచుళ్చ తద్వాదాధానస్యాప్రాస్తకాలత్వాత్‌ 
(జై.సూ. 6.8.21) 1363. 

అవాగమనాః (బృ. 3.8.8) 194 

అవికార్యోఒయముచ్యతే. 78 

అవిజ్ఞాతం విజ్ఞాత్మ (బృ.ఉ. 3.8.11) 1394. 

అవిద్యా చ (వై.సూ. 4.1.5) 674 

అవ్యక్తం పురుషే బ్రహ్మన్నిర్గుణే సంప్రలీయతే 
(శాం.ప.341.31) 515. 

అవ్యక్తలిబ్లో ఒవ్యక్తాచార:. 1379 

అవ్యక్రోబయమచిన్తో ఒయమవికార్యోయముచ్యతే 
(భ.గీ.2.25) 534, 1083, 

అశబ్దమస్పర్శమరూసమవ్యయమ్‌ (క.ఉ.1.3.15) 
155, 159, 439, 1048, 1052. 

అశరీరం వావ సన్తం న ప్రియాప్రియే స్పృశతః 
(ఛా.ఉ.8.12.1) 65, 92, 415, 1523 

అశరీరం శరీరేష్వనవ స్థేష్యవస్థితమ్‌ 
(క.ఉ.1.2.21,22) 65, 339 

అశిశిషతి నామ (ఛా.ఉ.6.8.3) 1459 

అశ్వ ఐవ రోమాణి విధూయ పాపం చ్చ ఐవ 
రాహోర్ముఖాత్‌ ప్రముచ్య ధూత్వా 
(ఛా.ఉ.8.13.1) 1190, 1199 

అష్టా గ్రపహా అష్టావతిగ్రహాః (బృఊ.3.2.1) 912 

అసంగో హ్యయం పురుషః(బృఉ.4.3.15) 65, 
523, 1237 

అసదేవేదమగ్ర ఆసీత్‌ త్తత్సదాసీత్‌ తతృమభవత్‌ 

. (ఛా.ఉ.3.19.1) 468, 474, 573 

అసద్వా ఇదమగ్ర ఆసీత్‌ తళో వై 
సదజాయత(తై.ఉ.2.7.1) 468, 473, 903 

అసన్నేవ స భవతి అసద్రహ్మేతి వేద చేత్‌. అస్తి 
బ్రహ్మేతి చేద్వేద సన్తమేనం తతో విదుః 
(తై.ఉ.2.6.1) 473, 1077 

అసుష్తః సుప్తానభిచాకశీతి (బృ ఉ.4.3.11) 832 

అసౌ వా ఆదిత్యో దేవమధు (ఛా.ఉ. 3.1.1) 388 


అసౌ వావ లోకో గోతమాగ్ని:(ఛా.ఊ.5.4.1) 964, 1269 

అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా. 967 

అస్తి భగవో నామ్నో భూయః (ఛా. ఉ. 7.1.5) 301 

అస్తి భగవో వాచో భూయః (ఛా.ఉ, 7.2.2) 301 

అస్తీత్యేవోపలబ్ధవ్యః(క.ఉ.6.10) 1061, 1077 

అస్ఫూలమనణు (బృ. 3.8.8) 127, 565, 598, 
799, 1047, 1052, 1384, 1394, 1505 

అస్మిన్‌ కామాః సమాహితాః (ఛా.ఉ.8.1.4) 327 

అన్య మహతో భూతస్య (బృ. 2.4.10; 4.5.11) 
46, 489, 1310 

అస్య లోకస్య కా గతిరాకాశ ఇతి హోవాచ 
(ఛా.ఉ.1.9.1) 161 

అస్య సోమ్య పురుషస్య ప్రయతో వాజ్‌ మనసి 
సంపద్యతే (ఛా.ఉ.6.8.6) 1446 

అస్యైవ శరీరస్య నాశమన్వేష నశ్యతి(ఛా.ఉ.8.3.1)246 

అహం కృత్స్మస్య జగతః ప్రభవః 
ప్రలయస్తథా(భ.గీ.7.6) 515 

అహం బ్రహ్మాస్మి (బృఉ.1.4.10) 73, 202, 222, 
564, 827, 851, 890, 1087, 1526 

అహమన్నమహమన్నాదః(తై.ఊ.3.10.6) 265 

అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః 
(భ.గీ.10.2) 534 

అహముక్థమస్మీతి విద్యాత్‌ (ఐ.ఆ.2.12.6) 118, 1335 

అహమేవాధస్తాత్‌ (ఛా.ఉ.7.25.1) 1099 

అహరేవైతద్రాత్రౌదధాతి 1477 

అహ అరే త్వా శూద్ర తవైవ సహ 
గోభిరస్తు(ఛా.ఊ.4.2.30) 400 

అహింసన్‌ సర్వభూతాన్యన్యత్ర తీర్థేభ్యః, 884 

అహోరాత్రేషు తే లోకేషు సజ్జన్తే, 1490 

చ 

ఆకాశఆత్మా (లై, ఉ,1.7-1) 781 

ఆకాశ ఏవ తదోతం చ ప్రోతం చ. 312 

ఆకాశం ప్రత్యస్తం యన్తి (ఛా.ఉ.1.9.1.) 163 


శ్రుతివాక్యాదిసూచీ 21 


ఆకాశవత్సర్వగతశ్చ నిత్యః (గౌడకా.3.3) 155, 

216, 781, 800, 836, 1100, 1504 
అకాశశరీరం బ్రహ్మ(తై.ఉ.1.6.2) 781, 784 
అకొశళ్చ ప్రతిష్టిత: (బ్బ ఉ.4.4.17) 462 
అకొశాచ్చ(న్టమైష సోమో' రాజా(ఛా.ఉ.5.10.4) 967 
అకాశాద్వాయుః:(తై.ఉ.2.1) 802, 815 
అకాళో వై నామ నామరూషయోర్నిర్వహితా 

(ఛాఊ.6. .14.1)161,165,331,332,4 16,567,946,1052 
ఆకాళో హైవేభ్యో జ్యాయానాకాళశ: పరాయణమ్‌ 

(ఛ.ఉ.1.9.1) 163, 1129 
ఆచారహీనం న పునన్తి వేదాః (స్పృతి) 998 

అచార్యకులాద్వేదమధీత్య యథావిధానం గురోః 

కర్మాతిశే షేణాభిసమావృత్య (ఛా.ఉ.8.15.1) 

1307, 1314 
అచార్యవాన్‌ పురుషో వేద తస్య తావదేవ చిరం 

యావన్న విమోక్ష్యే ఒథ సంపత్స్యే 

(ఛా.ఉ.6.14.2) 116, 1301 
ఆచార్యస్తు తే గతిం వక్తా (ఛా.ఉ.4.14.1) 241 
ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతన్తుం 

మా వ్యవచ్చేత్సీ:. (తై. ఉ.1.11.1) 1322 
అచార్యేణాభ్యనుజ్ఞాతశ్చతుర్ణామేకమాశ్రమమ్‌ 

(స్మృతి) 1361 
ఆల్బజం జీవముద్భిన్నజమ్‌ (ఛా.ఉ.6.3.1) 999 
ఆత్మన ఆకాశ; సంభూతః(తై.ఉ.2.1) 468, 714, 794 
ఆత్మన ఏవేదం సర్వమ్‌ (ఛా.ఊ.7.26.1) 125 
ఆత్మన ఏష ప్రాణో జాయతే (ప్ర.ఉ.3.3) 125 
ఆత్మన: ప్రాణః (ఛా.ఉ.7.26.1) 309 
ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి 

(బృఉ.2.4.5) 1310 
ఆళ్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం 

సర్వం విదితమ్‌ (బ్బ ఉ.4.5.6) 504, 787 
ఆత్మని విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీదం 

సర్వం యదయమాత్మా (బృ ఉ.2.4.6) 491 


ఆత్మనే వా యజమానాయ వాయం కామం 
కామయతే, తమాగాయతి(బృఉ.1.3.28) 1368 

ఆత్మనైవాయం జ్యోతిషాస్తే (బ్బ్భ.ఉ.4.3.6) 350 

ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేనేదం 
సర్వం విదితమ్‌ (బృఉ.2.4.5) 907 

ఆత్మనో వై శరీరాణి బహూని భరతర్షభ. (మ.భా) 359 

ఆత్మన్యేం చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే 
(భ.గీ.3.17) 1397 

ఆత్మరతి రాత్మక్రీడః(ఛా.ఉ.7.25.2) 1526 

ఆత్మలాభాన్న పరం విద్యతే. (స్మృతి) 140 

ఆత్మానం చేద్విజానీయాదయ మస్మీతి పూరుషః, 
కిమిచ్భన్‌ కస్య కామాయ శరీరమనుసంజ్యరేత్‌. 
(బ్బ ఉఊ.4.4.12) 84 

ఆత్మానమన్విచ్చ గుహాం ప్రవిష్టమ్‌. 231 

ఆత్మానమేవ లోకముపాసీత. (బృఉ.1.4.5) 62 

ఆత్మానమేవేమం వైశ్వానరం సంప్రత్యధ్యేషితమేవ 
నో బ్రూహి(ఛా.ఊ.5.11.6) 268 

ఆత్మానం రధినం విద్ధి శరీరం శతు (క 
రథమేవతు(క.ఉ.1.3.3) 232, 427 

ఆత్మానం విదిత్వా పుత్రాద్యేషణాభ్యో వ్యుత్ణాయ 
చిక్రాచర్యం చరన్తి (బ్బ ఉ.3.5.1) 1374 

అత్మాన్వేష్టవ్యః (ఛా.ఉ.) 140 

ఆత్మా వా ఆరే ద్రష్టవ్యః (బృ ఉ.2.4.5) 62, 83, 
84, 590, 864, 1301, 1336, 1387 

ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్‌, నాన్యత్కించన 
మిషత్‌ స ఈక్షత లోకాన్ను సృజా ఇతి. న ఇమాన్‌ 
లోకానసృజత, (ఐ,ఉ.1.1.1)54,105,470,572,1149 

అత్యేత్యేవోసాపీత (బృ ఉ.1.4.7) 62 

ఆత్మేష్టియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ:. 
(క.ఉ.1.3.4) 80, 427, 865 

అత్మైవాధస్తాత్‌. (ఛా.ఉ. 7.25.2) 1099 

ఆత్మైవేదమగ్రఆసీత్‌ పురుషవిధ: (బ్బ-ఉ.1.4.1) 
1151, 1152 


22 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


అత్మైవేదం సర్వమ్‌ (ఛా.ఉ. 7.25.2) 498, 541, 
555, 1099, 1505 

ఆదికర్తా స భూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత. 267,1151 

అదిత్య ఉద్గీథః (ఛా.ఉ.1.5.1) 1390 

ఆదిత్యః పురుషో భూత్వా కున్తీముపజగామ హ 
(మ.భా.) 393 

ఆదిత్యాచ్చ్చవునఎ చగ్చమసో విద్యుతం 
తత్పురుషోఒమానవః (ఛా.ఊ.4.15.5) 244, 1489 

అదిత్యే పురుషశ్చనమసి పురుషః (మై.ఊ.6.35) 477 

ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ:. (ఛా.ఉ.3.19.1) 73, 
388, 1401, 1406, 1414 

ఆనస్ట్ర అత్మా(తై.ఉ.2.5) 145 

అఆనన్దం బ్రహ్మణో విద్వాన్‌ (తై.ఉ.2.9)70, 148, 149 

ఆనన్దాద్ధ్యేవ ఖల్విమాని (తై.ఊ.3.6.) 44 

అనన్లోఒజరోఒమృతః (కౌషీ.3.9.) 191, 193 

ఆనన్లో బ్రహ్మేతి వ్యజానాత్‌. (తై.ఉ.3.6.) 133, 149 

ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్యన్నపరః 
కించనాస (బు.సం. 8.7.17) 922 

అస ఏవ తదశితం నయనే (ఛా.ఉ.6.8.3) 123 

ఆపః పురుషవచస:(ఛా.ఊ.5.3.3) 1456 

ఆపయితా హ వై కొమానాం భవతి (ఛా.ఉ.1.1.7) 
1135, 1244, 1335 

ఆపశ్చాన్నమసృజన్త (ఛా.ఉ.5.2.4) 1451 

ఆపూర్వమాణ పక్షాద్యానుదచే తి మాసాన్‌ తాన్‌ 
(ఛా.ఉ.4.15.9) 1479 

ఆపోఒబ్రువన్‌(శ.బ్రా. 6.1.3.4) 393, 529 

ఆపో హాస్మై శ్రద్ధాం సంనమన్తే పుణ్యాయ కర్మణే.965 

ఆప్నోతి మనసస్ఫతిమ్‌, (తై.ఊ.1.6.2) 1542 

ఆప్నోతి స్వారాజ్యమ్‌ (తై.ఉ.1.6.2) 1540, 1542 

ఆమ్నాయస్య క్రియార్థత్వాదానర్థక్యమతదర్భానామ్‌ 
(జై.సూ.1.2.1) 50, 59, 88 

ఆయురమృతముపాస్స్వాయు; ప్రాణః(కౌషీ.3.2) 204 

ఆరణ్యానాకాశేష్వాలభేరన్‌ (యజు.) 780 


ఆరాగ్రమాత్రో హ్యవరోఒపి దృష్టః (శ్వే.ఉ.5.8) 838 

ఆరూధపతితం విప్రం మణ్ఞలాచ్చ వినిస్సృతమ్‌ 
(స్మృతి) 1367 

ఆరూధో నైష్టికం ధర్మం యస్తు ప్రచ్యవతే పునః 
(స్మృతి) 1363, 1367 

ఆర్షం ధర్మోపదేశం చ వేదశాస్తావిరోధినా 
(మను.స్మృ. 12.106) 547 

ఆలోమభ్య ఆనభఖాగ్రేభ్య: (ఛా.ఉ. 8.8.1) 844 

ఆవిమోక్షాచ్భరీరస్యసో నుతి ష్టేద్యథా విధి (స్మృతి) 1361 

ఆశిశిషతి నామ (ఛా.ఉ. 6.8.3) 1459 

ఆశ్చర్యోఒస్య వక్తా కుశలోఒస్య లబ్బాశ్చర్యో జ్ఞాతా 
కుశలానుశెష్టః (క.ఉ.1.7) 1381 

ఆసు తదా నాడీషు సృప్తో భవతి (ఛా.ఉ.8.6.3.) 1030 

ఆహారశుర్భౌ సత్వశుద్ధిః. 1349 

a 

ఇతి తు పజ్బమ్యామాహుతావాపః పురుషవచసో 
భవన్తి (ఛా.ఉ.5.9.1) 956, 965 

ఇతి తు పజ్బావిధస్య(ఛా.ఉ.2.7.2) 1419 

ఇతి ను కామయమానః. (బ్బ ఉ.4.4.6) 1313, 1469 

ఇత్యధిదైవతమ్‌(ఛా.ఉ.1.6.8) 154 

ఇదం తచ్చిర ఏష హ్యర్వాగ్బిలశ్చమసః 
(బృ్బఉ.2.2.3) 452 

ఇదంమహద్భూతమనన్తమపారం విజ్ఞానఘన 
ఏవైతేభ్యో భూతేభ్యః సముత్థాయ 
తాన్యేవానువినశ్యతి. (బ్బ ఉ.2.4.12) 487 

ఇదం వా వ తద్యదిదమస్మిన్నన్తః పురుషే జ్యోతి: 
(ఛా.ఉ.113.7) 176 

ఇదం శరీరం పెరిగృహ్యోత్థాపయతి. 202, 204 

ఇదం సర్వమసృజత (తై.ఉ.2.5) 470 

ఇదం సర్వం యదయమాత్మా (బృఉ.2.4.6) 84. 
489, 491, 495, 498, 541, 555, 788, 1384 

ఇన్హ్రాయ రాజ్టే పురోడాశమేకాదళకపాల 
మిన్ర్రాయాధిరాజాయే స్రాయస్వరాజ్డే. 1254 


యపమేన్టే:.యూ 


ల. మమ (sy 43- (41 | 


పసం షం /4 
డట. మణయం సు. పుయయంణ ళయతె/్టే న్‌ 2519) Per 
(శ్రుతివాక్యాదినూచీ 23 


ఇన్టియం వై త్రిష్టప్‌. 1193 
ఇన్టియాణాం గ్రహత్వం 
విషయాణామతిగ్రహత్వమ్‌. (బృఉ.3.2) 428 
ఇన్టియాణాముపరమే మనోఒనుపరతం యది 
(శం 275.24) 870 
శ ఇన్టియాణి హయానాహుర్విషయాం స్తే al రోన్‌ 
(క.ఉ.1.3.10) 428, 1146 9 4 3 4 ‘a. 


ఇట్టో హ వై దేవానామభిప్రవవాజ 
- విరోచనోఒసురాణామ్‌ (ఛా.ఊ.8.7.2) 392 
ఇమంశరీరం పరిగృహ్య (కౌషి. 3.3.) 191, 199 
ఇమావేవ గౌతమభరద్వాజావయమేవ 
గోతమోఒయం భరద్వాజః(బృఉ.2.2.4) 388 
ఇమాః సర్వాః ప్రజా అహరహర్గచ్భన్త్యః ఏతం 
బ్రహ్మలోకం న విన్దన్తి (ఛా.ఉ.8.3.2) 328 
ఇమాః సర్వాః ప్రజాః సతి సంపధ్య న విదుః సతి 
సంపద్యామహ ఇతి. (ఛా.ఉ.6-9.2,3) 328, 
542, 1039 
ఇమాస్తిస్రో దేవతాః పురుషం ప్రాప్య 
(ఛా.ఉ.6.4.7) 949 
మాస్తిస్రోత దేవతాస్తి వృత్రివృదేకైకా భవతి 
(ఛా.ఊ.6.3.4) 947 
ఇయమేవ జుహూరాదిత్య: కూర్మః స్వర్గో లోక 
ఆహవనీయః 1333 
ఇయమేవ పృథివీ (ఛా.ఉ.) 1278 
ఇయమేవర్గగ్నిః సామ (ఛా.ఉ.1.6.1) 1234, 1333, 
1413, 1418 
ఇయం విస, సృష్టిర్యత ఆబభూవ (బు.సం.1.30.6)534 
ఇషే ళ్వోర్టే త్వా (యజు) 53, 
ఇష్టాపూర్తే దత్తమ్‌ (ఛా.ఉ.5.10.3) 994 
ఈ 
ఈశాన్తో భ్వహత్రభవ్యస్య స ఏవాద్య ప ఉ శ్వ 
ఏతర్వై తత్‌, (క.ఉ.2.4.13) 352 


ఈశ్వరః సర్యభూతానాం హృద్దేశే ఒర్జున తిష్టతి 

(భ.గీ.18.61) 218, 569 
ఉ 

ఉక్థముక్థమితి వై ప్రజా వదన్తి తదిదమేవోక్టమ్‌ 
(ఛా.ఉ.) 1278 

ఉత తమాదేశమప్రాక్ష్యో యేనాశ్రుతం శ్రుతం భవతి 
అమతం మత మవిజ్ఞాతం విజ్ఞాతం 
(ఛా.ఉ.6.1.2) 503 

ఉత తమాదేశమ ప్రాక్రో యేనాశ్రుతం శ్రుతం 
భవత్యమతం మతమవిజ్ఞాతం విజ్ఞాతమితి కథం 
ను భగవ? స ఆదేశో భవతీతి యథా సౌమ్యెకేన 
మృత్చిత్హేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్‌ 
వాచారమృణం వికారో నామధేయం మృత్తికేత్యేవ 
సత్యమ్‌. ఏవం సోమ్య స ఆదేళో భవతీతి. 
(ఛా.ఉ.6.1.1,3) 121 

ఉతేవ స్తీభిః: సహ మోదమానో జక్షదుతేవాపి 
భయాని పశ్యన్‌ (బృఊ.4.3.13) 870 

ఉదధాహరటే జిహ్వాచ్చేదః (గౌ.ధ.సూ.2.3.5.6) 408 

ఉదితే జుహోతి. 39 

ఉధ్గీధముపాసీత (ఛా.ఉ.1.1.1) 1279, 1335 

ఉద్భగ్ధం కృమిదష్టం చ స్పృష్ట్యా చావ్టాయణం 
చరేత్‌. 1367 

ఉద్భిదొ యజేత. 464 

ఉపలభ్యాప్పు చేధన్థం కేచిడ్రేయు రనైపుణాః 
(మ.భా.) 846 

ఉపాధినా క్రియతే భేదరూపో దేవః 
క్షేత్రే ష్వేవమజో ఒయమాత్మా (బ్ర.బిం.12) 1057 

ఉపాయ: సోఒవతారాయ నాస్తి భేదః కథంచన 
(మా. ఉ.3.15) 472 

ఉభే ఉ హైవైష ఏతే తరతి(బ్బ ఉ.4.4.22)1433,1435 

ఉర ఏవ వేదిర్లోమాని బర్హి; హృదయం గొర్హపత్య: 
మనోన్వాహార్యపచనః (ఛా.ఉ.5.18.2) గ” 29! 

ఉష్ణ ఏవ జీవిష్యన్‌ శీతో మరిష్యన్‌. 1464 


ప. 


24 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


ఖు 

బుచో అక్షరే పరమే వ్యోమన్‌ యస్మిన్‌ దేవా 
అధివిశ్వే నిషేదు;. (బు.సం.1.164.39) 165 

బుతం పీబన్తౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టా 
పరమే పరార్ధే (క.ఉ.1.3.1) 227, 1221 

బుతవో వై ప్రయాజా: సమానత్ర హోతవ్యా:. 1281 

బుతౌ భార్యాముపేయాత్‌. 890 

బుషిం ప్రసూతం కపిలం యస్తమగ్రే జ్ఞానైర్చిభర్తి 
జాయమానం చ పశ్యేత్‌ (శ్వే.ఉ.5.2.) 514 

బుషీణాం నామధేయాని యాశ్చ వేదేషు దృష్టయ:. 
శర్వర్యన్తే ప్రసూతానాం తాన్యేవైభ్యో దదాత్యజః. 
386 

ఏ 

ఏక ఏవ ప్రాణః. 1287 

ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః 
(బ్ర.బిం.12) 1057 

ఏకధా బహుధా చైవ దృశ్యతే జల చన్టవత్‌. 
(బ.బిం.12) 1057 

ఏకం బీజం బహుధా యః కరోతి (శ్వే.ఉ.6.12) 567 

ఏకమేవ వ్రతమ్‌ (బృఉ..1.5.23) 1253 

ఏకమేవాద్విత్తీయమ్‌ (ఛా.ఉ.6.2.1) 54, 782, 
792, 1068, 1143 

ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః 
(భ.గీ.8.26) 1209 

ఏకవింళో వా ఇతో ఒసావాదిత్య:(ఛా. ఉ.2.10.5) 1193 

ఏకశతం హ వర్షాణి మఘవాన్‌ ప్రజాపతౌ 
బ్రహ్మచర్యమువాస (ఛా.ఉ.8.11.3) 357 

ఏకళ్చరతి భూతేషు స్వైరబారీ యథాసుఖమ్‌ 
(శాం.ప. 353.5) 518 

ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా న లిప్యతే లోకదుః 
భేన బాహ్యః (క.ఉ.5.11) 889 

ఏకీభవతి న పళ్యతీత్యాహు: (బ్బ ఉ.4.4.2) 917 

ఏకేన నఖనికృన్తనేన సర్వం కార్‌ష్ణాయసం విజ్ఞాతం 
స్యాత్‌. (ఛా.ఉ.6.1.6) 503 


ఏకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతం 
స్యాత్‌. (ఛా.ఉ.6.1.5) 503 క్‌ 

ఎకో దేవః సర్వభూతేషు గూఢఃసర్వవ్యాపీ 
సర్వభూతాన్తరాత్మా (శ్వే. ఉ.6.11) 80, 148, 455 

ఏజృకమ్చనే (పాణినీయుధాతుపాఠ:) 410 

ఏత ఇతి వై ప్రజాపతిర్దేవానసృజతాసృగ్రమితి 
మనుష్యానిన్హవ ఇతి. 366 

ఏతద్రేయోలభినన్దన్తి మూఢా జరాం మృత్యుం తే 
పునరేవాపియన్ని (ము.ఉ.1.2.7) 261 

ఏతతృతీయం స్థానం తేనాసౌ లోకో న సంపూర్యతే 
(ఛా.ఊ.5.10.8) 995 

ఏతం త్వేవ తే భూయో ఒనువ్యాఖ్యాస్యామి 
(ఛా.ఊ.8.9.13) 333, 340, 415, 1310, 1523 

ఏతత్సర్వం మన ఏవ (బృ.1.5.3) 915 

ఏతత్స్యాత్సర్వవేదేషు నియతం విధిలక్షణమ్‌. 1335 

ఏతదమృతమభయమేతర్రహ్మ (ఛా.ఉ.8.11.1) 
334, 340 

ఏతదేవ తదనగ్నం కుర్వన్తో మన్యన్తే(బ్బ.ఉ.6.1.14) 
1162 

ఏతద్గాయత్రం ప్రాణేషు ప్రోతమ్‌ (ఛా.ఉ.2.11.1) 
1414, 1419 

ఏతద్ధ స్మ వై తత్పూర్వే విద్వాం సోఒగ్నిహోత్రం న 
జుహవాంచక్రిరే. 1311 

ఏతద్ధ స్మవై తత్పూర్వే విద్వాం సః ప్రజాంన 
కామయన్తే (బ్బ ఉ.4.4.2) 1317 

ఏతద్ధ స్మ వై తద్విద్వాంస ఆహుర్శ్భషయ:ః 
కావషేయాః (కౌ.బ్రా. 2.5) 1311 

ఏతద్భుద్ద్వా బుద్ధిమాన్‌ స్యాత్మృతకృత్యశ్చ భారత. 
(భ.గీ. 15.20) 84 

ఏతద్రహ్మ (ఛా.ఉ. 3.14.4) 211 

ఏతద్వై సత్యకామ పరంచాపరం చ 
బ్రహ్మయదోంకారః తస్మాత్‌. (ప్ర.ఉ.5.2) 315 

ఏతద్విద్యామను శిస్థస్వయాహం వరాణామేష 
వరస్తృతీయః (క.ఉ.1.1.20) 227 


శ్రుతివాక్యాదిసూచీ 25 


ఏతద్వైతత్‌. 353 

ఏతద్వై జరామద్యం సత్రం యదగ్నిహోత్రం 
జరయా వా హ్యేవాస్మాన్ముచ్యతే మృత్యునా వా 
(శత. బ్రా. 12.4.1.1.) 1308 

ఏతద్వై తదక్తరం గార్గి బ్రాహ్మణా 
అభివదన్త్యస్థూలమనణు (బృఊ.3,8.3) 1218 

ఏతమాననమయమాత్మానముప సంక్రామతి 
(తై.ఉ. 2.8) 149 

ఏతమితః ప్రేత్యాభి సంభవితాస్మి (ఛా.ఉ.3.14.4)216 

ఏతమేవ తదనమనగ్నం కుర్వన్తో మన్యన్తే 
(బృ-ఉ.6.1.14) 1162 

ఏతమేవ విదిత్వా మునిర్భవతి. 881 

ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చన్త: ప్రవ్రజన్తి 
(బృఉ. 4.4.22) 1318, 1323, 1324 

ఏతమేవ బ్రాహ్మణా మహత్యుళ్లే మీమాంసన్తే 
(ఐ.ఆ.3.2.3.12) 1120 

ఏతం వైతమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః 
పుతెషణాయాశ్చ (బ్బ ఉ.3.5.1) 1311 

ఏతం సంయద్వామ ఇత్యాచక్షతే ఏతం హి 
సర్వాణి వామాన్యభిసంయన్తి(ఛా.ఉ.4.15.2) 
239 

ఏతస్మాజ్ఞాయతే ప్రాణో మనః సర్వేస్టియాణి చ 
(ము.ఊ.2.1.3) 264, 266, 905, 922, 940 

ఏతస్మాజ్ఞాయతే ప్రాణః (ము.ఉ.2.1.3) 265, 
806, 819, 903, 907, 909, 924 

ఏతసాదాత్మన: ప్రాణా యథాయతనం విప్రతిష్టన్తే 
ప్రాణేభ్యో దేవా దేవేభ్యో లోకాః (కౌషీ బ్రా. 
4.20) 484 

ఏతస్మాదాత్మన: సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః 
సర్వాణి భూతాని వ్యుచ్చరన్తి(బ్బ ఉ.2,1.20)905 

ఏతస్మిన్ను ఖల్వక్షరే గార్గి ఆకాశ: ఓతశ్చ ప్రోతశ్ళే 
(బ్బ ఉ.3.8.11) 312, 434 

ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్యోఒన్యా 


నద్యః స్యన్దన్తే (బృ ఉ.3 8.7) 606. 1309 

ఏతస్య వా అక్షరస్య ప్రశాసనె గార్గి సూత్యాచస్ట్రమసౌ 
విధృతౌ తిష్టతః (బ్బ ఉ 3.8 9) 313, 330 

ఏత స్యైవ ఖల్వక్షరస్యోపవ్యాఖ్యానం భవతి 
(ఛా.ఉ.1.1.10) 1416 

ఏత స్యైవానన్టస్యాన్యాని భూతాని మాత్రాము పజీవస్త 
(బృఉ.4 3.32) 147 

ఏతం హ వావ న తపతి కిమహం సాధు నాకరవమ్‌ 
(తై.ఉ.2.9.1) 1507 

ఏతం హ్యేవ బహ్వృచా మహత్యుక్లే మీమాంసన్తే 
ఏతమగ్నావధ్వర్యదః (ఐ.ఆ.3.2.3.12) 185 

ఏతావదరే ఖల్వమృతత్వమ్‌ (బృ. ఉ,4-5.15) 1311 

(ఏ)తావానస్య మహిమా తతో జ్యాయాంశ్చ పురుషః 
(o.e.312.9 154) (S45, ' pe? 

ఏతా హ వై దేవతా అహంశ్రేయసే వివదమానాః 
(కౌషీ, 2.14) 530, 1138 

ఏతే అనన్తే అమృతే ఆహుతీ జాగ్రచ్చ స్వపంళ్ళ 
సతతం జుహోతి (కౌషీ, 2.5) 1264 

ఏతే ఇతి వై ప్రజాపతిః దేవానసృజత, అసృగ్రమితి 
మనుష్యాన్‌. 366 

ఏతేన దీర్భత్యప్రస్వత్వే వ్యాఖ్యాతే (వై.సూ.7.1.17) 658 

ఏతేన ప్రతిపద్యమానా ఇమం మానవమావర్తం 
నావర్తన్తే (ఛా.ఉ.4.15.6) 1499, 1546 

ఏతేన వై చిత్రరథం కాపేయా అయాజయన్‌ 
(తాం.బ్రా, 20.125) 405 

ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ 
తాన్యేవానువినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తి 
(బృఉ.2.4.12) 497, 1539 

ఏవం త్వయి నావ్యధేతోఒస్తి న కర్మ లిప్యతే నరే 
(ఈఊ.2) 1308 


2 


ఎవమితః ప్రేత్యాభి సంభవితాస్మి(ఛా.ఉ.3.14.4) 216 
ఏవం మునేర్విజానత ఆత్మా భవతిగౌతమ 
(క.ఉ.4.15) 1526 


26 దైభ్మోఖూఆశిజ్కంభాష్యమి 


ఏవమేవాప్య పరిద్రష్టరిమాః షోడశ కలాః 
పురుషాయణాః (ప్ర.ఉ.6.5) 1471 

ఏవమేవైష సంప్రసాదో ఒస్మాచ్భరీరాత్సము త్థాయ 
పరం జ్యోతిరుపసంపద్య స్వేన 
రూపేణాభిసంపద్యతే. (ఛా.ఉ.8.12.3) 1521 

ఏవమేవేమమాత్మానమన్తకాలే సర్వే ప్రాణా 
అభిసమాయన్తి. 1453 

ఏవం వా అరే జయమాత్మాఒనన్తరోఒబాహ్య: కృత్నుః 

(బృఊ.4.5.13) 1528 

ఏవం విదే. 1264 

ఏవం విద్ధ వై బ్రహ్మా యజ్ఞం యజమానం 
సర్వాంశ్చర్విజోఒభిరక్షతి. (ఛా.ఉ.4.17.10) 1300 

ఏవం సర్వాణి భూతాన్యగ్నిహోత్రముపాసతే 
(ఛా.ఊ.5.25.5) 1238 

ఏవం హాస్య సర్వే పాప్పానః ప్రదూయన్నే 
(ఛా.ఊ.5.24.3) 272 

ఏష ఆత్మా అపహతపాప్మా విజరో 
విమృత్యుర్విశోకో(ఛా.ఉ.8.1.5) 123, 1235 

ఏష ఉ ఏవ భామనీరేష హి సర్వేషు లోకేషు భాతి 
(ఛా.ఉ.4.15.4) 239 

ఏష ఉ ఏవాసాధు కర్మ కారయతి తం యమధో 
నినీషతే (కౌ. బ్రా.3.8.) 613, 877, 1106 

ఏష ఉ వా ఉర్గీథః (బృఉ.1.3.23) 1125 

ఏష త అన్తర్యామ్యమృతః (బృఉ.3.7.3) 250, 1401 

ఏష త ఆత్మా సర్వాన్తరః (బ్బ. ఉ.3.4.1) 1087, 1401 

ఏష తు వా అతివదతి యః సత్యేనాతివదతి. 301,305 

ఏష (బ్రహ్యైష ఇన్చః (ఐ.ఊ.5.3) 1154 

ఏష మ ఆత్మాన్హార్హదయే ఒణీయాన్‌ ప్రీహేర్వా 
యవాద్యా (ఛా.ఉ.3.14.3) 209, 219, 1175 

ఏష లోకాధిపతిరేష లోకేశః (కౌషీ. 3.8)193 

ఏష సంప్రసాదోఒస్మాచ్భరీ వాత్సముత్భాయ పరం 
జ్యోతిదుపసంపద్య. (ఛా.ఉ.8.12.3)334,414,492 

ఏష సర్వభూతాన్తరాత్మా 265 


విష సర్వేషు గూఢోత్మా న ప్రకాశతే (క.ఉ.3 12) 
430, 1148 
ఎష సర్వేశ్వర ఏష భూతాధిపతిరేష భూతపాల ఏష 
సేతుర్విధారణః. (బృ ఉ.4.412)156, 330, 569 
ఏష సోమో రాజా తద్దేవానామన్నం తం దేవా 
భక్షయన్ని (ఛా.ఉ.5.10.4) 969 
ఎషహ షోడశవర్ణశతం జీవతి య ఏవం వేద 
(ఛా.ఉ.3.16.7) 1181 
ఏష హి ద్రష్టా శ్రోతా మన్తా బోద్భా కర్తా విజ్ఞానాత్మా 
పురుషః (ప్ర.ఉ.5.9) 858 
ఏష హ్యాత్మాన నళ్యతి యం 
బ్రహ్మచర్యేణానువిన్హతే. (ఛా.ఉ.8.5.3) 1356 
ఎష హ్యేవ సాధు కర్మ కొరయతి తం యమేభ్యో 
లోకేభ్య ఉన్నినీషతే (కౌ. బ్రా.3.8) 613, 877 
ఏష హ్యే వానన్దయాతి(తై.ఉ.2.7) 137 
ఏషా సోమ్య తేస్మద్విద్యా చాత్మవిద్యా చ. 242 
ఏషోఒణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్‌ ప్రాణ: 
పజ్బాధా సంవివేశ (ము.ఉ.3.1.9) 838, 848 
ఏషోఒస్య పరమ ఆనన ఏత స్యైవానన్దస్యాన్యాని 
భూతాని(బృఉ.4.3.32) 310, 867. 
ఐ 
ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స అత్మా 
తత్త్యమసి(ఛా.ఊ.6.8.7) 555, 558, 787, 911 
ఓ 
ఓం కం బ్రహ్య ఖం బ్రహ్మ (చా.ఉ.4.10.5) 165 
ఓంకారఏవేదం సర్వమ్‌ (ఛా.ఉ.2.23.3) 311,312 
ఓమిత్యేతదక్షరముర్గీథముపాసీత (చా.ఉ.1.1.1) 
1126, 1132, 1244, 1278, 1313, 1416 
ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానమ్‌ 
(ము.ఉ.2.2.6)864 
ఓషధీర్లోమాని వనస్పతీన్‌ కేశాః (బృ. ఉ,3.2.13) 962 
జ 
జెదుమ్చరాః కుశాః. 1195 


(శుతివాక్యాదిసూచీ 27 


ఇిపమన్యవ కం త్వమాత్మానముపాస్త ఇతి 
దివమేవ (ఛా.ఉ.5.12.1) 1283 
క 
క ఇత్ఫా వేద యత్ర సః, 226 
'కతమ ఆత్మేతి యోఒయం విజ్ఞానమయ: 
ప్రాణేషు హృద్యన్తర్థోతిః పురుషః. (బృఉ.4.3.7) 
418, 840, 1156, 1157 
కతమ ఏకో దేవ ఇతి ప్రాణ ఇతి స బ్రహ్మ 
త్యదిత్యాచక్షతే (బృహ.3.9.9) 359, 477 
కతమచ్చాస్యస్థానం భవతీతి భ్రువోర్హాణస్య చ 
యః సంధిః స ఏషః (జాబా.ఉ.1) 285 
కతమా సా దేవతేతి, ప్రాణ ఇతి హోవాచ సర్వాణి 
హ వా ఇమాని భూతాని (ఛా.ఉ.1.11.5) 166 
కతమే తే. 359 
కతి దేవతాః. 359 
కథం న్విదం మదృతే స్యాత్‌ (ఐ.ఉ.3.11) 1153 
కథమసత: సజ్ఞాయేత (ఛా.ఊ.8.7.1) 585, 805 
కదాచిత్సుకృతం కర్మ కూటస్థమిహ తిష్టతి (శా,ప, 
290, 18) 982 
కం బ్రహ్మ ఖం బ్రహ్మ (ఛా.ఉ.4.10.5) 1287, 1292 
కర్తారమీళం పురుషం బ్రహ్మయోనిమ్‌.(ము.ఉ.3.1.3) 508 
కర్మణఃశేషేణ (గౌ.ధ.సూ.11.29) 1511 
కర్మాత్మా త్వపరో యోఒసౌ మోక్తబన్దై: స 
యుజ్యతే. (శాం,ప.351.19) 889 
కల్పన్తే హాస్మై ఊర్వ్వాశ్చావృత్తాశ్చ (ఛా.ఉ.2.2.3) 
1248, 1335 
కంవరమేనమేతత్సన్తం సయుగ్వానమివ రైక్వమాత్ళ 
(ఛా.ఉ.4.1.3) 402 
కళ్ళిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షల్‌ 
ఆవృత్తచక్రురమృతత్వమిచ్చన్‌. (క..ఉ.4.1) 1084 
కషాయసక్తి: కర్మాణి జ్ఞానం తు పరమా గతిః, 1340 
కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం (ప్రవర్తతే. 1340 
కస్మిన్ను ఖల్వాకాళ ఓతశ్చ ప్రోతశ్చేతి 
(బృ ఉ.3.8.7) 311, 312 


కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి 
(ము.ఉ.1.1.3) 260, 296, 503 787, 907 

కస్మిన్నహముత్రాన్త ఉత్రాన్తో భవిష్యామి కస్మిన్వా 
ప్రతిష్టితే (ప్ర.ఉ.6.3) 849, 930 

కామః సంకల్పో విచికిత్సా శ్రద్ధాఒశ్రద్ధా ధృతిరధృతి: 
(బృఉ.1.5.3) 856 

కామనాం త్వా కామభాజం కరోమి(క. ఉ.1.24) 1013 

కామో మ ఉదపానమ్‌ (ఛా.ఊ.1.10.4) 1347 

కారణబహుత్వాత్కారణమహత్వాత్‌ ప్రచయ 
విశేషాచ్చ మహత్‌. (వై.సూ.7.].9) 658 

కిం తదత్ర విద్యతే యదన్వేష్టవ్యం య ద్వావ 
జిజ్ఞాసితవ్యమ్‌ (ఛా.ఊ.8.1.3) 323 

కిం ప్రజయా కరిష్యామో యేషాం 
నోఒయమాత్మాయం లోకః 
(బృఉ.4.4.22)1397 

కుక్కుటోఎసీత్యశ్మాన మాదత్తే కూటదురసీతి వా.1281 

కుత ఏతదాయాత్‌ (బృ ఉ.2.12.16) 1036 

కుతస్తు ఖలు సోమేద్యం స్యాదితి హోవాచ కథ 
మసతః సజ్ఞాయేతేతి (ఛా.ఊ.6.2.2) 468 

కుర్యాత్‌ క్రియేత కర్తవ్యం భవేత్స్యాదితి పజ్బమమ్‌. 
1335 

కుర్యాదన్యన్న వా కుర్యాత్‌ మైత్రో బ్రాహ్మాణ 
ఉచ్యతే (మ.స్మృ.2.8.7) 1359 

కుర్వన్నేవేహ కర్మాణి జీజీవిషేచ్ళ్చతం సమాః 
(ఈ.ఊ.2) 1308, 1316 ' 

కుశా వానస్పత్యాః స్థా మా పాత .1195 

కో అద్భా వేద క ఇహ 'ప్రావోచత్‌. 534 

కో న ఆత్మా కిం బ్రహ్మ (ఛా ఉ.5.11.1) 268, 270 

కో ప్యేవాన్యాత్‌ కః ప్రాణ్యాత్‌ (తై.ఉ.2.7) 
133,148 

కత్వర్థాయామితిచేన్న వర్ణత్రయసంయోగాత్‌ 
(జై.సూ.11.4.7) 1267 

క్వాయం తదా పురుషో భవతి (బృ ఉ.3.2.13) 1457 


28 బహ్మసూత్ర శాజ్క రభాష్యమ్‌ 


క్రైష ఏతద్బాలాకే పురుషో ఒశయిష్ట క్వ వా ఏత 
దభూత్‌ కుత ఏతదాగొత్‌ (కౌ.బ్రా. 4.19) 484 
క్రీయన్తే చాస్య కర్మాణి (ము.ఉ.2.2.8) 70, 193, 
292, 1214, 1430, 1433 
క్రేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత 
(భ.గీ.13.2) 218, 233, 498 
ఖ 
ఖం పురాణమ్‌ (బ్బ ఉ.5.1) 765 
ఖం వాయుర్ణ్యాతిరాపః పృథవీ విశ్వస్య ధారిణీ 
(ము.ఉ.) 266, 819, 905 
ఖల్వేత స్యైవాక్షరస్యోపవ్యాఖ్యానం భవతి 
(చా.ఉ.1.1.10) 1416 
గ 
గతాః కలాః పబ్బదశ ప్రతిష్టా: (ము.ఉ.3.2.7) 1471 
గన్ఫాయ ఘ్రాణమ్‌. 832 
గాయత్రీ వా ఇదం సర్వం భూతమ్‌ 
(ఛా.ఉ.3.12.1) 176, 183, 184 
గార్హస్థ్యమాచార్యకులం మౌనం వానప్రస్థమ్‌. 1373 
గుణముఖ్యవ్యతిక్రమే తదర్థత్వాన్ముఖ్యేన 
వేదసంయోగః(జై.సూ.3.3.8) 1218 
_గుణలోపేన ముఖ్యస్య. 1239 
గుర్వబ్గనాం నోపగచ్చేత్‌. 890 
గుహాహితం గుహ్వారేష్టం పురాణమ్‌. (క.ఉ.1.2.12) 231 
గూఢధర్మాశితో విద్వాన జ్ఞాతచరితం వ్రజేత్‌ 1379 
గౌణమిధ్యాత్మనోసత్వ్యే పుత్రదేహాదిబాధనాత్‌, 98 
గోభి: శ్రీణీత మత్సరమ్‌ (బు.సం.9.46.4) 432 
గ్రహం వా గృహీత్వా చమసంవోన్నీయ 
స్తోత్రముపాకరోతి. 1296 
చ 
చక్షుళ్చ ద్రష్టవ్యం (బ్బ.ఉ.4.8) 912, 919 
చక్రుష్టో వా మూర్చ వాన్యేభ్యో వా శరీరదేశేభ్య: 
(బృఉ.4.4.2) 835, 1488 
చక్తుష్యః శ్రుతో భవతి య ఏవం వేద 
(ఛా.ఉ.3.13.8) 176 


చన్దమసో విద్యుతం తత్పురుషోఒమానవః స 
ఏతాన్‌ బ్రహ్మ గమయతి (ఛా.ఉ.4.15.5) 1491 

చోదనేతి (క్రియాయాః ప్రవర్తకమ్‌ (జై.సూ.1.1) 59 

ఛ 

ఛాగస్య వ పాయా మేదసోఒనుబ్రూహి. 1281 

ఛాయాతపౌ బ్రహ్మవిదో వదన్ని పజ్బాగ్స్మయో యే చ 
త్రిణాచికేతాః (క.ఉ.1.3.1) 1221 

జ 

జగత్రతిష్టా దేవర్షే పృథివ్యప్పు ప్రలీయతే. (శాం.ప. 
339, 29) 817 

జనకో హ వైదేహో బహుదక్షిణేన యజ్జేనేజే 
(బృఉ.3.1.1) 1305 

జనికర్తుః ప్రకృతి: (పా.సూ. 1.4.30) 504 

జహ్యేనైవ చ సంసిధ్యేద్‌ బ్రాహ్మణో నాత్ర సంశయః 
(మ.స్మ.2.8.7) 1359 

జయతీమాన్‌ లోకాన్‌ (బృ ఉ.5.4.1) 1230 

జానతశ్రుతిర్హ పొత్రాయణ: ్రద్ధాదేయో బహుదాయీ 
బహుపాక్య ఆస (ఛా.ఉఊ.4.1.1) 1336 

జాయతేఒస్తి (యాస్కనిరుక్తం) 37 

జాయస్వ మ్రియ స్వేత్యేతతృతీయం స్థానం తేనాసౌ 
లోకోన సంపూర్యతే (ఛా.ఉ.5.1.8) 994, 996 

జీవాపేతం వా వ కిలేదం మైయతే న జీవో 
మియతే (ఛా.ఉ.6.11.3) 822 

జీవితాత్యయమాపన్నో యో ఒన్నమత్తి యతస్తతః 
(మ.స్మ.10.104) 1349 

జుష్టం యదా పళ్యత్యన్యమీశమస్య మహిమానమితి 
వీతళోకః (ము.ఉ.3.1.2) 1222 

జ్ఞాత్వా దేవం సర్వపాశాపహానిః క్షీణె: క్షైర్ధన్మమృత్యు 
ప్రహాణి: (శ్వే.ఉ.1.11) 1023 

జ్ఞానదగ్గెస్తథా క్లేశెర్నాత్మా సంపద్యతే పునః. 1215 

జ్ఞానప్రసాదేన విశుద్ధసత్త్య: తతస్తు తం పళ్యతే 
నిష్కలం ధ్యాయమానః (ము. ఊ.3.3.8) 


(పుతివాక్యాదిసూచీ 29 


జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్తద్యచ్చేచ్భాన్త 
ఆత్మని (ఛా.ఉ.1.3.13) 430 

జ్ఞానాగ్ని: సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా 
(భ.గీ.4.37) 1215 

శ్చేయం యత్తత్రవక్ష్యామి యద్‌ 
జ్ఞాత్వామృతమళ్నుతే (భ.గీ.13.12) 1055 

జ్యాయాన్‌ దివః (ఛా.ఉ.3.14.3) 1100 

జ్యాయాన్‌ పృథివ్యా జ్యాయానన్తరిక్షాజ్ఞాయాన్‌ 
దివో జ్యాయానేభ్యో లోకేభ్య: (ఛా.ఉ.3.14.3) 
163, 211, 216 

జ్యాయానాకాశాత్‌ (శత, బ్రా.10.6.3.2) 324, 800 

జ్వేష్టశ్చ శ్రేష్టశ్చ స్వానాం భవతి (బృఆ.6.1.1) 1113 

జ్యోతిః పశ్యన్తి యుజ్ఞానాస్తస్మై యోగాత్మనే నమః 
(శా.ప. 47.55) 1084 

జ్యోతిరుపసంపద్య (ఛా.ఊ.8.12.3) 1525 

జ్యోతిష్యాపః ప్రలీయన్తే జ్యోతిర్వాయౌ ప్రలీయతే. 
(శా.ప.339.29) 

త 

తత ఇహ వ్యాఘో వొ సింహో వా (ఛా.ఉ.6.9.3)854 

త ఇహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో 
వా కీటో వా (ఛా.ఉ.6.9.3) 1039 

త ఇహ ట్రీహియవా ఓషధివనస్పతయస్తిలమాషా 
ఇతి జాయన్తే (ఛా.ఉ.5.10.6) 1004 

త ఏతస్యైవ సర్వే రూపమభవన్‌ (బృ. ఉ.1.5.21)943 

త ఏతే సర్వ ఏవ సమాః సర్వేఒనన్తాః 
(బృ.ఉ.1.5.13) 1250 

తం కొలం వక్ష్యామి (భ. గీ. 8.13) 1480 

తం చేద్రూయుర్యదిదమస్మిన్‌ బ్రహ్మపురే 
దహరమ్‌ (ఛా.ఉ.8.1.3) 323 

తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిస్తద్యదాత్మవిదో విదుః 
(ము.ఉ.2.2.9) 349 

తజ్ఞలానితి శాన్త ఉపాసీత (ఛా.ఉ.6.2.3) 790, 806 

తం త్రమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః 
(భగీ.8.6) 1426 


తతస్తు తం ధ్యాయతే నిష్కలం ధ్యాయమాన: 
(ము.ఉ.3.1.8) 1086 

తతోన్యదార్తమ్‌ (బృ ఉ.3.4) 413 

తత్కారణం సాంఖ్యయోగాభిపన్నం జ్ఞాత్వా దేవం 
ముచ్యతే సర్వపాశైః (శ్వే.ఉ 6.13) 522 

తత్కేన కం పశ్యేత్‌ (బృ.ఉ.2.4.13) 55 

తత్కేన కం విజానీయాత్‌ (బృ ఉ.2.4.14) 1035, 1538 

తత్తేజ ఐక్షత (ఛా.ఉ.6.2.3) 529, 530, 815 

తత్తేజో ఒసృజత (ఛా.ఉ.6.2.3) 468, 777, 788, 
790, 806, 809, 812, 903, 911, 1153 

తత్యమసి(ఛా.ఉ.6.8.7)55,7 3,114,116,202,218,234, 
336,445,472,559,591,827,851,887,890,1133, 
1391,1393,1509,1526,1021,1987,1158,1216,1310 

తత్రకృతవచనే మయట్‌ (పా.సూ.5.4.21) 136 

తత్ర కో మోహః కః శోకః(ఈ.ఉ.7)70,499,518,1507 

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వ 

దేహికమ్‌ (భ.గీ.6.43) 1382 

తత్ర యః పరమాత్మా హి స నిత్యో నిర్గుణ; స్మృతః 
(శాం.ప. 351.14) 

తత్రైతచ్భుళ్గముత్పతితం సోమ్య విజానీహి 
నేదమమూలం భవిస్యతి (ఛా.ఉ.6.8.3) 1507 

తం త్వౌపనిషదం పురుషం పృచ్ళామి 
(బృట.3.9.26) 87, 523 

తత్‌షట్రింశత్‌ సహస్రాణ్యపశ్యదాత్మనో ఒగ్నీ 
నర్కాన్మనోమయాన్‌ మనశ్చితః. 1256 

తత్సత్యమిత్యాచక్షతే. 473 

తత్సత్యం స ఆత్మా తత్త్వమసి శ్వేతకేతో 
(ఛా.ఉ.6.9.4) 1024, 1401 

తత్సదాసీత్‌. 473, 573 

తత్సుకృతదుష్కృతే విధూనుతే తస్య ప్రియా 
జ్ఞాతయః (కౌ.బ్రా.14) 1191 

తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్‌ (తై.ఉ.2 6) 500, 
553, 588, 827, 890 


30 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ 


తథాక్షరాద్వివిధాః సోమ్య భావాః ప్రజాయన్నే తత్ర 
చైవాపియన్తి (ము.ఉ.2.1.1) 825 

తథా తం పురుషం విశ్వమాఖ్యాస్వామి గుణాధికమ్‌ 
(శాం.ప.352.3) 517 

తథా విద్వాన్‌ పుణ్యపాపే విధూయ నిరజ్ఞనః 
పరమం సామ్యము పైతి.(ము.3.2.8) 1190 

తథా విద్వాన్నామరూపాద్విముక్తః పరాత్పరం 
పురుషముపైతి 
దివ్యమ్‌(ము.ఉ.3.2.8)292,492 

తదపరాజితా పూర్పహ్మణ: ప్రభువిమితం 
హిరణ్మయమ్‌ (ఛా.ఉ.8.5.3) 1502 

తదపోఒసృజత, 811, 812 

తదఘ్యేష శ్లోకో భవతి అసన్నేవ స భవతి 
(తై.ఊ.2.6) 146, 150, 473 

తాదాత్మానమేవావేదహం బ్రాహ్మాస్మీతి 
(వాజ.బ్రా.ఉ.1.4.10) 70 

తదాత్మానం స్వయమకురుత (తై.ఉ.2.7) 507, 
809, 815, 825 

తదాహుః కిం తదసదాసీదితృషయో వా వ తేఒగ్రే 
సదాసీత్తదాహు:. 903 

తేదిదమేవోక్టమియమేవ పృథివీ. 1333 

తం దుర్దర్శం గూఢమను ప్రవిస్థం గుహాహితం 
గహ్వరేష్టం పురాణమ్‌. (క.ఉ.1.2.12) 132, 446 

తదేతత్సత్తం యేన స్వప్నం పశ్యతి, 234 

తదేతదేతస్యామృచ్యధ్యూఢం సామ (ఛా.ఉ.1.6.1) 
1413, 1418 

తదేతన్హృష్టం చ శ్రుతం చేత్యుపాసీత (ఛా.ఉ.13.8)176 

తదేతదహ్మాహూర్వమన పరమ నన్తరమబాహ్యమయమాత్కా 
బ్రహ్మ సర్వానుభూః (బ్బ ఉ.2.5.19) 54, 
1052, 1063, 1089, 1099 

తదేతేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ 
(బృఊ.2-1.17) 845,859,860,870 

తదేవ బ్రహ్మ త్వం విద్ధి(కే,ఉ.1.4) 75 


తదేవ శుక్రం తద్రహ్మ తదేవామృతముచ్యతే, 
తస్మిన్‌ లోకః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన 
(క.ఉ.2.6.1) 411,1013,1021 

తదైక్రత బహు స్యాం ప్రజాయేయేతి తత్తేజో ఒసృజత 
(ఛా.ఉ.6.2.3)104,114,506,775A:787,815,1310 

తద్దేవా జ్యోతిషాం జ్యోతిః (బృ ఉ.4.4.16) 179, 
348, 466, 1525 

తద్ధ దేవా ఉర్గీథమాజగ్మురనేనై నాభిభవిష్యామః 
(ఛా.ఉ.1.2.1) 1124 

తద్భాస్య విజజ్ఞా (ఛా.ఉ.6.16.3) 564 

తద్ధేదం తర్హ్యవ్యాకృతమాసీత్తన్నామరూ పాభ్యామేవ 
వ్యాక్రియతే (బృ ఉ.1.4.7) 432, 468, 475 

తద్ధెక ఆహురసదేవేదమగ్రఆసీత్‌ (ఛా.ఉ.6.2.1) 
468, 473, 585 

తద్దె తత్పళ్యన్‌ జుషిర్వామదేవః (వతిపేదేఒహం 
మనురభవం సూర్యశ్చ(బృఉ..1.4.10)70,198,3216 

తద్భ్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్థాస్తతృరాయళణా: 
(భ.గీ.5.17) 1331 

తద్రహ్మ (తై.ఉ.3.1.1) 417 

తద్రహ్మ తదమృతం స ఆత్మా (ఛా.ఉ.8.14) 417 

తద్భావితాః ప్రపద్యన్తే తస్మాత్తత్తస్య రోచతే. 384 

తద్భూతానాం క్రియార్ధేన సమామ్నాయ: 
(జై.సూ.1.1.25) 59, 

తద్య ఇత్థం విదుః (ఛా.ఉ.5.10.1) 994, 1208 

తద్య ఇమే వీణాయాం గాయన్హ్యేతం తే గాయని 
తస్మాత్తే ధనసనయః (ఛా.ఉ.2.7.6) 157 

తద్య ఇహ రమణీయచరణా అభ్యాళో హ యత్తే 
రమణీయాం యోని మాపద్యేదన్‌ 
(ఛా.ఉ.5,10.7) 976, 980, 986, 1010, 1511 

తద్య ఏవైతం బ్రహ్మలోకం బ్రహ్మ చర్యేణానువిన్హని 
(ఛా.ఉ.8.4.3) 1486 

తద్యత్కించేమాని భూతాని మనసా సంకల్పయన్తి 
1256, 1264 

తద్యత్తత్సత్యమసౌ స ఆదిత్యో య ఏష ఏతస్మిన్‌ 


శ్రుతివాక్యాదిసూచీ 31 


మల్ణలే పురుషో (బృఊ.8.6,3) 1170, 1230 

తద్యత్రైతత్సుష్తః సమన్తః సంప్రసన్నః స్వప్నం న 
విజానాత్యేష ఆత్మా, 334, 1027 

తద్యథా తృణజలాయుకా (బృ ఉ.4.4.3) 956 

తద్యథామే ఫలార్థే నిమిత్తే 
ఛాయాగన్థావనూతృద్వ్యేతే ఏవం (ధర్మ. సూ)1512 

తద్యథారేషు నాభిరర్చితా నాభావరా అర్చితాః 
ఏవమేవైతా భూతమాత్రా: 196 

తద్యథా శ్రేష్టీ స్వైర్భుక్షే యథా వా స్వాః శ్రేస్టినం 
భుజ్ఞన్తేవమేవైష (కౌ.బ్రా.4.20) 478 

తద్యథాహిన్నిల్వయినీ వల్మీకే మృతా ప్రత్యస్తా 
శయీతైవమేవేదం శరీరం శేతే అథాయమ శరీరో౬ 
మృతః ప్రాణో బ్రహ్మైవ తేజ ఏవ(బ్బ ఉ,4.4.7)95 

తద్యథేషీకా తూలమగ్నె ప్రోతం 
ప్రదూయేతైవమ్‌(ఛా.ఉ.5.24.3) 1430 

తద్యధేహ కర్మచితో లోకః క్షీయతే(ఛా.ఊ.8.1.6) 
24, 326 

తద్యదపాం శర ఆసీత్తత్సమహన్యత సా 
పృధివ్యభవత్‌. (బ్బ. ఉ.5.19.1) 812 

తద్యద్భక్తం ప్రథమమాగచ్చేత్‌ తద్దోమీయమ్‌. 
(ఛా.ఉ.5.10.1) 274, 812, 1239, 1241 

తద్యద్యప్యస్మిన్‌ సర్పిర్వోదకం వా సిజ్ఞుతి వర్మనీ 
ఏవ గచ్చతి (ఛా.ఊ.4.15.1) 239 

తద్యో యో దేవానాం ప్రత్యబుధ్యత స ఏవ 
తదభవత్తథర్నీణాం తథా మనుష్యాణామ్‌. 
(బృఊ.1.4.10) 198, 392, 1216 

తద్యోఒహం సోఒసౌ యోసౌ సోహమ్‌ 
(ఐ.ఆ.2.2.46) 228 

తద్వాఅ స్ప్యైతదాప్తకామమాత్మకామమకామం 
రూపం శోకాన్తరమ్‌ (బృట.4 3.21) 867 

తద్యా ఏతదక్షరం గార్గ్యదృష్టం ద్రష్టశ్రుతం 
'శోత్రమతం మన్రవి జ్ఞాతం 
విజ్ఞాతృ(బృ ఉ.3.8.11) 314 

ఈర్విజిజ్ఞాసస్వ (తై.ఉ.3.1.1) 25 


తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేతృమిత్సాణి: 
శోత్రియం బ్రహ్మనిష్టమ్‌ (ము.ఉ.1.2.12) 262 

తద్విద్యామనుశిష్టస్వయాహం వరాణామేష 
వరస్శృతీయ:(క,ఉ.1.1.20) 227 

తద్విద్వాంసః శ్రోత్రియా అశిష్యన్త ఆచానున్త్యశిత్వా 
(బృ ఉ.6.1.14) 1160 

తద్విపరీతమణు (వై.సూ.?.1.10) 658 

తం న కశ్చన పాప్మా స్పృళతి (ఛా.ఉ.8.6.3) 1031 

తప ఏవ ద్వితీయ; (ఛా.ఉ.2.23,1)1323,1324, 1376 

తపఃశ్రద్ధే యే హ్యుపవసన్త్యరణ్యే (ము. ఉ.1.2.11) 
1318, 1323 

తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మ(తై.ఉ.3.2)782 

తం ప్రాణముధ్గీధముపాసాంచక్రిరే (ఛా.ఉ.1.2.2) 1127 

తం ప్రేతం దిష్టమితో ఒగ్నయ ఏవ హరన్తి 
(ఛా.ఉ.5.9.2) 1116 

తం బకో దాల్ఫ్ళ్యో విదాంచకార స హ నైమిషీ 
యాణాముద్దాతా బభూవ (ఛా.ఉ.1.2.13) 1370 * 

తం మా భగవాన్‌ శోకస్య పరం పారం తారయతు 
(ఛా.ఉ.7.1.3) 300 

తమాహాపో వై ఖలు మీయన్తే లోకోఒసా. 
(కౌషీ.ఉ.1.6) 1545 

తముత్రామన్తం ప్రాణో ఒనూత్రామతి 
ప్రాణమనూత్రామన్తం సర్వే ప్రాణా 
అనూత్రామన్తి (బృఉ.4.4.2) 917, 938, 961, 
1453 

తముర్గీథముపాసాంచకే (ఛా.ఉ,1.2.7) 1124 

తమేతమాత్మానం యజ్జేన వివిదిషన్తి. 1443 

తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషన్తి 
యజ్జేన దానేన (బృటి.4.4.22) 1340, 1351, 
1352, 1355, 1438, 1441 

తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత 
(బృ.ఉ.4.4.21) 292, 1387 

తమేవ భాన్తమనుభాతి సర్వం తస్య భాసా 
సర్వమిదం విభాతి (కౌ.!బ్రా.2.5.15) 346 


32 


తమేవ మన్య ఆత్మానం విద్వాన్‌ 
బ్రహ్మామృలో మృత మ్‌ (బృ ఉ 4.4.17)456,462 
తమేవ విదిత్వాఒతిమృత్యుమేతి నాన్యః పన్థా 
విద్యతే_యనాయ (శ్వే.ఉ.6.15.3.8) 193, 413, 
472, 522, 853 
తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో 
ఏముజ్చాధథామృతస్యైష సేతుః (ము.ఉ.2.2.5) 
జీ లాగివనిజల్ర IY. 
, తతయథాయథోపాసతేతదేవభవతి(ము. ఉ.3.3)1384 
తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి (ము'ఉ.3.1.1) 80, 
224, 133, 296, 889, 1221 
తయోరన్య: స్వాద్వత్తీతి సత్యమ్‌. 234 
తయోర్థ్యమాయన్నమృతత్వమేతి (ఛా.ఉ.8.6.6, 
క.ఉ.6.1.6) 1471, 1499, 1501, 1546 
తరతి బ్రహ్మహత్యాం యోఒశ్వమేధేన యజతే య ఉ.1430 
తరతి శోకమాత్మవిత్‌ (ఛా.ఉ.7.1.3) 303, 472, 1301 
తం విద్యాకర్మణీ సమన్వారభేతే (బృ ఉ.4.4.2) 
1306, 1313 
తం విద్యాచ్భుక్రమమృతమ్‌ (క.ఉ.2 6.17) 
తస్మాచ్చైత్రరధిర్నామైకః క్షత్రపతిరజాయుత. 405 
తస్మాచ్భూద్రో యజ్ఞేఒనవక్షప్తః (తై.7.116) 400 
తస్మాజ్ఞుగుప్పేత. 953 
తస్మాత్కాయా: ప్రభవన్తి సర్వే సమూలం శాశ్వతికః 
స నిత్యః (ధ.సూ.1.8.23.2) 515 
తస్మాత్తవ సుతం ప్రసూత మాసుతం కులే దృశ్యతే 
(ఛా.ఉ.5.12.1) 1284 
తస్మాత్పూషా ప్రపిష్టభాగోఒదన్తకో హి. 1343 
తస్మాదగగ్నిసమిధో యస్య సూర్యః. 266 
తస్మాదన్యో ఒన్తరఆత్మా మనోమయ: (తై. ఉ.2.1.3)144 
తస్మాదన్యోఒన్తర ఆత్మా విజ్ఞానమయ:(తై. ఊ.2.1.4)144 
తస్మాదవ్యక్తముత్పన్నంత్రిగుణం ద్విజసత్తమ 
(శాం.ప.336.30) 515 
తస్మాదుపశాన్తతేజాః(ప్ర.ఉ.3.9) 1450 


బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


తస్మాదు హైవం విదుద్దాతా బూయాత్కం తే 
కామమాగాయాని (ఛా.ఉ.1.7.9) 1371 

తస్మాదేకమేవ వ్రతం చరేత్‌ ప్రాణ్యాచ్చైవాపాన్యాచ్చ 
(బృ.ఉ.1.5.23) 1251 

తస్మాదేత ఏతేనాఖ్యాయన్రే ప్రాణాః(బృ ఉ.1.5,21)943 

తస్మాదేతాని మన్రే మగ్రే విద్యాత్‌. 382 

తస్మాదేవంవిచ్భాన్లో దాన్త ఉపరతస్తితిక్రు: సమాహితో 
భూత్వా (బృఉ.4.4.23) 1342 

తస్మాదేవంవిదమేవబ్రహ్మాణం కుర్వీత నానేవం 
విదమ్‌ (ఛా.ఉ.1. 17.1) 1441 

తస్మాదేవం విదశిష్యన్నాచామేదశిత్వాచాచామేదేతమేవ. 
1160 

తస్మాదేతదేవోక్టము ఎ సీత. 204 

తస్మాద్రాహ్మణ:పాణ్బిత్యంనిర్విద్య బాల్యేనతిష్టాసేత్‌ 
(బృఉ.3.5.1) 1377 

తస్మాద్రాహ్మణ:ః సురాంనపిబేత్‌. 1350 

తస్మాద్యత్రకృచవర్షతి తదేవభూయిష్టమన్నం భవతి. 812 

తస్మాద్వాఏత దశిష్యన్తఃపురస్తాచ్చోపరిష్టాచ్చాద్భిః 
పరిధధతి(ఛా.ఉ.5.2.2) 1160 

తస్మాద్వా ఏతస్మాదన్నరసమయాత్‌ అన్యోఒన్తర 
ఆత్మా ప్రాణమయ: (తై.ఊ.2.2) 144 

తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూత: 
(తై.ఉ.2.1) 125, 162, 566, 777, 778, 782, 
788, 808, 903, 1152 

తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయాత్‌ అన్యోఒన్తర 
ఆత్మానన్నమయ: (తై.ఉ.2.5) 131 

తస్మాల్లోకాత్సునరేత్య స్మై లోకాయ కర్మణే. 
(బృట.4.4.0) 834, 974 

తస్మిన్నేతస్మిన్నగ్నౌ దేవాః శ్రద్ధాం జుహ్వతి 
(ఛా.ఉ.5.4.2) 964 

తస్మిన్నేవాగ్నా దేవాః శ్రద్ధాం జుహ్వతి తస్యాః ఆహుతేః 
సోమో రాజా సంభవతి. (ఛా.ఉ.5.4.2) 967 

తస్మిన్‌ యదన్తః. 322 


శ్రుతివాక్యాదిసూచీ 


తస్మిన్యావత్సృం పాత ముషిత్వాథైత మేవాధ్వానం 
పునర్నివర్తన్తే యథేతమ్‌, (ఛా.ఉ.5.10.5) 974 

తస్మిన్‌ వసన్తి శాశ్వతీః సమాః (బృ.ఉ.5.10.1) 1484 

తస్మిన్‌ లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన 
(క.ఉ.5.8) 1013 

తస్మై బలిహరణమ్‌ (బృ ఉ,6.1.13) 

తస్మై మృదితకషాయాయ తమసః పాఠం దర్శయతి 
భగవాన్‌ సనత్కుమారః (ఛా.ఉ.7.26.2) 70, 309 

తస్య జ్ఞానముపదేశః (1.1.5) 59 

తస్యతస్యాచలాం శ్రద్భాం తామేవ విదధామ్యహమ్‌ 
(భ.గీ.7.20) 1106 

తస్య తావదేవ చిరం యావన్న విమోక్ష్యేఒథ సంపత్మ్యే 
(ఛా.ఊ.6.14.2) 1213, 1215, 1435, 1445 

తస్య పుత్రా దాయముపయన్తి సుహృదః 
సాధుకృత్యాం ద్విషన్తః పాపకృత్యామ్‌ (కౌ.ఉ.1.4) 
1190, 1439 

తస్య (ప్రియమేవ శిరః (తై.ఉ.2-5) 132, 145, 1143 

తస్య భూరితి శిరః, ఏకం శిరః ఏకమేతదక్షరమ్‌ 
(బ్బ ఉ.5.5.3)176 

తస్యమేతత్ర లోమ చ న మీయతే స యో మాం వేద 
న హవై తస్య కేన చ కర్మణా లోకో మీయతే.198 

తస్య య ఆత్మానమావిస్తరాం వేద (ఐ.ఆ.2.3.2) 130 

తస్యయథాకప్యాసం పుస్తరీకమేవమక్షిణీ 
(ఛా.ఉ.1.6.7)154 

తస్యర్క సామ చ గేష్టా తస్మాదుర్గీథ: (ఛా.ఉ.1.6.8) 
157, 1234 

తస్య శ్రద్ధెవ శిరః (తై.ఉ.2.4) 872 

తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి 
(ఛా.ఉ.7.25.2) 1527 

శస్య హ వా ఏతస్యాత్మనో వైశ్వానరస్య మూర్గెవ 
సుతేజా; (ఛా.ఊ.5.18.2) 272 1283 

తస్య హైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతతే తేన 
(బృ.ఉ.4.4.2) 1473 


33 


తస్యాగ్ని రేవాగ్నిర్భవతి (బ్బ ఉ.6.2.14) 11141116 

తస్యాభిధ్యానాతృతీయం దేహభేదే వ్యశ్చెశ్వర్యం 
కేవల ఆప్తకామః (శ్వే.ఊ.1.11) 1023 

తస్టైతస్య తదేవ రూపం యదముష్య రూపమ్‌ 
(ఛా.ఉ,1.7.5) 154, 1091, 1173 

తసైవం విదుషో యజ్ఞస్యాత్మా యజమాన: (శ్రద్దా 
పత్నీ (నారా. ఉ. 80) 1180 

తసెష ఏవ శారీరఆత్మాయః పూర్వస్య(తై.ఉ.2.3)132 

తస్యైషా దృష్టిః (ఛా.ఊ.3.13.7) 176 

తస్యైషా శ్రుతిః (ఛా.ఊ.3.13.8) 176 

తస్యోదితి నామ (ఛా.ఉ.1.6.7) 157, 240 

తం స్వాచ్భరీరాత్రవృ హేన్ముజ్బాదివేషికాం ధైర్యేణ 
(క.ఉ.2.6.17) 355 

త౦ హ దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై 
శరణమహం ప్రపద్యే (శ్వే.ఉ.6.18) 382 

తం వా బకో దాల్న్యో విదాంచకార న వా 
నైమిశీయానాముద్దాతా బభూవ(ఛా.ఉ.1.2.13)1370 

తం హోపనిన్యే (శబ్రా. 11.5.3.13) 406 

తా ఆప ఐ క్షన్త (ఛా.ఉ.6.2.4)113,529,812,815 

తా ఏతాః సర్వాదేవతాః ప్రాణే నిఃశ్రేయసం విదిత్వా 
(కౌషీ.2.14) 530 

తాం చేదవిద్వాన్‌ ప్రతిహరిష్యసి (ఛా. ఉ.1.10.11) 1246 

తాం చేదవిద్వానుద్గాస్యసి (ఛా.ఉ.1.1.10) 1246 

తాని మృత్యుః శ్రమోభూత్వోపయేమే. 
(బృ.ఉ.1.5.21) 943, 1253 

తాన్వైతానేవంవిదే సర్వదా సర్వాణి భూతాని 
చిన్వత్యపి స్వపతే, 1256 

తాన్యేవ తే ప్రద్యన్తే సృజ్యమానాః పునః పునః. 384 

తాన్వరిష్టః ప్రాణ ఉవాచ మా 
మోహమాపద్యథాహమేవైతత్సజ్బధాత్మొనం 
(ప్ర.ఉ.2.3) 199, 929 

తాన్వైద్యుతాన్‌ పురుషోఒమానవ: స ఏత్య 
బ్రహ్మలోకం గమయతి (బృ.ఉ.6.12.15) 1495 


34 బహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


తోన్‌ హానుపనీయైవ (ఛా.ఉ.5.11.7) 406 

తాభి: ప్రత్యవసృష్య పురీతతి శేతే (బృఉ.2.1.19) 
1027, 1033 

తౌభిః సర్వ(సార్ధ) మిదం సర్వం 
సంభవత్యనుపూర్వశః(మ.స్కృ.1.27) 1457 

తాభ్యో గామానయత్తాభ్యో ఒశ్వమానయత్‌ తాభ్యః 
పురుషమానయత్‌. 1151 

తాం యోగమితి మన్యన్తే స్థిరా మిన్చియధారణామ్‌ 
(క.ఉ.2.6.11) 521 

తావా ఏతా దశైవ భూతమాత్రా అధిప్రజ్ఞం దశ 
'ప్రజ్ఞామాత్రా అధిభూతమ్‌. 204 

తా వా ఏతాః సర్వా దేవతాః ప్రాణే నిఃశ్రేయసం 
విదిత్వా (బృ ఉ.2.14) 530 

తావానస్య మహిమా తతో జ్యాయాంళ్చే పురుషః 
(ఛా.ఊ.3.12.6) 178, 188, 599, 884, 1543 

తావేతౌ సత్త్యక్షేత్రజ్ఞా న హ వా ఏవంవిది కించన 
రజ అధ్వంసతే. 234 

తాసాం త్రినృతం త్రినృతమేశైకం కరవాణి 
(ఛా.ఉ.6.3.3) 173 

తాసాం త్రివృతం త్రివృతమేకైకామకరోత్‌. 951 

తాసు తదా భవతి యదా సుప్తః స్వప్నం న కంచన 
పశ్యత్యథాస్మిన్‌ ప్రాటే (కౌ. బ్రా.4.19)1027,1029 

తే చన్దం ప్రాప్యన్నం భవన్తి తాంస్తత్ర దేవా యథా 
సోమం రాజానమాప్యాయస్వాపక్షీయస్వే 
త్యేవమేనాంస్తత్ర భక్షయన్తి(బ్బ ఉ.6.2.16)970 

తేజఏవతత్సీతంనయతే (ఛా.ఉ.6.2.16)123 

తేజః పరస్యాం దేవతాయామ్‌ (ఛా.ఉ.6.8.6) 1461 

తేజసా హి తదా సంపన్నో భవతి (ఛా.ఉ.8.6.3)1031 

తే తేషు బ్రహ్మలోకేషు పరాః పరావతో వసన్తి 
(బృ. ఉ.6.2.15) 1484 

తే ధ్యానయోగానుగతా అపశ్యన్‌ దేవాత్మశక్తిం 
స్వగుతైర్షిగూఢామ్‌ (శ్వే.ఉ.1.3.) 453 

తేన బద్ధస్య వై బన్టో మోక్షో ముక్తస్య తేన చ(బ్ర.పు)919 


తేన యదశ్నాతి యత్పిబతి తేనేతరాన్‌ప్రాణానవతి. 930 

తేనయం త్రయీ విద్యావర్తతే ఓమిత్యాశ్రావయత్యో 
మితి శంసత్యోమిత్యుద్గాయతి (ఛా.ఉ.1.1.9) 1297 

తేనైతి బ్రహ్మవిత్చుణ్యకృత్రైజసశ్చ(బృ ఆ.14.4.9) 1360 

తేనో ఏత స్ర్యై దేవతాయై సాముజ్యం సలోకతాం 
జయతి (బృ.ఉ.1.5.23) 1253, 1545 

తేనోభౌ కురుతో యశ్సైతదేవం వేద యశ్చ న వేద 
(ఛా.ఉ.1.1.10) 1246, 1441 

తే మనసైవాధీయన్త మనసాచీయన్త మన సైవ గ్రహా 
1265 

తే యదన్తరా తద్రహ్మ, 417 

తే ఒర్భిరభిసంభవన్తి (బృఊ.6.2.15) 1486, 1494 

తేఒర్భిషమేవాభిసంభవన్యర్చిషో హరహ్నః 
(ఛా.ఉ.5.10.1) 1482 

తే వా ఏతే అహుతీ హతే ఉఊత్రామత:. 967 

తేవా ఏతే పజ్బ బ్రహ్మపురుషాః (ఛా.ఉ.3.13.6) 188 

తే వా ఏతే పజ్బాన్యే పజ్బానేన్ట్‌ దశ సన్తస్తత్మృతమ్‌ 
(ఛా.ఊ.4.3.8) 186, 1253 

తేషామిహ న పునరావృత్తిరస్తి (బృఉ.6.1.18) 1499 

తేషాం ఖల్వేషాం భూతానాం త్రీణ్యేవ బీజాని భవన్తి 
అణ్జజం, జీవజముద్భిజ్ఞమ్‌. (ఛా.ఉ.6.3.1) 999 

తేషాం న పునరావృ్తి:. (బృఊ.6.2.15) 1546 

తేషామేకైకపవతావాన్యావానసౌపూర్వ:. 1267 

తేషామేవైతాం బ్రహ్మవిద్యాం వదేత శిరోవ్రతం 
విధివద్యైస్తు చీర్ణమ్‌ (ము.ఉ.3.2-10). 1119 

తేషాం యదా తత్పర్యవైతి(బృ.ఉ.6.2.16) 974 

తేషాం యే యాని కర్మాని ప్రాక్‌ సృష్ట్యాం 
ప్రతిపేదిరే. 384 

తేషాం సర్వేషులోకేషు 
కామచారోభవతి(ఛా.ఉ.7.25.2; 8.1.6) 1540 

తేషుబ్రహ్మలోకేషుపరాఃపరావతో వసన్తి 
(బృ.ఉ.6.2.15) 1484 

తేహదేవా ఊచుర్చ న్తాసురాన్యజ్ఞ ఉద్గీధేనాత్యయామేతి 
(బ్బ. ఉ.1.3.1)1124 


శ్రుతివాక్యాదిసూచీ 35 


తేహప్రాణాఃప్రబాపతింపి తరమేత్యోచుః 
(ఛా.ఉ.5.1.7) 530 
తేహవాచమూచుః(బృ.ఉ.1.3.2) 529, 941, 1124 
తే హేమేప్రాణాఅహంశ్రేయ సేవివదమానాబ్రహ్మజగ్ముః 
(బృఉ.6.1.7) 529 
తే హైతేవిద్యాచితఏవ. 1262 
తేహోచుర్హన్త తమాత్మానమన్విచ్భామో 
యమాత్మానమన్విష్య. 392 
తౌవాఏతౌద్వాసంవర్గౌ వాయురేవదేవేషుప్రాణ: 
ప్రాణేషు(ఛా.ఉ.4.3.4) 1253 
తౌహయదూచతు;కర్మహైవతదూచతుః 
అథహయత్ర్రశశంసతు: (బృఉ.3.2.13) 1457 
త్రయ ఏతే పుణ్యలోకభాజ ఏకో ఒమృతత్వభాక్‌. 1329 
తయశ్చత్రీచ శతాత్రయశ్చత్రీచసహస్రా. 359 
'త్రయంసువిదితం కార్యం 
ధర్మశుద్ధిమభీప్పతా(మ.స్మ.12.105) 547 
త్రయోధర్మస్క నాః(ఛా.ఉ.2.23.1) 1318,1319,1324 
త్రిపాదస్యామృతం దివి (ఛా.ఉ.3.12.6) 176, 189 
త్రిరున్నతం స్థాప్యసమంశరీరమ్‌ (శ్వే.ఉ.2.8) 521 
త్రిశీర్షాణం త్వాష్టమహనమరున్నుఖాన్‌ యతీన్‌ 
శాలావ్యకేభ్య: ప్రాయచ్భమ్‌. 194 
త్రిపష్టభౌభవతః సే న్దియత్వాయ. 1193 
ర్రేధాతణ్డులాన్విభజేద్యే మధ్యమా: 
స్యుస్తానగ్నయేదాత్రే.1129 
త్వంన ఉద్గాయ (బృఉ.1.3.2) 1127 
శ్వమహమస్మ్యహంచత్వమసి(ఐ. ఊ.1401 
త్వమేవ మే వృణీష యం శ్వం మనుష్యాయ 
హితతమం మన్యసే. 193 
త్వం వా అహమస్మిభగవోదేవతే ౬ 
హంవైత్వమసి(ఐ.ఉ.) 1228 
త్వంస్రీత్వంపుమానసి త్వంకుమార 
ఉతవాకుమారీత్వం జీర్గోదణ్భేన వబ్బసి త్వంజాతో 
భవసివిశ్వతోముఖ: (శ్వే.ఉ.4.3) 215, 881 


త్వం హి నః పితా యోఒస్మాకమవిద్యా (ప్ర.ఉ.6.8)70 
ద 

దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత. 1374 

దర్శయిత్వా ప్రభావం స్వం సర్వభూతాధిగోఒభవత్‌. 
(శాం.ప.333.20) 1470 

దశేమే పురుషే ప్రాణా ఆకత్మైకాదశ; (బృఊ.3.9.4) 
912, 914, 919 

దహరం పుణ్బరీకం వేశ్మ దహరో ఒస్మిన్నన్తరాకాశః 
(ఛా.ఊ.8.1.1) 1175 

దహరోఒస్మిన్తరాకాశ:. 484, 1476 

దిక్‌ సంఖ్యే సంజ్ఞాయామ్‌ (పా,సూ.2.1.50) 462 

దివంచ పృథివీం చాన్తరిక్షమటో స్వః 
(బు.సం.10.190.3) 386 

దివమేవ భగవన్‌ రాజన్నితి హోవాచ, ఏషవై 
సుతేజాః (ఛా.ఉ.5.12.1) 1283 థి 

దివ్యోహ్యమూర్త: పురుషః సబాహ్యాభ్యన్తరో హ్యజః 
(ము.ఉ.2.1.2) 263, 597, 1052 

దిశః శ్రోత్యే విద్ధి పాదౌ క్రితిం చ సోఒచిన్హ్యాత్మా 
సర్వభూతప్రణేతా. 273 


దూరేణ హ్యవరం కర్మ బుద్దియోగార్థనంజయ 
(భ.గీ.2.49) 1441 

దృశ్యతే త్వగ్య్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్షదర్శిభిః 
(క.ఊ.13.12) 430, 1148 

దృష్టం చ శ్రుతం చేత్యుపాసీత. 181 

దృష్టో హి తస్యార్థః కర్మావబోధనమ్‌. 59, 88 

దేవచ్చన్దాంసి పూర్వాణి. 1195 

దేవసవితుః ప్రసువ యజ్ఞమ్‌. 1182, 1185 

దేవా అపి మార్గేముహ్యన్హ్యపదస్యపదైషిణః. 1470 

దేవా హ వై సత్రం నిషేదు:. 1182 

దేహాత్మప్రత్యయో యద్వత్‌ ప్రమాణత్వేన కల్పితః.99 

దేవో భూత్వా దేవానప్యేతి (బృ.ఉ.4.1.2) 1292 

దోధూయన్తే ధ్వజాగ్రాణి. 1199 


36 (బ్రహ్మసూత్రశాజ్బరభాష్యమ్‌ 


ద్యాం మూర్భానం యన్య విప్రా వదన ఖం వై 
నాభిం చన్టసూర్యాౌ చ నేత్రే. 273 

ద్రవ్యాణి ద్రవ్యాన్తరమారభన్తే గుణాళ్చ గుణాన్నరమ్‌ 
(వై.సూ.1.1.10) 683 

ద్వాదశ మాసాః పజ్బార్తవః త్రయ ఇమే లోకాః. 1193 

ద్వా సుపర్ణా సయుజా సఖాయా (ము. ఉ.3.1.1) 
233, 296, 1221 

ద్విజాతీనామధ్యయనమిజ్యాదానమ్‌ 
(గౌ.ధ.సూ.2.1.1) 408 

ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం బైవామూర్తం చ 
(బృఉ.2.3.1) 1074 

ధ 

ధూజ్‌ కమ్చనే (ధాతుపాఠః:) 1199 

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్‌ 
(భ.గీ.8.25) 1480 

ధ్యానప్రసాదేన విశుద్ధసత్త్య: తతస్తు తం పళ్యతే 
నిష్కలం ధ్యాయమానః (ము.ఉ.3.1,8) 1084 

ధ్యాయతీవ పృథివీ (ఛా.ఉ.7.6.1) 1422 

ధ్యాయతీవ లేలాయతీవ (బృఉ.4.3.7) 420, 
853, 865 

న 

న బుషీణామార్తేయాన్తరాభావాత్‌ (జై.సూ.6.1.7)358 

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః 
(భ.గీ.5.14) 568 

న కర్మణా వర్ధతే నో కనీయాన్‌. 229 

న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే (భ,గీ, 
5.14) 568 

న కర్మ లిప్యతే నరే (ఈ.ఉ.2) 1316 

న కాంచన స్రియం పరిహరేత్తద్వతమ్‌ 
(ఛా.ఉ.2.13.2) 1345 

న కాచన మదృ్బహిర్థా విద్యాస్తి. 787 

న చక్తుషా గృహ్యతే నాపి వాచా (ము.ఉ.3,1.8) 1083 

నే చ పునరావర్తతే (ఛా.ఉ.8.15.1) 1546 

న చిరమివ జీవిష్యతీతి విద్యాత్‌. 562 


న జాయతే మైయతే విపశ్చిత్‌ (క.ఉ.1.2 18) 226, 
441, 827 

న జీవో మియతే (ఛా.ఉ.6.11.3) 827 

న తత్ర దక్షిణా యాన్తి నా విద్వాంసస్తపస్వినః. 
1208, 1270 

న తత్ర పర్యేతి (ఛా.ఉ.8.12.3) 1525 

న తత్ర రథా న పన్ఫానో భవన్త్యథ రథాన్‌ రథయోగాన్‌ 
పథఃసృజతే (బ్బ.ఉ.4.3.10) 603, 1011, 1018 

న తత్ర సూర్యో భాతి న చన్చతారకం నేమావిద్యుతో 
భాన్తి కుతో ఒయమగ్ని: (ము.ఉ.2.2.10; 
శ్వే.ఉ.6.14; క.ఉ.5.15) 346, 349, 1544 

న తద్భాసయతే సూర్యో న శశాజ్కో న పావకః 
(భ.గీ.15.6) 351, 1544 

న తస్మాత్చాణా ఉత్రామన్తి. 1465 

న తస్య కార్యం కరణం చ విద్యతే న 
తత్సమశ్చాభ్యధికళ్చ దృశ్యతే, పరాస్య శక్తిర్వి విధైవ 
శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ 
(శ్వే.ఉ.6.8) 594 

న తస్య కశ్చిత్‌ సతిరస్తి లోకే న చేశితా నైవ చ తస్య 
లిబ్గమ్‌. స కారణం కరణాధిపాధిపోన చాస్య 
కశ్చిజ్ఞనితా నచాధిపః (శ్వే.ఉ.6.9) 126 

న తస్య ప్రతిమా అస్తి యస్య నామ మహద్యశః 
(శ్వే.ఉ.4.19) 800, 1502 

న తస్య ప్రాణా ఉత్రామన్తి బ్రహ్మైవ సన్‌ 
ట్రహ్మాహ్యేతి (బృఉ.4.4.6) 1459, 1514 

న తస్య రోగో న జరాన మృత్యుః ప్రాప్రస్య 
యోగాగ్నిమయం శరీరమ్‌ (శ్వే.ఉ.2.14) 398 

నతు తద్ద్వితీయమస్తి తలో ఒన్యద్విభక్తమ్‌ 
(బ్బఉ.4.3.23) 1526, 1538 

న దృష్టేర్టష్ణారం పశ్యేః (బృ ఉ.3.4.2) 75, 253 

న దేవానాం దేవతాన్తరాభావాల్‌ (జై.సూ.6.1.6) 358 

న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన. ఇతరేణ తు 
జీవన్తి యస్మిన్నేతావుపాశ్రితౌ (క.ఉ.2.5.5)202 


శ్రుతివాక్యాదిసూచీ 37 


న మృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా అహ్న 
ఆసీత్రకేతః (బు.సం.8.7.17) 922 

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః 
(భ.గీ.10.2) 534 

న రూపమస్యేహ తథోపలభ్యతే నాన్లో న చాదిర్న 
చ సంప్రతిష్టా (భ.గీ.15.3) 616 

న లిప్యతే ఫలైశ్చాపి పద్మపత్రమివామృసా 
(శాం.ప.351.14) 

నవ వై పురుషే ప్రాణా నాభిర్ణశమీ(తై.సం.5.3.2.3)912,915 

న వా అజీవిష్యమిమానఖాదన్‌ (ఛా.ఉ.1.10.4) 1347 

న వా అరే పత్యుః కామాయ (బృ.ఉ.4.5.6) 486 

న వా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం 
భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం 
భవతి (బ్బ ఉ.4.5.6) 486, 609 

న వా ఆరే.హం మోహం బ్రవీమ్యవినాశీ వా అరే 
అయ మాత్మానుచ్చిత్తిధర్మా(బృ ఉ.4.5.14)497,828 

న వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాత్‌. 191, 196, 
199, 202, 203 

నే విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయాః (బృ.ఉ.3.4.2)75 

న వై శక్ష్యామస్త్యదృతే జీవితుమ్‌ (బృఊ.6.1.13) 923 

న శూద్రాయ మతిం దద్యాత్‌. (మ.స్మ.4.80) 408 

న శూదే పాతకం కించిన్న చ సంస్కారమర్హతి 
(మ,స్మృ.10.12.6) 406 

న శృణోతి న పశ్యతి. 302 

న సాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యన్తం 
విత్తమోహేన మూఢమ్‌(క.ఊ,2.6) 981 

న సురాం పిబేత్‌. 394 

న సువృత్తం న దుర్వృత్తం వేద కించిత్‌ స 
బ్రాహ్మణః. 1379 

నహవా అస్యానన్నం జగం భవతి నానన్నం 
పరిగృహీతమ్‌ (బృ ఉ.6.1.14) 1344 

న హ వా ఏవంవిది కించనానన్నం భవతి 
(ఛా.ఉ.5.2.1) 1344, 1346, 1347, 1350 


న హ వైదేవా అశ్నన్తి న పిబన్తి ఏతదేవామృతం 
దృష్ట్వా తృష్యన్తి (ఛా.ఉ.3.6.1) 970 

న హ వై సశరీరస్య సతః ప్రియాప్రియయోః 
(ఛా.ఉ.8.12.1) 65 

న హి కర్మ క్రీయతే. 1428, 1431 

న హి కల్యానకృత్క శ్చిద్దుర్గతిం తాత గచ్చతి 
(భ.గీ.6.40) 1382 

నహి ఖల్వమేవం సంప్రత్యాత్మానం జానాత్య 
యమహమస్మీతి నో ఏవేమాని భూతాని. 340 

న హి గతిరధికాస్తి కస్యచిత్సతి హి గుణే 
ప్రవదన్త్యతుల్యతామ్‌(శాం.ప 194.60) 1385 

నహి విజ్ఞాతుర్ణిజ్ఞాతేర్విసరిలోపో విద్యతే ఒవినాశిత్వాత్‌ 
(బృ.ఉ.4.3.30) 340, 832 

నహింస్యాత్సర్వభూతాని. 1007 

నాడీషు సృష్తో భవతి (ఛా.ఉ.8.6.3) 1031 

నాతిరాత్రే షోడశినం గృహ్లాతి. 602 

నాదత్తే కస్య చిత్సాపం న చైవ సుకృతం విభుః 
(భ.గీ.5.15) 568 

నానా తు విద్యా చావిద్యా చ యదేవ విద్యయా 
కరోతి (ఛా.ఉ.1.1.10) 

నానా వా దేవతా పృథగ్‌ జ్ఞానాత్‌. 1255 

నానుధ్యాయా దృహూన్‌ శబ్బాన్వాచో విగ్గాపనం హి 
తత్‌ (బృ ఉ.4.4.21) 292 

నానుపమృద్య ప్రాదుర్భావాశ్‌. 722 

నాన్యదతోఒస్తి ద్రష్టనాన్యదతో ఒస్తిక్రోతృ 
(బృ.ఉ.3 8.8) 314, 498 

నాన్యదతో.స్తి ద్రష్ట (శోత్మ మన్ఫ విజ్ఞాతృ 
(చా.ఉ.6.8.7)851, 1310 

నాన్యః పన్ఫా విద్యతేజయనాయ (శ్వే. ఉ. 6.15) 
309, 1513 

నాన్యోఓలోస్తి ద్రష్టా సనాన్యోఒలోఒస్తి విజ్ఞాతా 
(బృ.ఉ.3,7.23) 111, 140, 218, 221, 222, 
255, 498, 815, 851, 865, 882, 1089 


AMM ౧ 
7 rh An $= gry ain 


చారల = ah Chale కే స్మా “మాత 4 


Jar అ 372. తం కణ కక 


38 బ్రహ్మసూత్ర శాజ్కర భాష్యమ్‌ 


నాపుత్రస్య లోకో ఒస్తీతి తత్సర్వే పశవో విదుః. 1323 
నామరూపం చ భూతానాం కర్మణాం చే. 
ప్రవర్తనామ్‌. వేదశబ్దేభ్య ఏవాదౌ నిర్మమే స 
మహేశ్వరః (మ.స్మ.1.21) 368 
నామరూవయోర్నిర్వహితా తే యదన్తరా తద్రహ్మ 
(ఛా.ఉ.8.14.1) 1502 
నామరూపే వ్యాకరవాణి (ఛా.ఉ.6.3.2) 567 
నామ్నా స్యాదచోదనాభిధానత్వాత్‌. 1113 
నావేదవిన్మనుతే తం బృహన్తమ్‌(తై.బ్రా.3.12.9.7)523 
నాహ ఖల్వయమేవం సంప్రత్యాత్మానం 
జానాత్యహమస్మీతి (ఛా.ఉ.8.11.2) 334 
నిచాయ్య తం మృత్యుముఖాత్రముచ్యతే 
(క.ఉ.3.15) 1147 
నిత్య: సర్వగతః స్థాణురచలోఒయం సనాతనః 
(భ.గీ.2.24) 1100 
నిష్కలం నిష్క్రయం శాన్తం నిరవద్యం నిరజ్ఞానమ్‌. 
అమృతస్య పరం సేతుం దగ్గేన్థనమివానలమ్‌ 
(శ్వే.ఉ.6.19) 127, 502, 597, 1505 
నేతి నేతి (బ్బ ఉ.2.3.6) 607 85 
నేతి హోవాచ యాజ్ఞవల్క్యః(బృఉ.3.2.11) 1466 
' నేహ నానాస్తి కించన (బృ-ఉ.4.4.19) 555, 1099 
నైతదబ్రాహ్మణో వివక్తుమర్శతి సమిధం 
సోమ్యాహరోపత్వానేష్యే న సత్యాదగాః. 
(ఛా.ఉ.4.4.5) 407 
నైతదచీర్లవ్రతోఒధీతే (ము.ఉ.3.2.11) 1119 
నైనంసేతుమహోరాత్రే తరతో న జరా న మృత్యుర్న 
శోకో న సుకృతం న దుష్కృతమ్‌ (ఛా.ఉ.8.4.1) 
1045, 1434 
నైవ వా ఇదమగ్రే సదాసీత్‌. (శబ్రా.10.5.31) 1256 
నైవంవిదః కించిదనన్నం భవతి. 1346 
నైషా తర్కేణ మతిరాసనేయా ప్రోక్తాన్యేనైవ 
సుజ్ఞానాయ ప్రే 'పేష్ట (క.ఉ.1.2.9) 534 
న్యాస ఇతి బ్రహ్మా బ్రహ్మా హి పరః పరో హి బ్రహ్మా 
తాని వా (నారా.78) 1331 


న్యూనమన్యత్‌ స్థానం సంపూర్ణమన్యత్‌. 127 
ప 

పజ్బుబ్రహ్మపురుషాః(ఛా.ఉ.3.13.6) 188 

పజ్బమ్యామాహుతౌ ఆపః పురుషవచసో భవన్తి 
(ఛా.ఉ.5.3.3) 963, 997 

పళ్ళ సప్త చ వర్గాణి న నవర్ష శతక్రతుః. 458 

పజ్బానాం త్వా పజ్బజనానామ్‌ (తై.ఊ.1.6.2) 459 

పణ్గితో మేధావీ గన్ఫారానేవోపసంపద్యతే 
(ఛా.ఉ.6.14.2) 39 

పద్యుహవా ఏతచ్చశానం యచ్చూ 
ద్రస్తస్మాచ్భూద్రసమీపే నాధ్యేతవ్యమ్‌. 408 

పరం చాపరం చ బ్రహ్మ యదోంకారః. 319 

పరం జ్యోతిరుపసంపద్య స్వేన 
రూపేణాభినిష్పద్యతే (ఛా.ఉ 8.12.3) 335, 415, 
1310, 1524 

పరమతమ ప్రతిషిద్ధమను మతం భవతి. 932 

పరస్యాన్తే కృతాత్మాన: ప్రవిశన్తి పరం పదమ్‌.1216,1500 

పరాజ్చీ ఖాని వ్యతృఫత్సయంభూస్త స్మాత్పరాజ్‌ 
పశ్యతి నాన్తరాత్మన్‌ (క.ఉ,4.5) 1084 

పరా చైవాపరా చ. 260 

పరాతృరం పురుషముపైతి దివ్యమ్‌ (ము.ఉ.3.2.8) 
1086 

పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ 
జ్ఞానబలక్రియా చ (శ్వే.ఉ.6.8) 594 

పరీక్ష లోకాన్‌ కర్మచితాన్‌ బ్రాహ్మణో నిర్వేదమా 
యన్నాస్త్యకృతః కృతేన (ము.ఉ.1.2.12) 262 

పరో దివో జ్యోతిః. 175, 176 

పశ్యంశ్చక్రుః శృణ్యన్‌ శ్రోత్రం మన్వానో మనః, 475 

పాణ్టిత్యం నిర్విద్యాథ మునిరమౌనం చ మౌనం చ 
నిర్విద్యాథ బ్రాహ్మణః (బ్బ ఉ.3.5.1) 1371 

పాదోఒస్య విశ్వా భూతాని (ఛా.ఉ,3,12.6) 1543 

పాదోఒస్య సర్వా భూతాని (ఛా.ఉ.3.12.5) 188, 
599, 884 


TB. శాల 219. 


(్రుతివాక్యాదిసూచీ 39 


పానవ్యాపచ్చతద్వత్‌ (జై.సూ.3.4.15) 905 

పారిప్టవమాచక్తీత, 1336 

పిపాసతి నామ (ఛా.ఉ.6.8.5) 1459 

పుణ్యపాపే విధూయ నిరళ్ఞునః పరమం 
సామ్యము పైతి (ము.ఉ.3.1.3) 1204 

పుణ్యమేవాముం గచ్చతి న హ వై దేవాన్‌ పాపం 
గచ్చతి (బృ.ఉ.1.5.3) 938 

పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన 
(బృ.ఉ.3.2.13)613 

పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి 
బుద్ధాన్తాయైవ (బృ ఉ.4.3.16) 1039 

పునర్భవమిన్దియైర్మనసి సంపద్యమానైః 
(ప్ర.ఉ.3.9) 1450 

పురశ్చక్రే ద్విపద: పురశ్చక్రే చతుష్పదః 
(బృఊ.2.5.18) 1060 

పురః స పక్షీ భూత్వా పురః పురుష ఆవిశత్‌ 
(బృఊ.2.5.18) 1060 

పురీతతి శేతే (బృ ఉ.2.1.19) 1031 

పురుష ఏవేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ 
పరామృతమ్‌(ము. ఊ.2.1.10)266,267,288,907 

పురుషం కృష్ణం కృష్ణదన్తం పశ్యతి స ఏనం హన్తి 
(ఐ.అ.3.2.4) 562, 1018 

పురుషవిధః(బృ ఉ.1.4.1) 1151 

పురుషవిధంపురుషేఒన్తఃప్రతిష్టితంవేద. 277, 279 

పురుషాన్న పరం కిం చిత్సా కాష్టా సా పరా గతిః 
(క.ఉ.1.3.11) 87, 319, 428, 1146 

పురుషేఒన్తఃప్రతిష్టితం వేద. 274 

పురుషో వావ గౌతమాగ్నిః (ఛా.ఉ.5,7.8) 82 

పుర్యష్టకేన లిజ్లేన ప్రాణాద్యేన స యుజ్యతే. 
(బ్ర.పు.) 919 

పుష్కరపలాశ ఆపో న శ్లిష్యన్త ఏవమేవంవిది 
పాపం కర్మన న శ్లిష్యతే (ఛా.ఉ.4.14.3) 242 

పూర్వోఒతిధిభ్యో ఒక్నీయాత్‌. 1238, 1241 


పృథివీ భగవః కింసంనిశ్రయా, 715 

పృథివీ హింకారః. (ఛా.ఉ.2.2.1) 1414, 1420 

పృథివ్యా ఓషధయః. (తై.ఉ.2.1.1) 808, 812 

పృథివ్యామేవ తం విద్యాదపో వాయుం చ 
సంశ్రితమ్‌(మ.భా.) 846 

పృథివ్యేవ యస్యాయతనమగ్నిర్లోకో మనో జ్యోతిః 
(బృ 4 .3.9.10) 249 

పృథివీమయ ఆపోమయో వాయుమయ 
ఆకాశమయ స్తేజోమయః (బృ. ఉ.4.4.5) 1457 

పృథ్వ్య స్తేజోఒనిలఖే సముట్ధితే పజ్బాత్మకే 
యోగగుణే ప్రవృత్తే (శ్వే.ఉ.2.14) 398 

ప్రకృతిభ్యః పరం యచ్చ తదచిన్త్యస్య లక్షణమ్‌. 601 

ప్రక్రాలనాద్ది పజ్కస్య దూరాదస్పదర్శనం వరమ్‌. 

ప. Le 552. 249. 

ప్రజాపతిర్వా ఇదమగ్ర ఆసీత్‌.స ఆత్మానమైక్షత స 
మనోఒసృజత (ఛా.ఉ.6.5.4) 820 

ప్రజాపతే: సభాం వేశ్మ ప్రపద్యే (ఛా.ఉ.8.14.1)1502 

పజ్జ్ఞయాఇదం శరీరం సమారుహ్య (కా.బ్రా. 3.6.) 
844, 849 

ప్రజ్ఞానఘన ఏవైతేభ్యో భూతేభ్యః సముత్భాయ 
తాన్యేనానువినళ్యతి (బ్బ. ఉ,4.15.13) 828 

ప్రజ్ఞాసంవిచ్చితిశ్చైవ స్మృతిశ్చ పరిపఠ్యతే. 429 

ప్రతర్ణనో వై దైవోదాసిరిన్టస్య ప్రియం 
ధామోపజగామ (కౌ,బ్రా.3.1) 1336 

ప్రత్యక్షమనుమానం చ శాస్త్రం చ వివిధాగమమ్‌. 
(మ.స్మృ.12.105) 547 

ప్రత్యక్షాప్రత్యక్షాణామప్రత్యక్షత్వాత్సంయోగస్య 
పక్నాత్మకం న విద్యతే (వై.సూ.4.2.2) 661 

ప్రమాణవిపర్యయవికల్ప నిద్రాస్తృతయో నామ 
(యో.సూ,1.1.6) 932 

ప్రమోద ఉత్తరః పక్షః(తై.ఉ.2.5) 145 

ప్రయాణకాలే మనసాఒచలేన (భ,గీ.8.10) 1426 

ప్రయాతా యాన్తితం కాలం వక్ష్యామి భరతర్షభ 
(భ.గీ.8,23) 1480 


40 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


ప్రవర్తనా లక్షణా దోషాః (న్యా.సూ. 1.118) 762 

ప్రస్తోతర్యా దేవతా ప్రస్తావమన్వాశయత్తా. 
(ఛా.ఉ.1.11.4) 166, 1246 

ప్రాచీనశాల బెపమన్యవః (ఛా.ఉ.5.11.1) 1283 

'వొచ్చేనాత్మనా సంపరిష్వకో న బాహ్యం కిం చన 
వేద నాన్తరమ్‌ (బ్బ. ఉ.4.3.21)123,1027,1091 

ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మా ఇదం శరీరం 
పరిగృహ్యోత్థాషయతి (కౌ.బ్రా. 3.3) 196, 203 

ప్రాణ ఏవ బ్రహ్మణశ్చతుర్థ: పాడ: స వాయునా 
జ్యోతిషా భాతి చ తపతి చ (ఛా.ఉ.3.18.4)924 

ప్రాణం తదా వాచి జహోతి (కౌ.బ్రా.2.5) 1264 

ప్రాణబన్దనం హి సోమ్య మనః (ఛా.ఉ.6.82) 
166, 170, 483 

ప్రాణమనూత్రామన్తం సర్వే ప్రాణా అనూత్రామన్తి 
(బృ-ఉ.4.4.2) 1454 

ప్రాణముద్గీథముపాసాంచక్రిరే (ఛా.ఉ.1.2.2) 1127 

ప్రాణస్తేజసా యుక్తః సహాత్మనా యథాసంకల్పితం 
లోకం నయతి. 1426 

ప్రాణస్తేజసి. 1454 

ప్రాణస్య ప్రాణమ్‌ (బృఊ.4.4.18) 166, 170, 411 

ప్రాణస్య ప్రాణముత చక్రుషశ్చక్షురుత శ్రోత్రస్య 
'శోతమన్నస్యాన్నం మనసో యే మనసో విదుః. 
463 

ప్రాణా గుహాశయా నిహితాః సప్త 
సప్త(ము.ఉ.2.1.8) 913 

ప్రాణాగ్నయ ఏవైతస్మిన్‌ పురే జాగ్రతి 
(ప్ర.ఉ.4.2.37) 302 

ప్రాణాద్వా ఏష ఉదేతి ప్రాణేఒస్తమేతి 
(బృ.ఉ.1.15.23) 1251 

ప్రాణాన్‌ గృహీత్వా చ (బృఉ.2.1.18) 859 

'ప్రాణేన రక్షన్నవరం కులాయమ్‌(బృ.ఉ.4.3.12)929 

'పాణోఒపానో వ్యాన ఉదాన: సమాన: 
(బృ. ఊ.1.15.3) 931 


ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ 
(ఛా.ఉ.4.10.5) 241, 1514 

ప్రాణో వా అమృతమ్‌ (కౌ,బ్రా.3.2) 303 

ప్రాణో వా ఆశాయా భూయాన్‌(ఛా, ఉ.7.15.1)300,301 

ప్రాణో వా వ జ్యేష్టశ్చ శ్రేష్టశ్ళ (ఛా.ఊ.5.1.1) 923 

ప్రాణో వా వ సంవర్గః (ఛా.ఉ.4.3.3)73,1250,1287 

ప్రాణోఒస్మి ప్రజ్ఞాత్మా 194, 198, 201, 1337 

ప్రాణో వై బలమ్‌. 194 

ప్రాణోహ పితా ప్రాణో మాతా ప్రాణో భ్రాతా 
(ఛా.ఉ.7.15.1) 464, 1287 

ప్రాదేశమాత్రమిహ వై దేవాః సువిదితా 
అభిసంపన్నాస్తథాను. 283 

ప్రాప్పుయాద్విషయాన్‌ కైశ్చిత్‌ కైశ్చిదుగ్రం తపశ్చరేత్‌ 
(మ.భా.) 359 

ప్రాప్యన్తం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యయమ్‌ 
(బృ ఉ.4.46) 974 

ప్రాయశ్చిత్తం న పశ్యామి యేన శుధ్యేత్స అత్మహా. 
1363, 1367 

ప్లవా హ్యేతే అదృఢా యజ్ఞరూపా అప్పా 
దళోక్తమవరం యేషు కర్మ (ము.ఉ.1.2.7) 261 

బి 

బహవః పురుషా బ్రహ్మన్‌ ఉతాహో ఏక ఏవతు 
(మ.భార.) 517 

బహవః పురుషా రాజన్‌ సాంఖ్యయోగవిచారిణామ్‌ 
(మ.భార.)517 

బహిష్కు లాయాదమృతశ్చరిత్వా(బృ.ఉ.4.3.12)1015 

బహు స్యాం ప్రజాయేయ (తై.ఉ.2.6) 470 

బహూనాం పురుషాణాం చ యధైకా యోనిరుచ్యతే 
(శా.ప.352.3) 517 

బహోర్లోపో భూ చ బహోః (పా.సూ.6.4.158) 300 

బీజాన్యగ్న్యుపదగ్గాని న రోహన్తి యథా పునః. 1215 

బుద్ధిం తు సారథిం విద్ధి మన: ప్రగ్రహమేవ చ 
(క.ఉ.1.3.3) 427, 819 


ఉుతవాక్యాదిసూది 


బుద్ధిరొజ్ఞానమసంమోహః (భ.గీ.10.4) 809 
బుద్ధేరాత్మా మహాన్‌ పరః (క.ఉ.1.3.10) 449 
బుద్ధేర్గుణేనాత్మగుణేన చైవ 
ఆరాగ్రమారతోహ్యవరో.పి దృష్టః 
(శ్వే.ఉ.6.8) 348 
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి 
(భ.గీ.2.39) 1441 
బ్రహ్మచర్యం పరిసమాస్య గృహీ భవేత్‌ గృహ 
భూత్వా వనీ భవేత్‌ (జా. ఉ.4) 1361, 1331 
'బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్‌ (జా. ఉ.4)1318,1323,1361 
ట్రహ్మచార్యవకీర్ణీ వైరృతంగర్హభమాలభేత.1363, 1365 
బ్రహ్మజ్యేష్టా వీర్యా సంభృతాని బ్రహ్మాగ్రే జ్యేష్టం 
దివమాతతాన. 1175 
బ్రహ్మణాసహ తే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే. 
1216, 1500 
(బ్రహ్మణో మహిమానమాష్నోతి. (నా.ఉ.80) 1181 
బ్రహ్మ తం పరాదాద్యోఒన్యత్రాత్మనో వేద బ్రహ్మ, 489 
బ్రహ్మతే బ్రవాణి (బృ ఉ.2.1.1) 479, 1077 
బ్రహ్మదాశా బ్రహ్మదాసా బ్రహ్మైవేమే కితవా:. 881 
బ్రహ్మపరా బ్రహ్మనిష్టాః పరం బ్రహ్మాన్వేషమాణా:ః ఏష 
హ వై తత్సర్వం వక్ష్యతీతి తే (ప్ర.ఊ.1.1)406 
(బ్రహ్మ పుచ్చం ప్రతిష్టా (తై.ఉ.2.5)145,146,147,150 
బ్రహ్మలోకమభిసంపద్యతే (ఛా.ఊ.8.15.1) 1546 
'బ్రహ్మలోకాన్‌ గమయతి తే తేషు బ్రహ్మలోకేషు 
పరాః పరావతో వసన్తి (బృ ఉ.6.2.15) 1496 
బ్రహ్మ వా అగ్నిష్టోమో బ్రహ్మైవ తదహగ్రహ్మణైవ.1182 
'బ్రహ్మవాదినో వదన్తి కిం కారణం (బ్రహ్మ(శ్వే.ఉ.1.1) 
453 ' 
'బ్రహ్మవిదాషాతి పరమ్‌ (తై.ఉ.2.1) 24, 138, 
472, 1077, 1301, 1514 
'బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి(ము.ఉ.2.2.9)62,70,73 
'బ్రహ్మసంస్థోమృతత్వమేతి (ఛా.ఉ.2.23.1) 1320 
'బ్రహ్మేత్యాదేశః. 1410 


41 


అహ్మేత్యుపాసీత. 1411 

బహ్మేత్యు పాస్తే (ఛా.ఉ.1.19.4) 1411 

(బ్రహ్మైవ తేజ ఏవ (బృ.ఉ.4.4.7) 1031 

బ్రహ్మైవ లోక ఏష సమ్రాట్‌ (బృ.ఉ.4.4.23) 1497 

బ్రహ్మైవ సన్‌ బ్రహ్మాష్యేతి (బృ ఉ.4.4.6) 1086, 
1445, 1515, 1539 

'అ హ్మైవేదమమృతమ్‌ (ము.ఉ .2:1.11) 54, 288, 
541, 788, 1384 

(బహ్మైవేదం విశ్వమిదం వరిష్టమ్‌ (ము.ఉ.2.2.11) 
907, 1505 

(బహ్మైవేదం సర్వమ్‌ (ము.ఉ.2.2. 11)498,555,1099 

బ్రాహ్మణో న హన్తవ్యః. 90, 879 

భ 

భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః. 
భయాది(న్టశ్చ వాయుశ్చ మృత్యుర్భావతి పజ్బామః 
(క.ఉ.2.6.3) 412 

భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః 
(భ.గీ.10.5) 809 

భాగో జీవః స విజ్లేయః (శ్వే,ఉ.5.8) 848 

భాతి చ తపతి చ కీర్త్యా యశసా బ్రహ్మవర్భసేన 
ఏవంవేద (ఛా.ఉ.3.18.3) 1389 

భారూపః సత్యసంకల్పః (ఛా.ఊ.3.14.2) 348 

భిక్తుర్వాన ప్రస్థవత్సోమవల్లివర్జం స్వశాస్త్రసంస్కారశ్చ. 
1365 

భిధ్యతే హృదయగ్రస్థి: (ము.ఉ.2.2.8) 73, 292, 
1214, 1430 

భిద్యేతే తాసాం నామరూపే పురుష ఇత్యేవం 
ప్రోచ్యతే (ప్ర.ఉ,6.5) 1472 

భీషాస్మాదగ్నిశ్చేన్హశ్చ మృత్యుర్భావతి పజ్బుమ: 
(తై.ఉ.2.8) 413 

భీషాస్మాద్వాతః పవతే భీషోదేతిసూర్య: (తై.ఉ.2.8) 
247, 413, 1309 

భూః ప్రపద్యే ఒమునామునా (ఛా. 3.15.3) 1183 


42 బహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


భూమా త్వేవ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో | మనోమయ: ప్రాణశరీరః (ఛా.ఊ.3.14.2) 209, 


విజిజ్ఞాస ఐతి (ఛా. ఉ.7.23) 300 

భూయ ఏవమా భగవాన్వి జ్ఞాపయతు 
(ఛాఊ.6.5.4) 1226, 1393 

భృగుర్వై వారుణిః వరుణం పితరముపససాద, 
అధీహి భగవో బ్రహ్మ (తై.ఉ.3.1) 44, 357 

భోక్తా భోగ్యం (పేరితారం చ మత్వా సర్వం ప్రోక్తం 
త్రివిధం బ్రహ్మమే తత్‌ (శ్వే.ఉ.? .12)1051 

భ్రామయన్‌ సర్వభూతాని యన్రారూఢాని 
మాయయా (భ.గీ.18.61) 569 

మ 

మఘవన్‌ మర్త్యం వా ఇదం శరీరమ్‌. 340 

మజ్జమానస్య సంసారే యావద్దుఃఖాద్విముచ్యతే 
(శాం.ప.290.18) 982 

మటచీహతేషు కురుషు (ఛా. ఉ1.10.1) 1347 

మద్యం నిత్యం బ్రాహ్మణః. 1349 

మనః ప్రాణే (ఛా.ఉ.6.8.6) 1451 

మనసస్తు పరా బుద్దిర్భుద్ధేరాత్మా మహాన్‌ పరః 
(క.ఉ.1.3.10) 428 

మనసా హ్యేవ పళ్యతి మనసా హ్యేవ శృణోతి. 
(బ్బ ఉ.1.5.3) 856 

మన సైవైతాన్‌ కామాన్‌ పశ్యన్‌ రమతే 
(ఛా.ఉ.8.12.5) 1533 

మన సైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కిం చన 
(క.ఉ.4.11) 1051 

మనుర్వైవస్వతో రాజా. 1336 

మనుష్య లోకఃపితృలోకోదేవలోక:(బృ ఉ.1.5.16)1490 

మనో జ్యోతిర్ణుషతామ్‌ (తై.బ్రా.1.6.3.3) 178 

మనోనుకూలే న తు చక్తుపీడనే 
గుహానివాతాశ్రయణే ప్రయోజయజేత్‌ 
(శ్వే.ఉ.2.10) 1424 

మనో బుద్ధిరహంకారశ్చిత్తం చ. 915 

మనో బ్రహ్మేత్యుపాసీత (ఛా.ఉ.3.18.1) 73, 276, 
1389, 1401, 1406 


214,274,850,1063,1287,1292,1384,1516 

మనోమమోఒయం పురుషో 
భాస్సత్యస్తస్మిన్నన్తర్శదయే (బృ ఉ.5.6.1) 1166 

మనో మహాన్‌ మతిర్రహ్మా పూర్చుద్ధిః ఖ్యాతిరీశ్వరః:.429 

మనో వాచం ప్రాణం 
తాన్యాత్మనే కురుత (బృ.ఉ.1.5.7)941 

మనో వా వ వాచో భూయః (ఛా.ఉ.7.3.1) 1520 

మమాన్తరాత్మా తవ చ మే చాన్యే దేహసంస్థితాః 
(శాం.ప.353.4) 517 

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః 
(భ.గీ.15.7) 884 

మహతః పరమవ్యక్తమ్యక్తాత్సురుషః పరః (క.ఉ.11) 
424, 428 

మహద్భయం వజ్రముద్యతమ్‌(క.ఉ.6.2)1120, 1309 

మహాత్మనశ్చతురో దేవ ఏకః స జగార భువనస్య 
గోపాః (ఛా.ఉ.4.3.6) 1251 

మహాన్తం విభుమాత్మానం మత్వా ధరో న శోచతి 
(క.ఉ.2.4.4.) 65, 446, 449 

మహిమాన ఏవైషామేతే త్రయ స్రింశత్తేవ దేవాః 
(బృఉ.3.9.2) 359 

మా భగవాన్‌ మోహాన్తమపీపదన్న వా అహమిమం 
విజానామి న ప్రేత్య సంజ్ఞాస్తి 828 

మామేవ విజానీహి (కౌ. బ్రా.3.1.)191,194,198,201 

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు 
మహేశ్వరమ్‌ (శ్వే.ఉ.4.10) 434 

మాయా హ్యేషా మయా స్పష్టా యన్మాం పశ్యసి _ 
నారద. 159, 1056 మే,ఖ్లూ, వౌం.ప. 339-45 

మాసమగ్నిహోత్రం జుహోతి. 1241, 1365 

మాసేభ్యో దేవలోకం దేవలోకాదాదిత్యమ్‌ 
(బృ. ఉ.6.2,15) 1487 

మా హింస్యాత్సర్వా భూతాని. 890 

మునీనామప్యహం వ్యాసః (భ.గీ.10.37) 1373 


శ్రుతివాక్యాదిసూచీ 43 


మూర్భా త్వేష ఆత్మన ఇతి హోవాచ 
(ఛా.ఉ.5.12.2) 1285, 1286 

మూర్జెవ సుతేజాః 274 

మూలప్రకృతిర వికృతి:. (సాం.కా.3) 456 

మృత్తికేత్యేవ సత్యమ్‌. 557 

మృత్యో: స మృత్యుమాప్నాతి య ఇహ నానేవ పశ్యతి 
(16 .2.4.11)289,446,499,559,890,1051,1402,1507 

మృదబ్రవీత్‌ (శబ్రా.6.1.3.2) 393, 529, 

మృల్గొహవిస్ఫులిజ్ఞాద్యైః సృష్టిర్యా చోదితాన్యథా 
(మాం.కా.3.15) 472 

మృషా ఖలు మా సంవదిష్టా బ్రహ్మ తే బ్రవాణి.479 

మేధాతిధిం హ కాణ్యాయయన మిక్రో మేషో 
భూత్వా జహార (షడ్వింశ బ్రా.1.1.) 393 

మేధాతిథేర్మేష. 393 

మోదో దక్షిణః పక్షః (తై.ఉ.2.5.) 145 

య 

య ఆత్మని తిష్టన్‌. 254, 877, 881 

య ఆత్మాపహతపాష్మా (ఛా.ఉ.8.7.1) 62, 157, 
213, 415, 1301, 1523, 1524, 1527 

య ఆత్మా సర్వాన్తరః (బ్బ. ఊ.3.4.1) 1504 

య అదిత్యే తిష్టన్‌ ఆదిత్యాదన్తరో యమాదిత్యోన 
వేద (బృ.ఉ.3.7.9) 160 

య ఇమం చ పరం చ లోకం సర్వాణి చ భూతాని 
'యోజఒన్తరో యమమతి (బృ.ఉ.3.7.1) 248 

య ఏతదేవం విద్వాన్‌ లోకేషు పజ్బావిధం 
సామోపాస్తే (ఛా.ఉ.2.2.3) 1416 

య ఏతదేవంవిద్వానగ్నిహోత్రం జుహోతి 
(ఛా.ఉ.5.24.2) 1238 

య ఏతామేవబ్రహ్మోపనిషదం వేద(ఛా. ఉ.3.11.3)183 

య ఏతే (బ్రహ్మలోకే (ఛా.ఉ.8.13.1) 1533 

య ఏవమే తద్విదుర్యే చామీ అరణ్యే ఢ్రద్ధాం 
సత్యముపాసతే (బృ.ఉ.6.2.15) 1209 

య ఏవం విద్వాన్‌ శంనతి, 1441 


య ఏవం విద్వానుద్దాయతి. 1441 

య ఏవం విద్వాన్‌ జుహోతి. 1441 

య ఏవం విద్వాన్యజతి. 1441 

య ఏవం విద్వాన్‌ సామ గాయతి (ఛా.ఉ.1.7.9) 
1234, 1418 

య ఏవాసౌ తపతి తముద్గీథముపాసీత 
(ఛా.ఉ.1.3.1) 1413 

య ఏష ఏతస్మిన్‌ మణ్ణలే పురుషః (బృ ఉ.5.5.3)1172 

య ఏష విజ్ఞానమయ: పురుషః క్రైష తదాభూత్‌ 
కుత ఏతదాగాత్‌ (బృ ఉ.2.1.16) 484 

య ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో 
నిర్మిమాణః (క.ఉ.5.8) 1013 

య ఏష స్వప్నే మహీయమానశ్చరతి ఏష ఆత్మా 
(ఛా.ఉ.8.10.1)333, 340., 1013 

య ఏషోఒక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవా 
చైతదమృతమభయమేతద్ర హ్మేతి(ఛా.ఉ. 4.15.1 
8.7.4) 237,242,245,333,340,1175,1310 

య ఏషోఒనన్తోఒవ్యక్త ఆత్మా సోవిముక్తే ప్రతిష్టిత 
ఇతి (జా.ఉ.1) 285 

య ఏషో2న్తర్చృదయ ఆకాశస్తస్మిన్‌ శేతే 
(బృఉ.2.117) 484, 1031 

యక్ష్యమాణో వై భగవన్తోఒహమస్మి (ఛా.ఊ.5.11.5) 
1305, 1311 

యచ్చన్ధమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్‌ 
(భ.గీ.15.12) 351 

యచ్చిత్త స్తేనైష ప్రాణమాయాతి (ప్ర.ఉ.3.10) 1426 

యచ్చేద్వాజ్మనసీ ప్రాజ్ఞస్తద్యచ్చేద్‌ జ్ఞాన ఆత్మని 
(క.ఉ.1.3.13) 430, 440, 1148 

యజ్జేన వాచః పదవీయమాయన్‌ తామన్వవిన్హన్‌ 
బుషిషు ప్రవిష్టామ్‌ (బు.సం,10.71.3) 379 

యేన వివిదిసన్తి. 1342 

యజ్ఞోఒధ్యనం దానమితి ప్రథమః. 1320, 1322 

యజ్ఞోఒహం భవామి బ్రాహ్మణానామ్‌ (ఛా.ఉ.4.14.1) 


44 (బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ 


యతెళ్చోవేతి సూర్యః (బృ ఉ.1.5 23) 1251 

యతో వా ఇమాని భూతాని జాయన్తే (తై.ఉ.3.1) 
25, 35, 44, 504, 817, 507 

యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ 
(తైఉ.2.4.1) 147, 1055, 1077 

యత్య్ముష్ణం తదన్నస్య. 812 

యత్తత్ఫూక్ష్మమవిజ్జేయమ్‌ (శాంతిప.336, 28)514 

యత్తదడ్రేశ్యమ గ్రాహ్యమగో త్రమ వర్గమ చక్రు: శ్రోత్రం 
తదపాణీపాదం నిత్యమ్‌(ము.ఉ.1.1.6)257,1083 

యత్పాజ్చాజన్యయా విశా (బు.సం.8.53.5)464 

యత్రయన్త్యభిసంవిశన్తి (తై.ఉ.3.1.1) 25 

యత్ర్రయాజానుయజా ఇజ్యన్తే వర్మ వా 
ఏతద్యజ్ఞస్య క్రియతే. 1303 

యత్రాతర్మధ్యందినం సాయం చ తాని 
(నారా.ఉ.80) 1178 

యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః 
(భ.గీ.8.23) 1480 

యత్ర త్వస్య సర్వమాక్మైవాభూత్తత్కేన పశ్యేత్‌ 
(బృ ఉ.4.5.15) 84, 236, 255, 310, 498, 
558, 568, 867, 1403, 1514, 1539 

యత్ర నాన్యతృశ్యతి నాన్యచ్చృణోతి నాన్యద్విజానాతి 
స భూమాథ యత్రాన్యత్పశ్యతి అన్యచ్భృణోతి 
అన్యద్విజానాతి తదల్పం, యో వై భూమా 
తదమృత మథ యదల్పం తన్మర్త్యమ్‌ (ఛా.ఉ. 
7.24.1) 127,148,300,310,568,1384,1526 

యత్ర వా అన్యదివ స్యాదన్యో౬న్యత్పశ్యేత్‌ 
(బృ ఉ.4.3.31, 4.5.15) 236, 1035 

యత్ర వా అస్య సర్వమాత్మైవాభూత్తత్కేన కం 
పశ్యేత్‌, కేన కం జిఘేత్‌ (బృ ఉ.2.4.14) 1318 

యత్ర సుష్తో న కంచన కామం కామయతే న కంచన 
స్వప్నం పశ్యతి (మా.ఉ.5.,. బృ ఉ.4.3.19) 1539 

యత్ర హి ద్వైతమిన భవతి తదితర ఇతరం పశ్యతి 
యత్ర త్వస్య సర్వమాకైవాభూత్తత్కేన కం 
పశ్యేత్‌ (బ్బ ఉ.4.5.15) 1514 


యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యత 
(బృ 2.4.13) 127, 255, 498, 867 

యత్రాయం పురుషో మియతే ఉదస్మాత్పాణా 
ఉత్రామన్న్యహో నేతి (బ్బ. ఉ.3.2.11) 1466 

యత్రాస్య పురుషస్య మృతస్య అగ్నిం 
వాగప్యేతివాతంప్రాణః (బృ ఉ.3.2.13) 962 

యత్రైతత్పురుషః స్వపితి నామ స తా సోమ్య తదా 
సంపన్నో భవతి స్వమపీతో భవతి తస్మా దేనం 
స్వపితీత్యాచక్షతే స్వం హ్యపీతో భవతి 
(ఛా.ఉ.6.8.1) 122, 1459 

యశత్రెష దేవః స్వప్పాన్న పశ్యతి అథ తదైతస్మిన్‌ 
శరీరే ఏతత్సుఖం భవతి.(ప్ర.ఉ.4.6) 303 

యత్సాక్షాదపరోక్షాద్పహ్మ (బ్బ. ఊ.3.4.1) 1215, 
1224, 1504 

యథర్తుష్పృతులిజాని నానారూపాణి పర్యయే, దృశ్యన్తే 
తాని తాన్యేవ తథా భావా యుగాదిషు.386 

యథాకారీ యథాచారీ తథా భవతి(బ్బృ.ఉ.4.4.5)987 

యథాక్రతురస్మిన్‌ లోకే పురుషో బవతి తధేతః 
ప్రేత్య భవతి (ఛా.ఉ.3.14.1) 128 

యథాగ్నేః క్షుద్రాః విస్ఫులిజ్లా వ్యుచ్చరన్తి 
ఏవమస్మాదాత్మన: సర్వే ప్రాణాః (బృ ఉ.2.1.20) 
825, 903, 1036 

యధథాగ్నేర్ణ్వ్యలతః సర్వా దిశో విస్ఫులిజ్లా విప్రతిష్టేరన్‌ 
ఏవమేవైతస్మాదాత్మన: సర్వే ప్రాణా 
యథాయతనం విప్రతిష్టన్తే ప్రాభేభ్యో దేవా 
దేవేభ్యో లోకాః (కౌ.బ్రా.3.3)125 

యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ 
(క.ఉ.2.5.6) 441 

యథా నద్యః స్యన్దమానాః సముద్రేఒస్తం గచ్చన్తి 
నామరూపే విహాయ (ము.ఉ.3.2.8) 492 

యథా పాదోదరస్త్వచా వినిర్ముచ్యతే ఏవం హ వై స 
పాష్మనా వినిర్ముచ్యతే. 319 

యథా పుష్కరపలాశ ఆపో న శ్లిష్యన్త ఏవమేవవిది 
పాపం కర్మ (ఛా.ఉ.4.14.3) 242, 1430 


శ్రుతవాక్యాదిసూచి 


యథా పృథివ్యామోషధయః సంభవన్ని 
(ము.ఉ.1.17) 503 

యథాభిమానినో ఒతీతాస్తుల్యాస్తే సాంప్రతైరిహ 
దేవా దేవైరతీతైర్హిరూ పైర్నామభిరేవ చ. 386 

యథా వా అరా నాభౌ సమర్చితా ఏవమస్మిన్‌ 
ప్రాణే సర్వం సమర్చితమ్‌. 303 

యథా ప్రీహిర్వా యవో వా శ్యామాకో వా 
శ్యామాకతణ్ములో వా ఏవమయమన్తరాత్మన్‌ 
పురుషో హిరణ్మయః (శబ్రా.10.63.2) 217 

యథా నత: వురుషాత్‌ కేళలోమాని తథాక్ష 
రాత్సంభవతీహ విశ్వమ్‌ (ము.ఉ.1,1.7)256 

యథా సుదీప్తాత్చావకాద్విస్ఫులిజ్లాః సహస్రశః 
'ప్రభవన్తే సరూపాః (ము.ఉ.2.1.1) 825 

యథా సోమ్యైకేన మృత్చిణ్ణేన సర్వం మృన్మయం 
విజ్ఞాతం స్యాద్వాచారమృణం వికారో 
(ఛా.ఉ.6.1.4) 121, 503, 555 

యథా హ వై స్వయమహుత్వాగ్నిహోత్రం పరస్య 
జుహుయాదేవం తత్‌. 1218, 1241 

యథాహ్యయం జ్యోతిరాత్మా వివస్వానపో భిన్నా 
బహుధైకో గచ్చన్‌. 1057 

యధేతమాకాశమాకాశాద్వాయుమ్‌(ఛా, ఉ.5.10.5)1001 

యథధేహ క్రుదితా బాలా మాతరం పర్యుపాసతే 
(ఛా.ఉ.5.24.5) 1238 

యధైతాం దేవతాం సర్వాణి భూతాన్యవన్తి ఏవం 
హైవంవిదమ్‌ (బృ ఉ.15.20) 1545 

యధైధాంసి సమిద్ధోఒగ్నిర్భస్మసాత్కురుతే ఒర్జున 
(భ.గీ.4.37) 1215 

యధోదకం శుద్ధే శుద్ధమాసిక్షం తాదృగేవ భవతి 
(క.ఉ.4.15) 1526 

యథోర్లనాభి; సృజతే గృహ్హతే చ యథా 
పృథివ్యా మోషధయః సంభవన్తి (ము. ఉ.1.1.7) 
256, 508 

యదగ్నే రోహితం రూపం తేజసస్తద్రూపం 
యచ్చుక్షం తదపాం యత్మృష్ణం తదన్నస్య 
(ఛా.ఉ.6.4.1) 452, 947 


45 


యదక్షే చక్తురేవ భ్రాతృవ్యస్య వృత్మే. 1303 

యదతః పరో దివో జ్యోతిః. 182 

యద విజ్ఞాతమివాభూదేతాసామేవదేవతానాం 
సమాసః (ఛా ఉ.6.4.7) 947 

యదహరేవ జుహోతి తదహః 
పునర్భత్యు మపజయత్యేవ విద్వాన్‌. 1441 

యదా కర్మసు కామ్యేషు స్త్రియం స్వప్పేషు పశ్యతి 
(ఛా.ఊ.5.2.9) 562, 1018 

యదాజ్ష్మే చక్తురేవభ్రాతృవ్యస్య 1303 

యదాదిత్యగతం తేజో జగద్భాసయతే౭ఖిలమ్‌ 
(భ.గీ.15.6) 351 

యదా వై పురుషః స్వపితి ప్రాణమ్‌ 
(4బ్రా.10.3.3.6) 166, 1482 

యదా వై పురుషోఒస్మాల్లోకాత్రైతి స 
వాయుమధి గచ్భతి (బృ ఉ.5.10.1) 1482 

యదా సర్వే ప్రముచ్యన్తే కామా యే౭స్య హృది 
స్థితాః (బృ.4.4.4.7) 292 

యదా సుప్తః స్వప్పం న కం చ న పశ్యత్యథాస్మిన్‌ 
ప్రాణ ఏవైకధా భవతి (కౌ, బ్రా.3.3)169,484,380 

యదా హ్యేవైష ఏతస్మిన్నుదరమన్తరం కురుతే 
(తై.ఉ.2.7.1) 143 

యదా హ్యూవైష ఏత స్మన్నదృశ్యే ఒనాత్మ్యే ఒనిరుక్తే 
నిలయనేలభయం ప్రతిష్టాం విన్దతే (తై.ఉ.2.7) 
143, 1083, 1120 

యదిచ్చ్భన్తో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదం 
సంగ్రహేణ బ్రవీమి(క.ఉ.2.15) 1340 

యదిదం కిం చ జగత్సర్వం ప్రాణ ఏజతి నిః 
సృతమ్‌. మహద్భయం వజ్రముద్యతం య 
ఏతద్విదురమృతాస్తే భవన్తి (క.ఉ.2.6.2) 409 

యదిదం కిం చ (తై.ఉ.2.6)470 

యదిదం కిం చా శ్వభ్యః ఆ కృమిభ్యః ఆ 
కిటపతజ్లేభ్యస్తత్తేఒన్నమ్‌ (బ్బ.ఉ.6.1.14) 1163 

యద్‌ వా చాభివ్యాహృతం యది 
ప్రాణేనాభిప్రాణితమ్‌ (ఐ.ఉ.3-11) 1153 


46 (బహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


యదు రోహితమివాభూత్తే జసస్తద్రూపమ్‌ 
(ఛా.ఉ.6.4.6) 947 

యదేతన్మణ్ణలం తపతి (బ్రాహ్మ) 1270 

యదేవ విద్యయా కరోతి 'శద్ధయోపనిషదా తదేవ 
వీర్యవత్తరం భవతి. (ఛా.ఉ,1.1.10) 1306, 
1312, 1416, 1443 

యదేవ సాక్రాదవరోక్షార్రహ్మ (బృ.ఉ.3.5.1) 1226 

యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ 
(క.ఉ.2.4.10) 446 

యదేష ఆకాశ ఆనన్లో న స్యాత్‌ (తై.ఉ.2.7)149,161 

యర్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ 
(భ.గీ.15.16) 351 

యద్భూతయోనిం పరిషశ్యన్తి ధీరాః[ము.ఉ.1.1.6) 
508 

యద్యద్విభూతిమత్సత్త్యం శ్రీ మదూర్జితమేవ వా 
(భ.గీ.10.41) 130, 157 

యద్వా అహం వసిష్టాస్మి త్వం తద్వసిష్టోఒసి 
(బ్బ. ఉ.6.1.14) 1138 

యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే, తదేవ 
(బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే 
(క.ఉ.1.4.10) 75, 203 

యద్వావ కం దేవ ఖం, యదేవ ఖం తదేవ కమ్‌ 
(ఛా.ఉ.4.10.) 241 

యద్వ్వై కించ మనురవదత్తద్భేషజమ్‌ 
(తై.సం.2.2.10.2) 517 

యద్వై తద్రహ్మ (ఛా.ఉ.3.12.6) 183, 188 

యద్ద్వ్వైతన్న పశ్యతి పళ్యన్వై తన్న పశ్యతి న హి 
రష్పర్షృష్టేర్విపరిలోపో భవతి (బృ.ఉ.4.2.23) 
832, 1397 

యం న సన్తం న చాసన్తం నాశ్రుతం న 
బహుశ్రుతమ్‌.1379 

యన్నామ తన్నామ. 157 

యఃపునరేతం త్రిమాత్రేణో మిత్యేతేనైవాక్షరేణ పరం 
పురుషమభిధ్యాయీత (ప్ర.ఊ.5.5) 315 


యం పృథివీ న వేద. 251 

యః పృథివ్యాం తిష్టన్‌ పృథివ్యా అన్తరో యం పృథివీ 
న వేద యస్య పృదివీ(బృ ఉ.3.7.3)240,248,815 

యః ప్రాణః స వాయుః స ఏష వాయు; పజ్బవిధ; 
ప్రాణోఒపానో వ్యాన ఉదాన: సమాన; 
(ఐ.ఆర.2.3.3) 924, 926, 1250 

యః ప్రాణేన ప్రాణితి స ఆత్మా సర్వాన్తరః 
(బృ.ఉ.3.4.1) 1310 

యం యం వాపి స్మరన్‌ భావమ్‌(భ,గీ.8.6)128,1426 

యం వినిద్రా జితశ్వాసాః సంతుష్టా: 
సంయతేన్షియాః (శా,ప.47.55) 1084 

యయా తదక్షరమధిగమ్యతే (ము.ఉ.2.1.2) 257 

యశోఒహంభవామి బ్రాహ్మణానామ్‌ (ఛాఉ.8.11.1) 
1502 

యశ్చక్తుషితిష్టన్‌. 240 

యశ్చాయమస్యాం పృథివ్యాం 
తేజోమయో౬ఒమృతమయః పురుషో 
యశ్చాయమధ్యాత్మమ్‌ (బృఉ.2.5.1) 1050 

యః సంకల్పం బహ్మేత్యుపాస్తే (ఛా.ఉ.7.4.3)1412 

యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః, 
తస్మాదేత ద్రహ్మ నామ రూపమన్నం చ జాయతే 
(ము.ఉ.1.1.9) 105, 257, 259, 294 

యః సర్వాణి భూతాన్యన్తరో యమయతి. 606, 
1309, 1086 

యః సేతురీజానానామక్షరం బ్రహ్మ యత్సరమ్‌ 
(క.ఉ.3.2) 1222 

యస్తద్వేద యత్సవేద స మమైతదుక్తమ్‌ 
(ఛా.ఉ.4.1.4) 1389 

యస్తర్కేణానుసంధత్తే స ధర్మం వేద నేతరః 
(మ.స్మృ.12.106) 547 

యస్వాత్మరతిరే వ స్యాదాత్మతృప్తశ్చ మానవః 
(భ.గీ.3.17) 1397 

యస్వేతమేవం ప్రాదేశమాత్రమభివిమానమాత్మాగం 
వైశ్వానరముపాస్తే స సర్వేషు(ఛా. ఊ.5. 18.2)268 


శ్రుతివాక్యాదిసూచీ 47 


య స్యేతమేవమభివిమాన మాత్మానం 
ప్రాదేశమాత్రమ్‌ (ఛా.ఉ.5.18.1) 1121 

యస్మాత్కస్మాచ్చాజ్సాత్‌ ప్రాణ ఉత్రామతి తదైవ 
తచ్భుష్యతి (బృ. ఉ.1.3.19) 929 

యస్మాత్పరం నాపరమస్తి కించిత్‌(శ్వే.ఉ.3.9) 1099 

యస్మిన్‌ ద్యౌః పృధివీ చాన్తరిక్రమోతం మనః సహ 
ప్రాతైశ్చ సర్వై: (ము.ఉ.2.2.5) 286, 349 

యస్మిన్‌ పజ్బు ప్చజనా ఆకాశశ్చ ప్రతిష్టిత: 
(బృ ఉ.4.4.17) 456, 463 

యస్మిన్‌ వ ఉత్రాన్తే శరీరం పాపిష్టతరమివ 
దృశ్యతే స వః శ్రేష్టః (ఛా.ఉ.5.1.7) 929 

యస్మిన్‌ సర్వాణి భూతాన్యాత్మైవాభూర్విజానతః 
(ఈ.ఉ.7) 518 

యస్య పర్ణమయీ జుహూర్భవతి న స పాపం 
శోకం శృణోతి. 1244, 1303 

యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః, 
మృత్యుర్యస్యోపసేచనం క ఇత్టా వేద యత్ర సః 
(క.ఉ.1.2.24) 224 

యస్య వైతత్కర్మ (కౌ.బ్రా.1.19) 477, 479, 483 

యస్యస్యాధద్ధా న విచికిత్సాస్తి(ఛా.ఉ.3.14.4)1292 

యస్యాగ్నిరాస్యం ద్యౌర్మూర్థా ఖంనాభిళ్చరణౌ క్రితి: 273 

యస్య వైతత్కర్మ (కౌ.బ్రా..9) 477, 479, 483 

యస్యస్యాదద్ధా న విచికిత్సాస్తి (ఛా.ఉ.3.14.4) 1292 

యస్యాగ్నిరాస్యం ద్యౌర్మూర్థా ఖం నాభిశ్చరణా క్షితి: 273 

యస్యామతం తస్య మతం మతం యస్య న వేద 
సః, అవిజ్ఞాతం (కే.ఉ.2.3) 75 

య స్ట్యైతే ఒప్పాచత్యారింశత్‌ సంస్కారాః. 1355 

యస్యై దేవతాయై హ విర్భహీతస్యాత్తాం మనసా 
ధ్యాయే ద్వషట్కరిష్యన్‌ (ఐ.బ్రా.3.8.1) 81 

యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో 
ఇతరాణి (తై.ఉ.1.11.2)397, 987 

యావజ్జీవమగ్నిహోత్రం జుహోతి. 1351 

యావత్సంపాతముషిత్వా (ఛా.ఉ.5.10.4) 65 

యావద్ధ్యస్మిన్‌ శరీరే ప్రాణో వసతి తావదాయుః. 196 


యావద్వాచో గతం తన్నాస్య యథా కామచారో భవతి 
(ఛా.ఉ.7.2.2) 1520 

యావన్నామ్నో గతం తత్రాస్య యథాకామచారో భవతి 
(ఛా.ఉ.7.1.5) 1520 

యావముష్య గేష్టా తౌ గేష్టా. 157 

యావాన్వా అయమాకాశస్తావానేషో ఒన్తర్హృదయ ఆకాశ: 
(ఛా.ఉ.8.1.3) 321, 346, 1100 

యాం వై కాంచన యజ్ఞ బుత్విజ ఆశిషమాశాసత 
ఇతి యజమానాయైవ. (ఛా.ఉ.1.7.8) 1371 

యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో 
ఇతరాణి (తై.ఉ.1.11.2) 

యుక్తాహ్యస్య హరయ: శతా: దశేత్యయం వై 
హరయోఒయంవై. (బృ. ఉ.2.5.19) 1063 

యుగాన్తేఒన్తర్జితాన్‌ వేదాన్‌ సేతిహాసాన్‌ 
మహర్షయః. 379 

యూపం ఛినత్తి. 464 

యే చామీ అరణ్యే శ్రద్ధాం సత్యముపాసతే 
(బృఊ.6.2.15) 1483 

యే చాముష్మాత్సరాజో లోకాః (ఛా.ఉ.1.6.8) 1091 

యే చేమేఒరణ్యే శ్రద్ధా తపఇత్యుపాసతే 
(ఛా.ఉ.5.10.1) 1208, 1318, 1323, 1324 

యే చైతస్మాదర్వాఖోలోకా:. (ఛా.ఉ.1.7.6) 1091 

యేన జాతాని జీవన్తి (తై.ఉ.3.1.1) 

యేన సూర్యస్తపతి తేజసేద్ధః (తై.బ్రా.3.12.9.7)178 

యేనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం 
తత్త్వతో బ్రహ్మవిద్యామ్‌ (ము.ఉ.1.2.13) 260 

యేనాశ్రుతం శ్రుతం భవతి (ఛా.ఉ.6.13) 586, 
587, 787, 791, 911, 158 

యేనాహం నామృతా స్యాం కిమహం తేన కుర్యాం 
యదేవ భగవన్‌ వేద తదేవ మే బ్రూహి 
(బృ.ఉ.)459 

యేనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాల్‌ 
(బృ.ఉ.2.4.13) 75 


48 (టటహ్మసూత్రశాజ్కర భాష్యమ్‌ 


యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ 
భజామ్యహమ్‌ (భ.గీ.4,11) 613 

యేయం పతే విచికిత్సా మనుష్యే అస్తీత్యేకే 
నాయమసస్తీతి చైకే (క.ఉ.1.1.20) 227, 441 

యేవాఏతే పజ్చ్బబ్రహ్మపురుషాః(ఛా.ఉ.3.13 6) 464 

యే వినిద్రా జితశ్వాసా: సంతుష్టాః 
సంయతేస్టియాః. 1084 

యేకేచై (వైచా) వాస్మల్లోకాత్పయన్తి చగ్చమసమేవ 
తే సర్వే గచ్చన్లి (కౌ. బ్రా.3.3) 834, 990 

యోగినస్తం ప్రపశ్యన్తి భగవన్తం సనాతనమ్‌. 1084 

యోగీ కుర్వాద్భలం ప్రాప్య తైశ్చ సర్వైర్మహీం 
వ్రజేత్‌. (మ.భా.) 359 

యో జాత ఏవ ప్రథమో మనస్వాన్‌ (బు.సం.2.6.7)1282 

యోనిమన్యే ప్రపద్యన్తే శరీరత్వాయ దేహినః 
(క.ఉ.2.5.7) 441, 1461 

యోనిష్ట ఐన్టే నిషదే అకారి (బు.సం.1.104.1) 508 

యో.ప్పు తిష్టన్‌ యోఒపోఒన్తరో యమయతి 
(బృ. ఉ.3.7.4) 631 

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ 
ప్రహిణోతి తస్మై (శ్వే.ఉ.6.18) 382, 429 

యో భానునా పృధివీం ద్యాముతేమామాతతాన 
రోదసీ అన్తరిక్షమ్‌ (బు,సం.10.88.3) 274 

యోఒయం దక్షిణే. క్షన్‌ పురుషః (బృ ఉ.5.5.4) 1172 

యోఒయంహిర్భా పురుషాదాకాశః(ఛా.ఉ.3.12.7)1098 

యోఒయమన్తఃపురుష ఆకాశః (ఛా..3 12.8) 1098 

యోఒయమన్తర్భృదయ ఆకాశః(ఛా.ఉ.3.12.9) 1098 

యోఒయం విజ్ఞానమయ: ప్రాణేషు (బృ ఉ.॥.3.7; 
4.4.22) 420, 837, 852 

యో యోనింయోని మధితిష్టత్యేక: (శ్వే. 4.4.11) 453 

యో యో యాం యాం తనుం భక్త 
శ్రద్ధయార్చితుమిచ్చతి (భ.గ.7.20) 1106 

యో యో హ్యన్నమత్తి రేతః సిళ్చాతి తద్భూయ 
ఎవ భవతి (ఛా.ఉ.5.10.6) 1009 


యో వాచం బ్ర హ్మేత్యుపాస్తే (ఛా.ఉ.7.2.2) 1412 

యో విజ్ఞానే తిష్టన్‌ (బృ ఉ. 3.7.22) 254 

యే వేద నిహితం గుహాయాం పరమే 
వ్యోమన్‌(తై.ఊ.2.1) 231, 500 

యో వై ప్రాణః స ప్రజ్ఞా యా వై ప్రజ్ఞాస ప్రాణః 
సహ హ్యేతావస్మిన్‌ శరీరే. 200 

యో వై బాలాక ఏతేషాం పురుషాణాం కర్తా యస్య 
వైతత్కర్మ సవై వేదితవ్యః. (కౌ.బ్రా.4.19) 477 

యో వై భూమా తత్సుఖమ్‌(చా.ఉ.7.23)303,310 

యో వై భూమా తదమృతమ్‌. 303, 310 

యోఒశనాయాపిపాసే శోకం మోహం జరాం 
మృత్యుమత్యేతి (బ్బ. ఉ.3.5.1) 1310 

యోషా వా వ గౌతమార్శిః (ఛా.ఉ.5.7.1) 82 

యోహ వై అవిదితార్నేయచ్చ్భన్టోదై వత బ్రాహ్మణేన 
మన్రేణ యాజయతి. 382 

యో హ వై జ్యేష్టం చ శ్రేష్టం చవేద (బృ.ఉ.6.1.1, 
ఛా.ఉ.5.1.1) 1113 

ర 

రశ్మిభిరేషోఒస్మిన్‌ ప్రతిస్థితః (బ్బ. ఉ.5.5.2)238,247 

రశ్శ్మీంస్వం పర్యావర్తయతాత్‌ (ఛా.ఉ.1.5.2)1390 

రసం హ్యేవాయం లబ్బ్వానన్టీ భవతి(తై.ఉ.2.6)133,149 

రసో వై సః (తై.ఉ.4.2.6) 133, 139, 149, 150 

రేతో వై ప్రజాపతిః ప్రజాపతే హ ప్రజయా పశుభిర్య 
ఏవం వేద (బృ ఉ.6.1.6) 1115 

ల 

లభతే చ తతః కామాన్‌ మయైవ విహితాన్‌ హితాన్‌ 
(భ.గీ.7.21) 1106 

లిష్యతే నసపాపేనపద్మపత్రమి వామృసా 
(మ.స్మ.10.104) 1349 

లేభిరే తపసా పూర్వమనుజ్ఞాతాః స్వయంభువా. 379 

లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకా 
యావతీర్వా యథా వా (క.ఉ.1.1.15) 441 

లోకేషు పజ్చ్బవిధం సామోపాసీత (ఛా.ఉ.2.2.1) 
1278, 1413, 1414, 1418 


శ్రుతివాక్యాదిసూచీ 49 


వ 

వక్తవ్యమధిభూతం య వహ్నిస్తత్రాధిదైవతమ్‌ 
(శాం.ప.31.3.5) 935 

వదిష్యామ్యేవాహమితి వాగ్గధ్రేబృ ఉ.1.5.21)943,1250 

వరం వృణీష్వ. 192 

వరాణామేష వరస్శృతీయః. (క.ఉ.1.1.20)443 

వర్గా ఆశ్రమాళ్చ స్వకర్మనిష్టాః ప్రేత్య 
కర్మఫలమనుభూయ తతః శేషేణ (గౌ.ధ.సూ. 
2.2.29) 977 

వర్గా ఏవ తు శబ్దః (ఉపవర్ష) 372 

వర్షతి హాస్మై వర్షయతి హయ ఏతదేవం విద్వాన్‌ 
వృష్టా పజ్బావిధం సామోపాస్తే. (ఛా.ఉ.2.3.2) 
1368 

వర్షత్యస్మైయ ఉపాస్తే. 1368 

వసన్తే వసన్తే జ్యోతిషా యవేత. 170 

వాకృతిశ్చక్తుష్పతిః శ్రోత్రవతిర్విజ్ఞానపతిశ్చ భవతి 
(తై.ఉ.16.2) 1542 

వాక్చితః ప్రాణచితః ఛక్రుశ్చితః శ్రోత్రచితః. 1256 

వాగధ్యాత్మమితి ప్రాహుర్రాహ్మణాస్తత్వదర్శినః. 
(శ.ప, 31.3.5) 935 

వాగేవ బ్రహ్మణళ్చతుర్ధ: పాదః సోఒగ్నీనా బ్యోతిషా 
భాతి చ తపతి చ (ఛా.ఉ.3.18.3) 935 

వాగేవాస్యా ఏకమబ్గిమదూదుహత్‌ తస్మై నామ 
పరస్తాత్రతివిహితా. 204 

వాగ్వా వ నామ్నో భూయసీ (ఛా.ఉ.7.2.1)301, 
304, 1520 

వాజ్మనసి సంపద్యతే. (ఛా.ఉ.6.8.6) 1450, 1451 

వాచా చ హ్యేవ స ప్రాభేన చోదగాయత్‌ 
(బృఉ.1.3.24) 1128 

వాచి సప్తవిధం సామోపాసీత (ఛా.ఊ.2.8.1) 1413 

వాచై వాయం జ్యోతిషాస్తే (బ్బ ఉ.4.3.5) 178 

వాజపేయేనేష్ట్వా బృహస్పతిసవేన యజేత. 1185 

వానప్రస్టో దీక్రాభేదే కృచ్భం ద్వాదశరాత్రం చరిత్వా 
మహాకక్షం వర్ధయేత్‌. 1365 


వాయవ్యం శ్వేతమాలఛేత భూతికామ:. 395 

వాయుః: కిం సంనిశ్రయః:. 715 

వాయుః ప్రాణో భూత్వా నాసికే ప్రావిశల్‌ (ఐ.ఉ.2 4)935 

వాయుః (ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం 
పృధివీహ్యేషసర్వభూతాన్తరాత్మా(ము.ఉ.2.1.4)265 

వాయురాకాశసంనిశ్రయః. 715 

వాయురేవ వ్యష్టి: వాయుః సమష్టిరపపున రృత్యుం 
జయతి య ఏవం వేద. 410 

వాయుర్వావ సంవర్గః[ఛా.ఉ.4.3.1)73,388,1250,1337 

వాయుర్వై క్రేపిష్టా దేవతా వాయుమేవ స్వేన 
భాగధేయేనోధావతి స ఏవైనం భూతిం 
గమయతి. 395 

వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతమ 
సూత్రేణాయం చ (బృఉ.3.7.2) 287 

వాయుశ్చాన్తరిక్షం చైతదమృతమ్‌(బృ. ఉ.2.3.3)780 

వాయోరన్ని: (తై.ఉ.2.1) 778, 790, 807, 808 

వాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య చ (శ్వే.ఉ.5.8) 
838, 846 

వాసుదేవః సర్వమితి (భ.గీ.7.19) 498 

విజానామ్యహం యత్రాణో బ్రహ్మకంచఖంచ 
తు న విజానామి (ఛా.ఊ.4.10.5) 241 

విజ్ఞాతారమరే కేన విజానీయాత్‌. 498 

విజ్ఞానం చావిజ్ఞానం చ (తై.ఉ.2.6) 528, 535 

విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మ జ్యేష్టముపాసతే 
(తై.ఉ.2.5.1) 872 

విజ్ఞానమయో మనోమయః 
'ప్రాణమయశ్చక్తుర్మయ: శ్రోత్రమయః. 852 

విజ్ఞానమానన్దం బ్రహ్మ(బ్బ.ఉ.3.9.28) 133, 149, 
164, 830, 1394 

విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి'తనుతేఒపి చ 
(తై.ఉ.2.5.1) 860, 872 

విదుషో యజ్ఞస్యాత్మా యజమాన: శ్రద్భా పత్నీ 
(నారా.ఉ.25) 1178 


50 బహ్మసూత్రశాబ్కరభాష్యమ్‌ 


విద్యయా తదారోహన్తి యత్ర కామాః పరాగతాః. 
1208, 1270 

విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా 
బహవోఒలోలుపన్త (క.ఉ.1.2-4) 446 

విద్యామేతాం యోగవిధిం చ కృత్సమ్‌(క.ఉ.2.18)521 

విద్యాయా హైవైత ఏవంవిదశ్చితాభవన్తి. 1262 

విద్యోతతే స్తనయతి వర్షిష్యతి వా(ఛా.ఉ.7.11.1)1489 

విద్వాన్న బిభేతి కుతశ్చన (తై.ఉ.2.9.1) 1507 

విధినా త్వేకవాక్యత్వాల్‌ (జై.సూ.1.2.7) 50, 1333 

విధిస్తు ధారణేఒపూర్వత్వాత్‌. 1327 

వినాశమేవాపీతో భవతి. (ఛా.ఉ.8.9.11) 1523 

విరజః పర ఆకాశాత్‌ (బృ ఉ. 4.420) 637 

విరోధే త్వన పేక్షం స్యాదసతి హ్యనుమానమ్‌ 
(జై.సూ1.3.3) 515 

విశ్వతః పృష్టేషు. 180 

విశ్వమూర్థా విశ్వభుజో విశ్వపాదాక్షినాసికః 
(శా.ప.353.5) 518 

విశ్వస్మా అగ్నిం భువనాయ దేవా వైశ్వానరం 
కేతుమహ్నామకృణ్వన్‌ (బు.సం.10.88.12) 270 

విష్ట్ణభ్యాహమిదం కృత్సమేకాంశేన స్థితో జగత్‌ 
(భ.గీ.10.42) 188 

విష్యబ్దన్యా ఉత్ర్రమణే భవన్తి (ఛా.ఉ.8.6.6) 1503 

వీరహా వా ఏష దేవానాం యోఒగ్నిముద్వాసయతే 
(క్రై.స.15.2.1) 1322 

వేత్థ యథా పజ్బామ్యామాహుతావాపః 
పురుషవచసో భవన్తి (ఛా.ఉ.5.3.3.) 956 

వేళ్ళే యథాసౌ లోకో న సంపూర్యతే 
(9.ఉ.5.3.3.)956, 994 

వేదా అవేదాః (బృ ఉ.4.3.22) 1403 

వేదాన్తవిజ్ఞాన సునిశ్చితార్థాః 
సంన్యాసయోగాద్యతయ: శుద్ధసత్వాః 
(ము.ఉ.3.2.6;నారా.12.3; క్రైవ.ఊ.3)499,1331 

వేదాహమేతం పురుషం మహాన్తమ్‌ (శ్వే.ఉ.3.8) 
449, 853 


వేదిం కరోతి. 464 


' వైవస్వతం సంగమనం జనానామ్‌. 191 


వైశ్వదేవ్యామిక్షా వాజిభ్యో వాజినమ్‌. 1110 

వైశ్యానరస్య సుమతౌ స్యామ రాజాహితం 
భువనానామభిశ్రీ :(బు.సం.1.98.1) 270 

శ 

శతం చైకా హృదయస్య నాడ్యః తాసాం 
మూర్భానమభిని: సృతైకా(ఛా.ఉ.8.6.6) 1474 

శతాయుషః పుత్రపౌత్రాన్‌ వృణీష్వ (క.ఉ.1.2.3) 1013 

శం నో మిత్రః శం వరుణః(తై.ఉ.1.1.1) 1182 

శరీరస్థోఒపి, కౌన్తేయ న కరోతి న లిప్యతే. 
(భ.గీ.13.31) 339 

శారీర ఆత్మా ప్రాజ్ఞేనాత్మనా న్వారూఢః. 
(బృ ఉ.4.3.35) 590, 1091 

శాస్త్రస్థా వా తన్నిమిత్తత్వాత.(జై.సూ.1.3.9) 1365 

శుకస్తు మారుతాచ్చ్ళీఘ్రాం గతిం కృత్వాన్తరిక్షగః, 
(శాం.ప.333.20) 1470 

శుక్రమాదాయ పునరైతి స్థానమ్‌(బృ.ఉ.4.3.11) 835 

శుక్షకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే 
(భ.గీ.8.26) 1209 

శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. 
(భ.గీ.6.11) 1423 

శూద్రశ్చ్శతుర్థో వర్ణ ఏకజాతిః (మ.స్మ.10.4) 406 

శూద్రో యజ్జేఒనవక్షస్త:. 402 

శద్ధాం జుహ్వతి (బృఉ.6.2.9) 967 

శ్రద్ధా వా ఆపః. 965 

శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య: శృణ్వన్తోఒపి 
బహవో యంన విద్యుః (క.ఉ.2.7) 1381 

శ్రావయేచ్చతురో వర్గాన్‌ (మ.భా.)408 

శ్రుతం హ్యేవ మే భగవద్దశేభ్యస్తరతి (ఛా.ఉ.7.1.3) 
70, 300 

శ్రుతిలిబ్గవాక్యప్రకరణస్థానసమాఖ్యానాం సమవాయే 
పారదౌర్చల్యమర్ధ విప్రకర్షాత్‌ (వై.సూ.3.3.13) 
1185, 1257 


శ్రుతివాక్యాదిసూచీ 51 


శ్రేయాన్‌ స్వథర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితొత్‌. 
(భ.గీ.3.35) 1361 

శ్రోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్యః (బృ ఉ.2.4.5) 
39, 63, 521, 1387, 1388, 1393 

శ్వేకేతో యన్ను సోమ్యేదం మహామనా 
అనూచానమానీ స్తబ్ధాఒస్ఫ్యుత(ఛా.ఉ.6.1.1) 
792 

శ్వేతాశ్వో హరితనీలోఒసి. 1182 

ష 

షట్రింశత్సహస్రాణ్యర్కా స్తేషామేక్రెక ఏవ 
తావాన్యావానసౌ పూర్వః. 1260 

షోడశకశ్చ వికారో న ప్రకృతిర్న వికృతి: పురుషః 
(సాం.కా.3) 456 

స 

స ఆగచ్చతి విరజాం నదీం తాం మన సైవాత్యేతి 
తత్సుకృతదుష్కృతే విధూనుతే(కౌ.బ్రా.1.4.)1201 

స ఆత్మనో వపాముదఖిదల్‌. 1338 

స ఆత్మా తత్త్వమసి. (ఛా.ఉ.6,14.3) 117, 239, 
355, 558, 558, 1156, 1226 

స ఆత్మాపహతపాప్మా 333 

స అత్మానముపాసీత మనోమయం ప్రాణశరీరం 
భారూపమ్‌. 1166 

స ఇమాన్‌ లోకానసృజత అమ్మోర్మరీ చీర్మరమాప:ః 
(ఐ.ఉ.4.1.2) 468, 1149, 1152 

స ఈక్షత లోకాన్ను సృజై (ఐ.ఉ.4.1.2) 152 

స ఈక్షాంచక్రే స ప్రాణసృజత(ప్ర.ఉ.6.3.14)105,501 

స ఈయతేమృతో యత్ర కామమ్‌(బృఉ.4.3.12) 
859 

స ఉచ్చయత్యాధ్మాతయత్యాధ్మాతో మృతః శేతే 
(బృఉ.3.2.11) 1466 

స ఉత్తమః పురుషః (ఛా.ఉ.8.12.3) 415 

స ఏకధా భవతి త్రిధా భవతి (ఛా.ఉ.7.26.2) 
771, 1534, 1537 


న ఏతం దేవయానం వన్మానమాసాద్యాగ్ని 
లోకమాగచ్చేతి(కౌ. బ్రా.1.3)1201,1482,1486,1487 

స ఏతమగ్నయే కృత్తికాభ్యః పురోడాశమప్టాకపాలం 
నిరవపత్‌ (తై. బ్రా.3.1.4.1) 386 

స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమపశ్యత్‌. 
(ఐ.ఉ.3.13) 1154 

స ఏతమేవ సీమానం విదార్యైతయా ద్వారా 
ప్రాపద్యత (ఐ.ఉ.3.12) 1153 

స ఏతస్మాజ్జీవఘనాత్‌ పరాత్పరం పురిశయం 
పురుషమీక్షతే (ప్ర.ఉ.5.5) 317, 326 

స ఏతాస్తేజోమాత్రా: సమభ్యాదదానో 
హృదయమేవాన్వవక్రామతి (బ్బ.ఉ.4.4.1) 835, 
955, 1473 

స ఏతాన్‌ బ్రహ్మ గమయతి (ఛా.ఉ.4.15.6) 1494, 
1496, 1500, 1518 

స ఏవాధస్తాత్‌ (ఛా.ఉ.7.25.1) 1099 

స ఏష ఇహ ప్రవిష్ట ఆ నఖాగ్రేభ్యః (బ్బ ఉ.1.4.7) 
475, 827 

స ఏష నేతినేత్యాత్మా (బృఉ.3.9.26) 85, 565, 
598, 603, 1083, 1237, 1384, 1505 

స ఏష పరోవరీయానుద్గీథః స ఏషోఒనన్తః 
(ఛా.ఉ.1.9.2) 164, 1129 

స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మాన న్లో ఒజరో ఒమృతః. 
(క.ఉ.3.8) 191 

స ఏష మహానజ అత్మా౬జరోఒమరోమృతో ఒభయో 
బ్రహ్మ (బ్బఉ.4,4.25) 565 

స ఏష యే చాముష్మాత్‌ పరాజ్బో లోకాస్తేషాం 
చేస్టే. (ఛా.ఊ.1.6,8) 156 

స ఏష యేచైతస్మాదర్వాజ్బో లోకాస్తేషాం చేస్టే 
మనుష్యకామానాం చ (ఛా.ఉ,1.7.6) 156 

స ఏష రసానాం రసతమః పరమః సరార్థ్యోఒష్టమో 
యదుర్గీథః (చా. ఉ.1.1.3) 1333 

స ఏష వాచళ్చిత్తస్యోత్తరోత్తరక్రమోయద్యజ్ఞ:. 872 


52 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


స ఏష సర్వస్యేశానః. 1168 

స ఏష సర్వేభ్యః పాస్మభ్య ఉదితః. 157 

స ఎషోఒగ్నిర్వైశ్వానరః (శత, బ్రా.10.6.1.11)274,276 

సంకల్పాదేవాస్య పితర:సముత్తిష్టన్తి (ఛా.ఉ.8.2.1) 
1531, 1533 

సే కారణం కారణాధిపో న చాస్య కళ్చిజ్ఞనితా న 
చాధిపః (శ్వే.ఉ.6.9) 805 

స క్రతుం కుర్వీత (ఛా.ఉ.3.14.1) 1063 

సంక్షిపేచ్ళ పునస్తాని సూర్యో రశ్మిగణానివ (మ.భా) 
359 

సచక్షురచక్షురివ సకర్గోఒకర్ణ ఇవ సవాగవాగివ 
సమనా అమనా ఇవ సప్రాభోఒప్రాణ ఇవ. 95 

సచ్చ త్యచ్చాభవత్‌, నిరుక్తం చానిరుక్తం చ 
(తై.ఉ.2.6.1) 507, 815 

సత ఆగమ్య న విదుః సత ఆగచ్చ్భామహే 
(చా.ఉ.6.10.2) 1036 

స తత్ర పర్యేతి (ఛా.ఉ.8.12.3) 1527 

స తపస్తప్వా ఇదం సర్వమసృజత యదిదం కించ 
(కై.ఊ.3.6.1) 807 

స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే. 
(భ.గ.7.21) 1106 

సతా సోమ్య తదా సంపన్నో భవతి (ఛా.ఉ.6.8.1) 
328,590,599, 854,1027,1033,1045,1091 

సతి సంపద్య న విదుః సతి సంపద్యామహే ఇతి 
(ఛా.ఉ.6.9.2) 854, 1027 

స తేజసి సూర్యే సంపన్నః, స సామభిరున్నీయతే 
బ్రహ్మలోకమ్‌. 315 

సత్యకామః సత్యసంకల్పః(ఛా.ఉ.8.1.5; 8.7.1) 
213, 606, 1287, 1292, 1527 

సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మ(తై.ఉ.2.1.1)132,138, 
148,308,470,500,777,830,836,1077,1394 

సత్యం త్వేవ విజిజ్ఞాసితవ్యమ్‌. (చా.ఉ.7.16)306 

సత్యం బ్రహ్మ (బ్బ ఉ.5.5.1) 1170 


సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషామేష 
సత్యమ్‌ (బృ ఉ.2.1.20) 

సత్వమగ్నిం స్వర్యమధ్యేషి మృతో ప్రబ్రూహితం 
శద్దధానాయ మహ్యమ్‌ (క.ఉ. 11.13) 441 

సత్వాత్సంజాయతే జ్ఞానమ్‌ (భ.గీ.14.17) 102 

సదకారణవన్నిత్యమ్‌ (వై.సూ.4.1.1) 674 

సదా తద్భావభావితః (భ.గీ.8.6) 1292 

స దాధార పృథివీముతేమాం కస్మై దేవాయ హవివ 
విధేమ (బు.సం.10.121.1) 266 

స దేవ సోమ్యేదమ్‌ (ఛా.ఉ.6.21) 54, 104, 113, 
470, 498, 572, 585, 614, 775-A 787, 
1093, 1157 

సరః స్వప్నా భూత్వేమం లోకమతిక్రామతి 
(బృ ఉ.4.3.7)870 

సంధ్యం తృతీయం స్యప్పస్థానమ్‌.(బృ ఉ.4.3.9)101 

సంధ్యాం మనసా ధ్యాయేత్‌ (ఐ.బ్రా.3.8.1)81. 

సన సాధునా కర్మణా భూయాన్నో ఏవాసాధునా 
కనీయాన్‌. 193, 422 

సన్మూలాః సోమ్యేమా:ః ప్రజాః సదాయతనాః 
సత్రతిష్టాః(ఛా.ఉ.6.8.4)288 

స పర్యగాచ్భు క్రమకాయమ వ్రణమస్నావిరం 
శుద్ధమపాపవిద్ధమ్‌ (ఈ.ఉ.8) 

సంపశ్యన్నాత్మయాజీవైస్వారాజ్యమధి గచ్చతి 
(మ.స్మ.12.91) 517 

సప్తద్వీపావసుమతీ (మహాభాష్య.)62 

సప్త ప్రాణాః ప్రభవన్తి తస్మాత్‌ (ము.ఉ.2.1.8) 
903,912,913 

సప్త వై శీర్షణ్యాః ప్రాణాః ద్వావవాజ్బా 
(తై.సం.5.1.7.1) 912, 913 

స ప్రాణమసృజత ప్రాణాతృద్ధాం ఖం 
వాయుర్జ్యోతిరాపః పృథివీగ్రియం మనోఒన్నమ్‌. 
(ప్ర.ఉ.6.4) 468,850,903,909,922,930 

సబాహ్యాభ్యన్తరో హ్యజః (ము.ఉ.2.1.2) 1505 


శ్రుతివాక్యాదిసూచీ 53 


స బ్రహ్మవిద్యాం సర్వవిద్యాప్రతిష్టామథర్వాయ 
వ్యేష్టపుత్రాయ ప్రాహ (ము.ఉ,1.1.1) 261 

సబ్రూయాద్యావాన్వాయమాకాశస్తావానేషో ఒన్తర్భదయ 
ఆకాశ ఉభే అస్మిన్‌ (ఛా.ఉ.8.1.3) 323 

స భగవః కస్మిన్‌ ప్రతిష్టిత ఇతి స్వే మహిమ్ని 
(ఛా.ఉ.7.2.4.1) 155, 309, 1526 

స భూరితి వ్యాహరత్‌ స భూమిమసృజత 
(తె.బ్రా.2.2.4.2) 368 

సమ ఆత్మేతి విద్యాత్‌. 196 

స మనసా వాచం మిథునమభవత్‌ 
(బృ.ఉఊ.1.2.4)366 

సమః ప్నషిణా సమో మళకేన సమో నాగేన సమ 
ఏభిస్తిభిర్లోకై: (బృ ఉ.1.3.22) 933 

సమయాధ్యుషితే సూర్యే. 1195 

సమం సర్వేషు భూతేషు తిష్టన్తం 
పరమేశ్వరమ్‌(భ.గీ.13.27) 498 

సమస్తస్య ఖలుసామ్న ఉపాసనం సాధు 
(ఛా.ఉ.2.1.1) 1419 

సమానే వృక్తే పురుషో నిమగ్నోఒనీశయా శోచతి 
ముహ్యమానః (ము.ఉ.3.1.2) 133 

సమా విప్రతిపత్తిః స్యాత్‌ (జై.సూ.1.3.8) 1365 

సమృద్ధిం తత్ర జానీయాత్తస్మిన్‌ స్వప్ననిదర్శనే 
(ఛా.ఉ.5.2.9) 562, 1018 

సమే శుచౌ శర్కరావహ్నివాలుకావివర్ణితే 
శబ్దజలాశ్రయాదిభిః (శ్వే.ఊ.1.10) 1424 

స య ఏతమేవం వాయుం దిశాం వత్సం వేద న 
పుత్రరోదం రోదితి (ఛా.ఉ.3.15.2) 1294 

స య ఏతమేవంవిద్యానాదిత్యం బ్రహ్మేత్యుపాస్తే 
(ఛా.ఉ.3.15.4) 1412 

స య ఏషోఒణిమైతదాత్మమిదం సర్వం తత్సత్యం 
స ఆత్మా తత్త్వమసి శ్వేతకేతో.(చా.ఉ.6.14.3)114 

స య ఏతదేవమమ్మతం వేద వసూనామేవైకో 
భూత్వాగ్నినైవము ఖేనైతదేవామృతం దృష్ట్వా 
తృప్యత. 388 


స యత్ర ప్రస్వపితి (బృ ఉ.4.3.9) 1011 

స యత్రెతత్సప్పయా చరతి (బృ.ఉ.2.118) 1015 

స యత్రైష చక్తుషః పురుషః పరాజ్‌ పర్యావర్తతే౬ 
థారూపజ్ఞో భవతి (బృ.ఉ.4.4.1) 917 

స యథా దున్గుభేర్ణన్యమానస్య న బాహ్యాన్‌ శబ్బాన్‌ 
శక్నుయాద్రహణాయ (బృ.ఉ.4.5.8) 504 

స యథానన్తోఒయమాకాశ ఏవమనన్త ఆత్మా 
వేదితవ్యః. 781 

స యథా సైన్థవఘనో ఒనన్తరో బాహ్య: కృత్నో 
రసఘన(బృ.ఉ.4.5.13) 290, 1055 

స యథైతాం దేవతాం సర్వాణి భూతాని 
(బృ.ఉ,1.5.23) 

స యధైషాం ప్రాణానాం మధ్యమ: ప్రాణ 
ఏవమేతాసాం దేవతానాం వాయు: 
(బృఉ.1.5.22) 1253 

స యదాస్మాచ్భరీరాదుత్రామతి స హైవైతైః 
సర్వైరుత్రామతి (కౌషీ.3.3) 834 

స యది పితృలోకకామో భవతి (ఛా.ఉ.8.2.1) 
1516, 1531 

స యావత్ర్రతురస్మాల్లోకాత్రైతి (శ. బ్రా.10.6.3.1)1426 

స యావత్‌క్తి ప్యేన్మనస్తావదాదిత్యం గచ్చతి 
(ఛా.ఉ.8.6.5) 1477, 1482 

స యో నామ బ్రహ్మేత్యుపాస్తే (ఛా.ఉ.?7.1.5) 
1294, 1406 

స యో మాం వేద న హ తై తస్య కేన చన కర్మణా 
లోకో మీయతే న స్తేయేన న భ్రూణహత్యయా 
(కౌషీ.3.1) 193 

స యో హ వైతత్సరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ 
భవతి (ము.ఉ.3.2.9) 336, 1086, 1301 

స యో హైతం మహద్యక్షం ప్రథమజం వేద సత్యం 
బ్రహ్మ (బృ.ఉ.5.4 1) 1230 

సర్వ ఏత ఆత్మనో వ్యుచ్చరన్తి. 485, 825 


54 బ్రహ్మసూత్ర శాజ్కంభాష్యమ 


సర్వకర్మా సర్వకామః నర్వగన్థః సర్వరసః 
(ఛా.ఉ.3.14.2)159,209,213,606,1047,1503 

సర్వం ఖల్విదం బ్రహ్మ (ఛా.ఉ 3.14.1) 184, 209, 
211, 541, 790 

సర్వం తత్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్టితం ప్రజ్ఞానేత్రో 
లోకః (ఐ.ఉ.5.3) 1154 

సర్వం తం పరాదాద్యోఒన్యత్రాత్మన: సర్వం వేద 
(బృఉ.2.4.6) 1099, 1402 

సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశరోముఖమ్‌, 
సర్వత: శ్రుతిమల్లోకే సర్వమావృత్య 
తిష్టతి(భ.గీ.13.13)215 

సర్వతః పృష్టేష్వనుత్తమేషూత్తమేసు లోకేషు. 175 

సర్వదా సర్వాణ్యపి భూతాని చిన్వన్త్యపి స్వపతే.1262 

సర్వం పాప్మానం తరతి. 1430 

సర్వం ప్రవిధ్య హృదయం ప్రవిధ్య ధమనీః: 
ప్రవృజ్య. 1182 

సర్వభూతగుభ్రైర్యుక్తం నైవం మాం జ్ఞాతుమర్హసి. 
159, 1056 

సర్వభూత్మాభూతన్య సమ్యగ్భూతాని పశ్యతః. 
(శాం.ప.239, 23) 1470 

సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని 
(మ.స్మ!2.9) 517 

సర్వస్య వశీ సర్వస్యేశానః సర్వస్యాధిపతి:. 422 

సర్వాణి భూతాని వ్యుచ్చరన్తి. 909 

సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని 
కృత్వాభివదన్యదాస్తే (తై.ఆ.3.12.7) 127, 493, 
567, 882 

సర్వాణి హ వా ఇమాని భూతాని ప్రాణమే 
వాభిసంవిశన్తి (ఛా.ఉ.1.11.5) 168, 169, 506 

సర్వాణి హి వా ఇమాని భూతాన్యకాశాదేవ 
సముత్పద్యన్తే (ఛా.ఊ.1.9.1) 162, 163, 331 

సర్వాణీన్రియకృతాని పాపాని వారయతీతి సా 
వరణా. 285 


సర్వాన్స పాష్మనోఒపహత్య సర్వేషాం చ భూతానాం 
డైష్ట్యం స్వారాజ్యమాధిపత్యం పర్యేతి య ఏవం 
వేద. 483 

సర్వాః ప్రజా అహరహర్గచ్భన్త్య: ఏతం బ్రహ్మలోకం 
న విన్దన్తి (ఛా.ఊ.8.3.2) 1039 

సర్వాంశ్చ లోకానాప్తోతి సర్వాంశ్చ 
కామాన్యస్తమాత్మానమనువిద్య (చా. ఉ.8.1.1)1301 

సర్వే పాప్మానోఒతో నివర్తన్తే_.ఏహతపాప్మా హ్యేష 
బ్రహ్మలోకః (ఛా.ఉ.8.4.2) 1434 

సర్వే వేదా యత్పదమామనన్తి తపాంసి సర్వాణి చ 
యద్వదన్తి (క.ఉ.2.15) 1120, 1340 

సర్వేషాం తుసనామాని కర్మాణి చ పృథక్‌ పృథక్‌, 
వేదశబ్దేభ్య ఏవాదౌ పృథక్‌ సంస్థాశ్చ నిర్మమే 
(మ.స్మృ)366 

సర్వేషామభిగమయన్నవద్యత్యచ్భంవషట్కారమ్‌. 1254 

సర్వేషాం సాక్షిభూతోఒసౌ న గ్రాహ్యః కేన చిత్‌ 
క్వచిత్‌ (శాం.ప.353.4) 517 

సర్వేషాం స్పర్శానాం త్వగేకాయతనమ్‌ 
(బృఊ.2.4.11) 912 

సర్వేఒస్మై దేవా బలిమావహన్ని (తై.ఉ.1.5.3) 1540 

సవిల ఏకో ద్రష్టాఒద్వైతో భవతి (బృఉ.4.3 32) 1538 

సంవత్సరమనాశ్రమీ స్థిత్వా కృచ్భమేకం చరేత్‌. 1360 

స వా అయం పురుషః సర్వాసు పూర్చు పురిశయః 
(బృ ఉ.2.5.18) 326 

స వా అయం పురుషో జాయమానః 
శరీరమభిసంపద్యమాన: స ఉత్రామన్‌ 
మైయమాణః (బృ.ఉ.4.3.8) 822 

స వా అయమాత్మా విజ్ఞానమయో మనోమయః 
(బృ.ఉ.4.4.5) 828 

స వా ఏష ఆత్మా హృది త స్రైతదేవ(ఛా.ఉ.8.3.3)840 

స వా ఏష ఏవ మృత్యు య ఏష ఏతస్మిన్మబ్ణులే 
పురుషః. 1269 

వౌ ఏష పురుషోఒన్నరసమయ: (తై.ఉ.2.1)144 


శ్రుతివాక్యాదిసూచీ 55 


స వా ఏష మహానజ ఆత్మోఒజరోఓమరో ఒమృతో ౬ 
భయో బ్రహ్మ (బృఉ.4.4.25) 499, 827, 
836, 845, 1156, 1235, 1384, 1505 

స వా ఏష మహానజ ఆత్మాన్నాదో వసుదాన: 
(బృఉ.4.4.24) 1100 

సవా ఏష మహానజ అత్మాయో౬ఒయం విజ్ఞాన 
మయః ప్రాణేషు(బృ ఉ.4.4.22)419,421 

స విజ్ఞానో భవతి సవిజ్ఞానమేన్వవగ్రామతి 
(బృఉ.4.4.2) 1426, 1454 

సవై వాచమేవ 'ప్రథమామత్యవహత్‌ సాయదా 
మృత్యుమత్యముచ్యత సోఒగ్నిరభవత్‌ 
(బృ ఉ.1.3.12) 935 

స వై శరీరీ ప్రథమః స వై పురుష ఉచ్యతే. 267,1151 

స సప్తదశకేనాపి రాశినా యుజ్యతే పునః 
(శాం.ప.351,19) 889 

స సమానః సన్నుభౌ లోకావనుసంచరతి. 852 

ససర్గకాలే చ కరోతి సర్వం సంహారకాలే చ తరత్తి 
భూయః (శాం.ప.303.115) 515 

స సర్వాంశ్చ లోకానాప్పోతి సర్వాంశ్చ కామాన్‌ 
యస్తమాత్మానమ్‌ (ఛా.ఊ.8.7.1) 1301 

స సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు 
సర్వేష్వాత్మస్వన్నమత్తి(ఛా.ఉ.5.18.1)272, 1285 

స సామభిరున్నీయతే బ్రహ్మలోకమ్‌. 319 

స సోమలోకే విభూతిమనుభూయ పునరావర్తతే 
(ప్ర.ఉ.5.4) 972 

స షోడశం వర్షశతం జీవతి య ఏవం వేద 
(ఛా.ఊ.3.16.7) 1181 

సహ హ్యేతావస్మిన్‌ శరీరే వసతః సహోత్రామతః.203 

స హి కర్తా, 1011 

సహోవాచ ప్రాణో ఒస్మి ప్రజ్ఞాత్మా తం 
మామాయురమృతమిత్యుపాస్స్వ 
(కొ.ఉ.3.2)191 


స హోవాచాధీహి భో ఇతి, స తూష్ణీం బభూవ, తం 
హ ద్వితీయే వా తృతీయే వా వచన ఉవాచ 
'బూమః ఖలు త్వం తు న విజానాసి, 
ఉపశాన్తోబయమాత్మా 1055 

స హోవాచైతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణాః. 311 

స హ్యన్తరాత్మా భూతానాం క్షేత్రజ్ఞశ్చేతి కథ్యతే. 
(శా.ప.336.30) 515 

సామాన్యకరణవృత్తి: ప్రాణాద్యా వాయవః పళ్ళు. 
(సాంకా.29) 924 

సామోపాసీత (ఛా.ఊ.2.2.1) 1335 

సా యా (వా)బ్రహ్మాణో జితిర్యా వ్యుష్టిస్తాం జితిం 
జయతి (కౌషీ.1.4) 1484 

సుకృతదుష్కృతే విధూనుతే తస్య ప్రియా జ్ఞాతయః 
సుకృతముపయన్తి (కౌ.1.4.) 1190 

సుకృతస్య లోకే. 229 

సుప్తేషు వాగాదిషు ప్రాణఇతరాన్‌ ప్రాణాన్‌ రక్షతి 
మాతేవ పుత్రాన్‌. 927 

సురాసస్య బ్రాహ్మనస్యోష్టా మాసిళ్నోయు: 
(గౌధ.సూ.3.5.1) 1349 

సురాపాః కృమయో భవన్య్యభక్ష్యభక్షణాత్‌. 1349 

సుహృదః సాధుకృత్యాముపయని. 1440 

సూర్యద్వారేణ తే విరజాః ప్రయాన్తి (ము.ఉ.1.2.11) 
1482 

సూర్యశ్చక్తుర్దిశః శ్రోత్రం తస్మై లోకాత్మనే నమః.273 

సూర్యాచన్టమసొ ధాతా యథాపూర్వమకల్పయత్‌ 
(బు,సం.10.190.3) 386, 616 

సేతుం తీర్వా (చా.ఉ.8.4.2) 1090 

సేయం దేవతైక్షత హన్హాహమిమాస్తిస్రో దేవతా 
అనేన జీవేనాత్మనానుప్రవిశ్య నామరూపే 
వ్యాకరవాణి (ఛా.ఉ.6.3.2) 114, 599, 944, 
946, 1024 

సేవతే విషయానేవ తద్విద్యాత్స్వప్పదర్శనమ్‌ 
(శాం,ప.275.24) 870 


56 బ్రహ్మసూత్రశాబ్కరభాష్యమ్‌ 


సైవర్‌క్షత్సామ తదుక్టం తద్యజుస్తదహ్మ. 157 

సైషా చతుష్పదా షద్విధాగాయత్రీ 
తదేతదృచాభ్యనూక్తమ్‌ (చా.ఉ.3.12,5)183,188 

సైషానస్టస్య మీమాంసా భవతి (తై.ఉ.2.8) 133 

సైషానస్తమితా దేవతా యద్వాయుః 
(బృ ఉ.1.5.22) 802, 1253 

'సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్‌ 
'ప్రతిష్టితా (తై.ఉ.3.6) 138, 165 i 

'సైసా విరాడన్నాదీ (ఛా.ఊ.4.3.8) 186 

సోఒకామయత బహు స్యాం ప్రజాయేయేతి 
(తై.ఉ.2.6) 139, 42, 150, 473, 506, 815 

సోఒధ్యనః పారమాప్పోతి తద్విష్టోః: పరమం పదమ్‌ 
(క.ఉ.1,3.9) 232, 1148 

సోఒన్తవేలాయామే తత్రయం ప్రతిపద్యతే 
(ఛా.ఉ.3.17.6) 1426 

సోఒన్వేష్టవ్యః స విజిజ్ఞాసితవ్యః (ఛౌ.ఉ,8.7,1) 
590, 591, 881, 1387 

సోఒమృతో భవతి మృత్యుర్యస్యాత్మా భవతి. 1270 

సోఒరోదీత్‌. 50 

సోఒహం భగవః శోచామి తన్మా బగవాన్‌ శోకస్య 
పరం పారం తారయతు (ఛా.ఉ,7.13) 70,300 

సోఒహం భగవః సత్యేనాతివదాని. 308 

స్తేనోఒస్తేనో భవతి (బ్బ ఉ.4.3.22) 1045 

స్థానుమన్యే ఒనుసంయన్తి యధాకర్మ 
యథాశ్రుతమ్‌ (క.ఉ.2.5.7) 441, 1461 

స్థిత ప్రజ్ఞస్య కా భాషా (భ.గీ.2.54) 95 


స్పృతిలమ్మే సర్వగ్రన్థీనాం విప్రమోక్షః 
(ఛాఉ.7.26.2) 1214 శ 

స్వపతే జాగ్రతే చైవంవిదే సర్వదా సర్వాణి 
భూతాన్యేతానగ్నీంశ్చిన్వన్తి. 1263 

స్వపష్పాన్తం జాగరితాన్తం చోభౌ యేనానుపశ్యతి 
(క.ఉ.2.4.4) 446 

స్వమపీతో భవతీ తస్మాదేవం స్వపితీత్యాచక్రతే 
(ఛా.ఊ.6.8.1) 1098. 1539 


స్వయం విహత్య స్వయం వినిర్మాయ స్వేన భాసా 
స్వేన జ్యోతిషా ప్రస్వపితి (బ్బ 4.4.3.9) 1 

స్వర్గకామో యజేత. 879, 970, 1104 

స్వాధ్యాయాదిష్టదేవతాసంప్రయోగ: 
(యో.సూ.2.44) 398 

స్వేన రూపేణాభినిష్పద్యతే స ఉత్తమఃపురుషః 
(ఛాఉ.8.12.3) 1523, 1527 

స్వే శరీరే యథాకామం పరివర్తతే (బృ.ఉ.2.1.19) 
859, 1015 

హ 

హన్త త ఇమం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ 
సనాతనమ్‌ (క.ఉ.2.5.6) 441 

హన్హాస్యైవ సర్వే రూపమసామేతి త ఏతస్ర్యైవ 
సర్వేరూపమభవన్‌ (బ్బ ఉ.1.5.21) 939 

హన్తి పాహ్మనం జహాతి చ (బ్బ.ఉ.5.5.3)1230 

హస్తో వై గ్రహః స కర్మణాతిగ్రహేణ గృహీతో హస్తాభ్యాం 
హి కర్మ కరోతి (బృఉ.3.2.8)914,918 

హస్తా చాదాతవ్యం చ, ఉపస్థశ్చానన్దయితవ్యం చ 
పాయుళ్చ (ప్ర.ఉ.4.8) 919 

హిరణ్మయే పరే కోశే విరజం (బ్రహ్మనిష్కలమ్‌ 
(ము.ఉ.2.2.9) 349 

హిరణ్యగర్భ: సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక 
అసీత్‌ (బు.సం.10.121.1) 266 

హిరణ్యశ్మశుః (ఛా.ఉ,1.6.6) 154, 240 

హింస్రాహింగ్రే మృదు క్రూరే ధర్మాధర్మావృతాన్నతే. 
384 

హృదయం గార్హపత్య:. 274 

హృదయం స్రవిధ్య ధమనీ: ప్రవృజ్య. 1185 

హృది హ్యేష ఆత్మా (ప్రఉ.3.6) 840 

హోతృషదనాద్దెవాపి దురుర్గీథమనుస మాహరతి 
(ఛా.ఉ.1.5.5) 1296 


శుభం భూయాత్‌ 


° 
థ్‌ 


శ్రీ 


౪ 


అనుబంధం - 3 
రాన్ని పదాలకు అద్దాలు 


అ 

అకార్స్యమ్‌ పరిపూర్ణం కాకపోవడం. 
అసంపూర్ణత్వం. పూర్తిగా ఉండకపోవడం. 

అకృతాభ్యాగమః చేయని పనికి ఫలం 
లభించడం. 

అక్షరమ్‌ (1) బ్రహ్మ నాశరహితమైనది. 
-(2) అవ్యక్తం. మాయ. ప్రకృత్శి 

అఖ్యాతిః ఒక తెల్లని వస్తువును చూడగానే ఇది 
అనే జ్ఞానం కలుగుతుంది. తెల్లగా ఉన్న 
దానిని చూడడంవల్ల వెండి స్మరించబడు ' 
తుంది. ఇది అనే ప్రత్యక్షవస్తువునీ స్మరించ 
బడే వెండినీ, వాటి కున్న భేదాన్ని గుర్తించక 
పోవడంచేత ఒకటిగా చేసి ఇది వెండి అనే 
లోక వ్యవహారం కనబడుతుంది. అఖ్యాతి 
అనగా ప్రత్యక్షవస్తు - స్మర్యమాణవస్తువుల 
భేదాన్ని గుర్తించకపోవడం. అందుచేత 
నిజంగా భ్రమ అనేది లేదు అని ప్రాభాకరు 
లంటారు. 

అజొజ్లిభావః ఒకటి అవయవంగాను 
(అప్రధానంగాను) మరొకటి అవయవిగాను 
(ప్రధానంగాను) ఉండడం. 

అజీవః అచేతనం. 

అతన్రమ్‌ (1) అంగీకరింపబడనిది. (2) అంతగా 
ప్రధానం కానిది. అవసరం లేనిది. 

అతిదేశః ఒక చోట చెప్పిన దానికి మరొకచోట 


ప్రవర్తింపచేయడం, (ఇలా చేయడానికి 
కారణం రెండింటి మధ్యా పోలిక లుండడం). 

అతిప్రసంగః ఒక వాదం లేదా నియమం 
ప్రవర్తించకూడని చోట కూడ ప్రవర్తించడం. 

అతిశయః (1) ప్రధానమైన భేదం లేదావిశేషం. 
(2) సూక్ష్మమైనవిశేషం (3) ఒక విశిష్టత్వం 
(4) నొక్కి చెప్పడం. 

అతీన్టియ ఇంద్రియగోచరం కానిది. 

అధర్మః (1) ధర్మవిరుద్ధమైనది (2) స్థితికి 
ఉపకరించేది (జై.మ.) 

అధికారః (1) అర్హత (2) ప్రకరణం, సందర్భం. 

అధికృతాధికొరః ఒక కర్మ చేయడానికి అధికారం 
ఉన్నవానికే మరొక కర్మచేయ డానికి 
అధికారం ఉండడం. 

అధిష్టాత్స ఒక విషయాన్ని నడిపించేవాడు. 
దానిని తన వశంలో ఉంచుకొన్నవాడు. 

అధిష్టానమ్‌ (1) ఎక్కడ ఉండి పని చేస్తాడో 
అది. ఆధారం. (2) మూర్తీభవించి ఉండడం. 

అధిష్టేయ ఎక్కడ ఉండి పని చెయ్యాలో అది. 

అధ్యాసః (1) ఒక వస్తువును (పొరబాటున) 
మరొక వస్తువుగా చూడడం. (2) ఒక వస్తువు 
మీద మరొక వస్తువుయొక్క ధర్మాలను 
ఆరోపించడం. (3) (ఉపాసనలో) 
ఆలంబనాన్ని ప్రధానంగా ధ్యానించడం. 


58 అహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


ఉదా : మనస్సే బ్రహ్మ అని ధ్యానించి 
నప్పుడు మనస్సు ఆలంబనం, ఈ 
ధ్యానంలో మనస్సుకు ప్రాధాన్యం గాన ఇది 
అధ్యాసరూపమైన ఉపాసన. దీనికే 
“ప్రతీకోపాన' అని కూడ పేరు. 

అధ్యాత్మమ్‌ (1) అత్మతో సంబంధించిన (2) 
శరీరంలో ఉన్న. 

అధ్యారోపః లేనిదానిని ఆరోపించడం, ఉదా. 
బ్రహ్మమీద, నిజానికి లేని, జగ్తు ఉన్నట్లు 
చెప్పడం, 

అధ్యారోపిత లేకపోయినా, కావాలని, ఉన్నట్లు 
చూపబడినది. 

అనాగతస౦బన్థాదతీతసంబన్లో బలవాన్‌. (ఇదొక 
న్యాయం - సామెత) రాబోయే సంబంధం 
కంటె అంతకు ముందే ఉన్న సంబంధం 
ఎక్కువ బలం గలది. 

అన్ఫపబ్లున్యాయ: (ఇదాక న్యాయం) కాళ్ళు 
లేని వాడు గ్రుడ్డివాని బుజం ఎక్కి దారి 
చూపుతుండగా ఇద్దరూ కలిసి వెళ్ళి 
గమ్యస్థానం చేరడం. 

అన్థపరమ్పరాన్యాయః గ్రుడ్డివాళ్ళందరూ ఒకని 
వెనుక ఒకడు నడిచివెడుతూ అందరూ ఏ 
గోతిలోనో పడడం. 

అనపేక్ష దేని అపేక్షా లేకుండా నిశ్చితంగా 
తనంతతానే ప్రమాణ మైనది. 

అనవకాశ చోటు లేకుండా పోయినది. 

అనవస్థా అంతం అంటూ లేకపోవడం (“విత్తు 
ముందా చెట్టు ముందా” ఇత్యాదులలోవలె) 

అనాక్షేపః సారం లేని ఆక్షేపం, 


అనిర్వచనీయ దీని స్వరూపం ఇది అని చెప్ప 
శక్యం కాని. 
అనిర్వచనీయఖ్యాతి భ్రమస్థలంలో తాడుమీద 
కనబడిన సర్పం మొదలైనవి, ఉన్నవని కాని 
లేవని కాని చెప్పడం శక్యం కాదు అనిచెప్పే 
అద్వైతుల మతం. 
అనుగ్రహీతృత్వమ్‌ సహాయపడడం. 
అవలంబనం ఇవ్వడం. 
అనుగ్రాహికొ సంరక్షించేది. ఉపకరించేది 
అనుపపత్తి కుదరకపోవడం. ఇది ఇలాగే అని 
చెప్పడానికి వీలు కాకపోవడం. 
అనుపమర్థః చెడిపోకుండా ఉండడం. 
చెడగొట్టకపోవడం. 
అనుబన్థచతుష్టయమ్‌ ప్రతీ గ్రంథానికీ 
ప్రారంభంలో (1) దీనిలోని విషయం ఏమిటి 
(2) విషయానికి గ్రంథానికీ సంబంధం 
ఎమిటి (3) ఇది చదవటానికి అధికారి 
ఎవరు (4) చదువుతే ప్రయోజనం ఏమిటి 
అనే నాలుగు విషయాలు సూచించాలి. ఇవే 
అనుబన్థచతుష్టయం. 
అనుమానమ్‌ (1) ఒక ప్రమాణం, పొగను చూచి 
నిప్పు ఉన్నట్లు తెలుసుకొనడం మొదలైనది 
(2) సాంఖ్యుల ప్రధానం. 
అనుయాయిన్‌ ముందుకు కూడా సాగుచున్న. 
అనుశయ: ఒక కర్మకు ఫలంగా స్వర్గాదులకు 
వెళ్లిన తరవాత మరొక జన్మకు కారణంగా 
తన ఫలాన్ని ఇవ్వడానికి ప్రారంభించిన 
మరొక కర్మ, 


అనుషంగః సంబంధం 


అనుబంధం - 3 59 


అనుష్టానమ్‌ (ధర్మాదులను)ఆచరించడం. 
అనుష్టేయ చేయదగినది. 
అనుష్టేయరూప నిశ్చితమైన కార్యవిధానంగల 
అనుస్పృతి గడచినదానిని స్మరించడం. 
అనేకొత్మక అనేక స్వరూపస్వభావాలుగల. 
అస్థగోలాబ్లాలన్యాయః ఎద్దు తోక ఒక 
గ్రుడివాని చెతిలో పెట్టి దీనిని పట్టుకొని 
వెళ్ళు అని ఎవడో కొంటెవాడు చెప్పగా ఆ 
మాటలు నమ్మి అతడు ఎ విధంగా 
కష్టాలకు లోనౌతాడో అట్లు అనే సామెత. 
అన్నమయకోశః ఆత్మను కప్పి ఉన్న, అన్నంతో 
తయారైన ఒర (అనగా దేహం). 
అన్యధాఖ్యాతిః ఎదుట తళతళలాడుచున్న 
ముత్యపు చిప్పమీద ఎక్కడనో వెండి 
కొట్టులో ఉన్న వెండి ఉన్నట్లు కనబడడం 
అన్యథాఖ్యాతి అని నైయాయికులు. 
అన్వయః (1) అనుస్యూతంగా ఒకదానిలో 
ఉండడం (2) ఏకరూపత్వం. 
అన్యయవ్యతిరేకొలు ఇది ఉంటే అది 
ఉంటుంది అని చెప్పడానికి వీలుంటే 
అన్వయం. ఉదా. ధూమం ఉంటే అగ్ని 
ఉంటుంది అని చెప్పడానికి వీలవుతుంది 
గాన అది అన్వయం. ఇది లేకపోతే అది 
ఉండదు అని చెప్పడానికి వీలుంటే 
వ్యతిరేకం. ఉదా. అగ్ని లేకపోతే ధూమం 
ఉండదు అని చెప్పడానికి వీలుంది గొన 
అది వ్యతిరేకం. 
అన్వయ్యవిచ్చేద: అనుస్యూతంగా వస్తూన్న 
కారణాదులలోని అంశాలు కార్యాదులులో 
అవిచ్చిన్నంగా ఉండడం. 


అపకర్ష కనీసపు స్థితి లేదా అవయవాదులు. 
కనీసం. కనిష్టత్వం. 

అపచయః; తరిగిపోవడం. 

అపదేశః (1) వంక. మిష (2) చెప్పడం. 

అపరిగ్రహః ధనాదులు ఏవీ నిలవచేసి 
కొనుకుండా ఉండడం. 

అపరిచ్చిన్న ఇంత అని కొలవశక్యం కొని, 
కొలవబడని. 

అపవర్గః మోక్షం. 

అపవాదః (1) సామాన్యంగా చెప్పిన ఒక 
విషయాన్ని బాధించే మరొక విషయం. 
excerTi0N)(2) నింద, నిరాకరణం 
(3) అధ్యారోపం చేసి, తరవాత, వాస్తవంలో 
అది లేదని చెప్పడం(చూ.అధ్యారోపః). 

అపవాదాభావే ఉత్సర్గ ప్రసిద్ధి: (ఇది ఒక 
న్యాయం) అపవాదం లేకపోతే "సామాన్య 
శాస్త్రం ప్రవర్తించడం. 

అపీతి (ప్రపంచ) ప్రలయం. కార్యం తన 
కారణంలో లీనం అయిపోవడం (కుండ 
మట్టిలో లీనం అయిపోయి నట్లు). 

అప్రతిఘాతః ఏ అడ్డంకులూ లేకపోవడం. 

అప్రతిష్టానమ్‌ ఒక చోట నిలకడ లేకపోవడం. 
ఉదా. తర్కాప్రతిష్టానం - తర్కానికి ఒక 
నిలకడ, అంతం, లేకపోవడం. 

అప్రతిసంభ్యానిరోధః పదార్థసంతానం 
దానంతట అదే నిలిచిపోవడం (బౌ.మ). 

అప్రదేశత్వమ్‌ విభజించడానికి తగిన ప్రదేశం 
(అవయవాలు) లేకపోవడం. 

అప్రవృత్తిః (ప్రమాణాదులు) 


60 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


ప్రవర్తించకపోవడం 
అథావాన్విత; అభావంతో కూడిన, అభావం 
కలిసి ఉన్న. 


అభిగమనమ్‌ తీర్థ - దేవాలయాదులకు యాత్ర. 


అభిజ్యలనమ్‌ ఉద్రేకం చెందడం. 
ఉదా. చిత్తాభిజ్వలనమ్‌. 
అభిధ్యా అంతర్మననం. 
అభిధ్యానమ్‌ ధ్యానం. 
అభిభవ; అణగిపోవడం. 
అభియుక్త: విద్యావంతుడు. 
అఖిమానిచేవతా పృథివ్యాదులను అధిష్టించి 
ఉండే చైతన్యం గల దేవత. 
అభిమానివ్యపదేశ: అభిమానిదేవతల నిర్దేశం 
అభేద: భేదం లేకపోవడం (రెండు పాత్రలలో 
ఉన్న నీళ్ళు కలిపితే కలిసిపోయి నట్లు). 
అభౌతిక పంచభూతాలకు సంబంధించని. 
వాట్‌ వల్ల పుట్టని 


అభ్యుపగమవిరోధ: (తన) సిద్ధాంతానికే విరోధం. 


అభ్యుచ్చయః చాలావాటి యొక్క కలయిక 

అభ్యుపాయ: (1) ఉపాయం (2) పద్ధతి, 

అభ్యు పేతహానిః ముందు అంగీకరించిన 
దానిని (వాదాన్ని) విడిచిపెట్టడం. 

అయుతసిద్ధ ఒక దాని నుండి ఒకటి 
విడదీయరాని విధంగా కలిసి ఉన్నవి. 
ఉదాహరణకి అవయవం - అవయవి, 
గుణం-ద్రవ్యం, కార్యం - కారణం మొ. 

అర్థయాధాత్యమ్‌ ఒక వస్తువుయొక్క యథార్థ 
స్వరూపం, 


అ 


అర్థవాదః ఏదైన ఒక విషయాన్ని స్తుతిస్తూ 


లేదా నిందిస్తూ చెప్పిన వాక్యం అర్థవాదం. 
ఇది మూడు విధాలు. ప్రత్యక్షాది విరుద్ధంగా 
ఉంటే గుణవాదం. ఉదా : ఆదిత్యో యూపః, 
యూపస్తంభం సూర్యుడు కాజాలదు గాన 
ఇది నిగనిగలాడడం వంటి గుణాన్ని పట్టి 
చెప్పిన అర్థవాదం. “అగ్నిర్తిమస్య భేషజమ్‌” 
(అగ్ని చలికి మందు) ఇది తెలిసిన 
విషయమే చెపుతున్నది. అందుచేత 
అనుదాదరూపమైన అర్థవాదం. ఈ రెండు 
రకాలకీ చెందిన 'ఇన్హో వృత్రాయ 
వజ్రముదయచ్చత్‌' (ఇంద్రుడు వృత్రుని 
మీదికి వజ్రం ఎత్తాడు) ఇత్యాదికం 
భూతార్థవాదం. 

అర్జాపత్తి ఇదొక ప్రమాణం. “దేవదత్తుడు 
బలిసి ఉన్నాడు. పగలు బోజనం చేయడు” 
అన్నప్పుడు అసలు భోజనం చేయకపోతే 
బలిసి ఉండడం కుదరదు గాన రాత్రి 
భోజనం చేస్తాడు అని ఊహిస్తాం. ఇలా 
ఊహించడం అర్భాపత్తి. 

అర్థజరతీన్యాయః వృద్ధురాలి సగం శరీరమే 
కావాలి మిగిలిన సగం వద్దు అన్నట్లు అనే 
సామెత. గ్రహిస్తే అంతనీ గ్రహించాలి కాని 
సగం గ్రహించి సగం విడవకూడదు 
అనడానికి చెప్పే న్యాయం 
(చూ-అనందమయాధికరణం) 

అర్థవైనాశికః సగం శూన్యవాది. (వైశేషికునికి 
ఆక్షేపపూర్వకంగా పెట్టిన పేరు) 

అవచ్చేదవాద:ః ఆకాశం ఒక్కటే అయినా 
గదులు, ఘటాలు మొదలైన వాటిచేత వేరు 
చేయబడినట్లు కనబడుతూ 


అనుబంధం - 3 న 


అపవరకాకాళం, ఘటాకొశం ఇత్యాది 
భేదాలు పొందినట్లు, సర్వవ్యాప్తమైన ఆత్మ 
అంతఃకరణాదులలో ఇమిడి వేరు వేరుగా 
కనబడుచున్నది అనేవాదం. 

అవభాస్యావభాసకభావః ప్రకాశింపచేయదగినది 
ప్రకాశింపచేసేది అనే ధర్మం. 

అవయవ: ఒక భాగం. ఉదా. కొమ్మ చెట్టు 
యొక్క అవయవం. 

అవయవావయవి విభాగం ఇది అవయవం 
ఇది అవయవి అనే విభాగం. 

అవయవీ అవయవాలు కలది. ఉదా. మొత్తం 
చెట్టు (చూ. అవయవ). 

అపష్టమృః : (1) ముందుకు వెళ్ళకుండా 
అడ్డుకొనడం (2) పట్టు, ఆధారం. 

అవస్థితిః కొంత కాలం ఉండడం. మన్నిక. 

అవికార్య మార్చడానికి శక్యం కాని. 

అవికృత మార్పు లేని ఆకారం గల. 

అవిచ్చేదః మధ్యలో తెగిపోకుండా, 
ఆగిపోకుండా ఉండడం. 

అవిద్యా అజ్ఞానం, మాయ, అధ్యాస. 

అవిద్యాకల్పిత (వాస్తవంలో లేకపోయినా) 
అజ్ఞానంచేత కల్పించబడిన. 

అవిద్యానివృత్తి: అజ్ఞానం తొలగిపోవుట. 


అవిద్యాప్రత్యుస్థాపిత అజ్ఞానంచేత ఏర్పరుపబడిన. 


అవిద్యోపప్లవ అజ్ఞానంవల్ల కలిగిన ఉపద్రవం 
లేదా చిత్తవిభ్రమం. 

అవ్యక్త వ్యక్తం కాని, పైకి కనబడని. 
నామరూపాలు లేకుండా సూక్ష్మంగా ఉన్న. 

అవ్యతిరేక వేరుగా లేకపోవడం, 


అవ్యాకృత నామరూపాలతో విభజించడనిది. 
సూక్ష్మరూపంలో ఉన్నది. సృష్టికి పూర్వం 
గూఢంగా ఉన్న జగత్తు. (ఇదే మాయ 
యొక్క ఒక అవస్థ) 

అష్టకా ఒక శ్రాద్ధకర్మ, 

అసత్‌ లేనిది. 

అసత్‌ కార్యవాదః పుట్టడానికి పూర్వం కార్యం. 
లేదు. అది క్రొత్తగా పుడుతుంది అనే వాదం 
(నైయాయికాదుల వాదం). 

అసత్‌ఖ్యాతి (భ్రాంతి స్థలంలో) అక్కడ లేనిదే 
కనబడుతుంది అని చెప్పే మతం 
(శూన్యవాదిభౌద్భుల మతం). 

అసమజ్ఞుస యుక్తిసంమతం కాని. 

అసమవాయికారణమ్‌ సహజసిద్ధం కాని కారణం 
ఉదా.పటానికి దారాల సంయోగం అసమవాయి 
కారణం (దారాలు సమవాయికారణం). 

అస్తికాయః పదార్థం. (జై.మ). 

అస్మత్రత్యయ: “నేను' లేదా 'మేము' అనేభావం. 

అహంశ్రేయస్‌ స్వప్రాధాన్యం. నేనే గొప్ప అనే భావం. 

అహంకొరః 'నేను' అనే భావన. 

ఆ 

అకొజ్‌క్షా మరొకదాని అవసరం. 'వస్తున్నాడు' 
అనగానే ఎవరు? అని ప్రశ్న కలుగుతుంది. 
ఇలాంటీ ప్రశ్నకు అవకాశం ఉండడం 
ఆకాంక్ష. 

ఆకాశః ఆకాశం. అవకాశం చోటు, 

అకాశఘటాకొశన్యాయ: అంతటా వ్యాపించి ఉన్న 
ఆకాశం ఘటంలో ఉన్న ఆకాశం అనే పద్దతి. 


ఆకృతి: (1) ఆకారం (2) జాతి. 


62 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


ఆక్షేపః (1) ఏదైనా చెప్పినప్పుడు ఇది ఎలా 
కుదరుతుంది అని ప్రశ్నించడం. (2) ఉన్న 
దానిని, చూచిన దానిని పట్టి చూడనిదానిని 
ఊహించి తెలుసుకొనడం. 

ఆగమ: శాస్త్రం (వేదాదికం) 

అతివాహికః మరణానంతరం జీవుణ్ణి, కూడా 
ఉండి, మరొక లోకానికి చేర్చే 
దేవతాపురుషుడు. 

ఆత్మభ్యాతి (భ్రాంతి స్థలంలో), లోపలనున్న 
విజ్ఞానరూపమైన ఆత్మయే బైట నున్న 
వస్తువుగా భాసిస్తూన్నది అని చెప్పే 
విజ్ఞానవాది బౌద్భుల మతం. 

అత్మలాభః ఒక పదార్థం తన వైయక్తిక 
స్వరూపంతో ఆవిర్భవించడం. ఉనికి కలది 
అవడం. పుట్టడం. 

ఆత్మన్‌ (1) జీవాత్మ (2) పరమాత్మ (3) మనస్సు 
(4) బుద్ధి (5) అంతఃకరణం (6) శరీరం, 

ఆత్మొతిళశయ అతర్గతమైన సార. మొక్క 
సూక్ష్మరూపం. తనలోనే ఉన్న ఒక గొప్పతనం. 

అత్యన్తిక పరిపూర్ణమైన. దానికి (తనకు) 
మించినది లేని. 

ఆధోరః ఒక వస్తువును నిలబెట్టేది. 

ఆధేయ మరొకదానిమీద నిలబడేది. ఉదా. 
ఘటం ఆధారం ఉదకం ఆధేయం. 

ఆధ్యాత్మిక (1) ఆత్మకు సంబంధించిన 
(2) శరీరంలో ఉన్న. 

అనన్హమయకోశః అజ్ఞానసమష్ట్యుపహిత 
చైతన్యం. 

అనర్థక్యమ్‌ ప్రయోజనం లేకపోవడం 


అనుమానిక అనుమాన ప్రమాణంచేత 
ఊహించబడిన పదార్థం (సాంఖ్యుల 
ప్రధానం). 

ఆభాసః (పైకి) ఉన్నట్లుగా కనబడడం, 

అయతనమ్‌ ఉండే స్థానం, ఆధారం. 

ఆయతనభావః ఆధారంగా ఉండడం. 

అరమృణ ఆరంభించడం, పుట్టించడం. 

ఆరమృకత్వ పుట్టించే వ్యాపారం, పని. 

ఆరమృ: లేని వస్తువు కొత్తగా పుట్టడం, 
అంతవరకూ లేని ఘటం కులాలాదుల 
వ్యాపారంచేత క్రొత్తగా పుడుతుంది. 

ఆర్షజ్ఞాన బుషుల దివ్యదృష్టి. 

ఆలయవిజ్ఞానమ్‌ 'నేను నేను' అనే జ్ఞానం 
యొక్క ప్రవాహం. ఇదే బౌద్భుల జీవాత్మ 

ఆవరణశక్తి: సత్యాన్ని మరుగుపరిచే శక్తి, 
మాయలో ఉన్న శక్తి 

ఆవరణాభావ; ఆవరణం లేకపోవడం. పరిమితి 
లేకపోవడం. 

ఆవిర్భావః (అంతవరకు కనబడనిది 
కొంతకాలానికి) పైకి కనబడడం. 

ఆశయ: గ్రహించే విజ్ఞానం. ఆలయవిజ్ఞాన 
ప్రవాహం. అవిచ్చిన్నమైన విజ్ఞానప్రవాహం. 

ఆశ్రయ: ఆధారం. ఆధారపడి ఉండడం. 

ఆశ్రయాశ్రయిభావ:ః ఇది ఆధారం ఇది ఆధేయం 
(దాని మీద ఉండేది) అనే ధర్మం. 

ఆసనమ్‌ యోగశాస్త్రంలో చెప్పిన కూర్చునే విధానం. 

ఆస్రవః (1) లోపలికి చేరే ప్రవాహం (2) కర్మ 

జైమ) (3) ఇంద్రియాలు విషయాభిముఖంగా 
ప్రవర్తించడం. 

ఆహవనీయః హోమం చేసే అగ్ని 


అనుబంధం - 3 63 


ఇ 
ఇజ్యా యాగం. పూజ. 
ఇతరేతరప్రత్యయత్వమ్‌ : కార్యంగాను కారణం 
గాను (రెండు పదార్థాల మధ్య నున్న) 
పరస్పర సంబంధం. 
ఇతరేతరభావః ఇది అదిగాను అది ఇది 
గాను అవడం లేదా కనబడడం. 
ఇతరేతరాధీనత్యమ్‌ (రెండు వస్తువులు) 
ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండడం. 
ఇతరేతరాశ్రయత్యమ్‌ అది దీనినీ ఇది దానినీ 
ఆశ్రయించి ఉండడం. 
ఇస్టియసంనికర్షః ఇంద్రియాలకు అవి గ్రహించే 
విషయాలతో సంబంధం (కలవడం) 
ఇయత్తాపరిచ్చిన్న ఇది ఇంత అని కొలవబడిన 
ఈ 
ఈశితవ్య ఎవనిమీద లేదా దేనిమీద అధికారం 
చెలాయించవచ్చునో వాడు లేక అది. 
ఈశితృ అధికారం ఉన్నవాడు. నియమించ 
గలవాడు. 
ఈశిత్రీశితవ్యభావ ఒకడు నియామకుడు 
ఒకడు నియమించదగినవాడు అనే ధర్మం. 
ఈశ్వర ప్రణిధానమ్‌ ఈశ్వరునిపై మనస్సు 
నిలపడం. 
|! 
ఉత్తరపక్షః ప్రతివాది అక్ష్తేపణలను ఖండించి 
ప్రతిపాదించబడిన సిద్ధాంతం. 
ఉత్పత్తికారణమ్‌ పుట్టడానికి కారణం, 
ఉత్పత్తి హేశ్రు: పుట్టడానికి హేతువు, 


ఉత్సర్గః : (1) సామాన్యశాస్త్రం “మా 
హింస్యాత్సర్వా భూతాని” ఏ ప్రాణుల్నీ 
హింసించకూడదు. అనేది సామాన్యశాస్త్రం. 
“అగ్నీషోమీయం పశుమాలభేత” 
“అగ్నీషోమయాగంలో పశువును 
హింసించాలి” అనేది నక 
(2) విడవడం సృష్టించ 

ఉదృవాభిభవౌ పైకి రావడం అణగిపోవడం, 
ప్రధానంగా ఉండడం అప్రధానంగా 
అయిపోవడం. 

ఉపకారకం మరొకదానికి ఉపకరించేది. 

ఉపకార్యమ్‌ మరొకదానినుండి ఉపకారం 
పాందేది. 

ఉపకార్యోపకారకభావ: ఉపకరించతగినది 
ఉపకరించేది అనే సంబంధం. 

ఉపక్రమః ప్రారంభం. ఒక ఘట్టం ప్రారంభంలో 
చెప్పిన విషయం. 

ఉపక్రమే సందిగ్గార్థస్య తచ్చేషాన్నిర్ణయన్యాయ: 
ఉప[క్రమంలో ఏ విషయాన్ని గూర్చి ఇలా 
చెప్పాలా అలా చెప్పాలా అని సందేహం 
ఉంటుందో దానిని తరవాత చెప్పినదానిని 
పట్టి నిర్ణయించాలి అని చెప్పే న్యాయం, 

ఉపగమః అంగీకారం, 

ఉపచయః (ఆకారాదులలో) పెరుగుదల. 

ఎదో పోలిక మొదలైన దానిని పట్టి 

ఒక వస్తువును మరొక వస్తువునుగా 

(కావాలనే) చెప్పడం. ఉదా. సింహాని కున్న 

శౌర్యధైర్యాదుల వంటి శౌర్యధైర్యాలున్న 

వానిని చూపి 'ఇతడు సింహం' అనడం. 


ఉపచార: 


Met 


64 బ్రహ్మసూత్రశాజ్బరభాష్యబు 


ఉపచిత అవయవవృద్ధి పాందన 

ఉపజివన ధ్రువీకరించేది. ప్రమాణంగా నిలచేది. 

ఉపన్యాసః ఏదైన విషయాన్ని ముందు 
ఉంచడం, చెప్పడం. 

ఉపపత్తిః చెప్పిన విషయం యుక్తంగా, 
యుక్తియుక్తంగా ఉండడం. సమర్థనం. 

ఉపప్తవః ఉపద్రవం, బాధ. 

ఉపమర్దః ఉన్నది ఉన్నట్లుండకుండా పూర్తిగా 
మారిపోవడం. ఉదా. స్వరూపోపమర్దః = 
అసలు రూపం చెడిపోవడం. 

ఉపరతి కర్మసంన్యాసం 

ఉపలమృ (1) పొందడం. (2) తెలియడం 

ఉపసంహారం; (1) వినాశం (2) సాధన 
సామగ్రిని సమకూర్చుకొనడం (3) వెనుకకు 
తీసికొనడం. 

ఉపసంహారకొరణమ్‌ వినాశానికి లేదా 
వెనుకకు తీసికొనడానికి కారణం. 

ఉపలబ్చిః జ్ఞానం, తెలుసుకొనడం 

ఉపాదానమ్‌ (1) ఏ వస్తువుతో కార్యాన్ని 
తయారు చేస్తామో ఆ వస్తువు ఆ కార్యానికి 
ఉపాదానకారణం. ఉదా. మట్టి కుండకి, 
బంగారం కుండలానికి ఉపాదానం. 
(2) ప్రయత్నం (3) (పూజాదులకు) 
వస్తువులు సేకరించడం. 

ఉపాధి: (1) విస్పృతమైనదానిని సంకుచితం చేసే 
వస్తువు. ఉదా. ఆకాశానికి ఘటం ఉపాధి. ఇది 
విశాలమైన ఆకాశాన్ని సంకుచితం చేస్తూన్నది. 
అనంతమైన ఆత్మకు దేహం ఉపాధి. (2) 
మార్చు కలిగించేది. 


ఉపాయనమ్‌ వెళ్ళి మరొకదానితో చేరడం, 
ఉపాయోపేయభాన: ఒక కార్యాన్ని 
సాధించడానికి సాధనం, సాధించబడే 
కార్యము అనే సంబంధం. 
ఉపాసనమ్‌ ఏకాగ్రచిత్తంతో సేవించడం లేదా 
ధ్యానించడం. 
ఏ 
ఏకాన్త: తప్పకుండా వర్తించే నియమం 
ఐ 
ఐకొన్తిక తప్పనిసరి యైనది. 
ఐతిహ్యమ్‌ 'ఇది ఇలాగట' అని చెప్పేమాట. 
ఐదమృర్యమ్‌ సరమతాత్పర్యం 
ఐశ్వర్యమ్‌ సర్వశక్తత్వం. ఏదైనా చేయగల 
సామర్థ్యం. 
జా 
జొత్సుక్యనివృత్తిః అత్యాసక్తి తొలగడం. 
బెపచారిక ఉపచారంచేత, ఆరోపించడంచేత 
చెప్పినది. 
క్ర 
కరణగ్రామః ఇంద్రియాల సముదాయం. 
కరణాయతనమ్‌ ఇంద్రియా లుండే స్థానం 
అనగా దేహం. 
కర్మకాణ్ణిః యజ్ఞాదికర్మల సముదాయం. 
కర్మదిపాకః కర్మ ఫలం ఇవ్వడానికి పరిపక్వం 
అవడం, 
కర్మేన్రియాణి ఆ యా పనులు చేసే వాక్‌ - 
పాణి - పాద - పాయు - ఉపస్థ లనే ఐదు 
ఇంద్రియాలు 


అనుబంధం - 3 


కల్ప: జగత్సృష్టి. కొన్ని లక్షల సంవత్సరాల 
అతిదీర్ధకాలం. 

కామ్యకర్మ స్వర్గాదులు కావాలనే కోరికతో చేసే 
జ్యోతిష్ణోామయాగాదికర్మ 

కాయః శరీరం. 

కారకమ్‌ కర్త, కర్త, కరణం మొదలైన ఒక పని 
చేయడానికి కావలసినది. న్‌ 

కారణశరీరమ్‌ (1) అవిద్య (2) అజ్ఞాన 
సమష్ట్యుపహితచైతన్యమైన ఈశ్వరుడే 
కారణశరీరం. 

కారకోపసంహారః సాధనసామగ్రి సమకూర్చుకొనుట. 

కార్యకరణసంఘాతః శరీరేంద్రియాల 
సముదాయం, ఇంద్రియహితమైన శరీరం, 

కార్యకరణాని శరీరేంద్రియాలు. 

కార్యవైచిత్రమ్‌ సృష్టిలోని కార్యాల 
(సృష్టించబడిన వస్తువుల) వైవిధ్యం. 

కుజ్ణబదరన్యాయ: కుండలో రేగిపళ్ళు 
పోసినట్లు అనే సామెత. 

కూటస్థ మార్చు లేకుండా స్థిరంగా ఉన్న. 

క్రతుః (1) సంకల్పం, ధ్యానం, ఉపాసన 
(2) యజ్ఞం 

కత్వర్థ యజ్ఞానికి ఉపకరించేది. యజ్ఞం 
పరిపూర్ణం అవడానికి కావలసినది. 

క్రియాకారకఫలలక్షణ పనులు, వాటి 
సాధనాలు, పనుల ఫలితాలు అనే 
స్వరూపంగల. (జగత్తనగా ఈ మూడే) 

క్షణీక ఒక్క క్షణం మాత్రమే ఉండి మరు 
క్షణంలో నశించేది 

క్షేత్రజ్ఞ శరీరాన్ని గుర్తించే జీవుడు. 


65 


ఖ్యాతి; జ్ఞానం. 
గ 

గుణః (1) సత్త్వం, రజస్సు, తమస్సు అనే 
గుణాలు (2) రూపం, రసం మొదలైన 
వైశేషికులు అంగీకరించిన గుణాలు. (3) 
శౌర్యం, ధైర్యం మొదలైన గుణాలు. 

గుణిన్‌ గుణాలు ఉన్నది, 

గుణగుణికల్పనా గుణాలు, వాటికి ఆశ్రయమైన 
గుణీ అనగా ద్రవ్యం అని కల్పించడం. 

గుణత్రయం సత్వ్వరజస్తమోగుణా లనే మూడు 
గుణాలు. 

గుణప్రధానభావ: ఇది అప్రధానము (సహకరించేది) 
ఇది ప్రధానము అని రెండు వస్తువుల మధ్య 
నున్న సంబంధం (2) ఒకటి లొంగి ఉండడం 
రెండవది ప్రధానంగా ఉండడం. 

గుణవృత్తమ్‌ గుణాల వ్యాషారం లేదా స్వభావం. 

గుణవైషమ్యమ్‌ గుణాలలో హెచ్చుతగ్గులు 
కలగడం. 

గౌణం (1) అప్రధానం (2) గుణాలను పట్టి 
(పోలికలను పట్టి) ఏర్పడినది. 

గ్రాహ్యగ్రాహకత్వమ్‌ తెలుసుకొనదగినది తెలుసు 
కొనేవాడు అనే సంబంధం 


చ 


చతురణుకమ్‌ నాలుగు ద్వ్యణుకాల 
సముదాయం. 

చరణమ్‌ (1) వేదశాఖ (2) అచారం (3) చూ, 
అనుశయ: 


66 బహ్మసూత్రశాజ్కృరభాష్యమి 


చిత్తాభిజ్యలనమ్‌ చిత్తం 'ప్రజ్వలించడం అనగా 
చిత్తంలో వేరు వేరు ఆలోచనలు పుట్టడం. 

చైత్తమ్‌ చిత్తానికి సంబంధించినది. 

చైత్తికమ్‌ చిత్తానికి సంబంధించిన రాగాది 
స్కంధపంచకం. 

చోదనా విధి, ఇలా చెయ్యాలి అని 
వేదాదులలో ఉన్న వాక్యం. 

జ 

జాగరితమ్‌ జాగ్రదవస్థ. 

జాతి: మనుష్యత్వం, వృక్షత్వం మొదలైనది. 
మనుష్యత్వం మనుష్యులందరిలోను 
ఉంటుంది. అట్లే వృక్షత్వం. మనుష్యుడు 
అనిత్యమైనా మనుష్యత్వం నిత్యం. 
ఇలాంటి 'మనుష్యత్వం' మొదలైనవాటికి 
జాతి లేదా సామాన్యం అని పేరు. 

జిజ్ఞాసా తెలుసుకోవాలనే కోరిక 

జీవాస్తికాయః జీవు డనే పదార్థం. 

జ్ఞానవైచిత్ర్యమ్‌ జ్ఞానాలలో ఉన్న వైవిధ్యం. 
అనేక రకాలైన జ్ఞానాలు. 

జ్ఞానేన్రియాణి ఆ యా వస్తువుల జ్ఞానం 
కలిగించే త్వక్‌ - చక్రుః - శ్రోత్ర - ఘ్రాణ - 
రసనేంద్రియాలు. 

త 

తత్త్వావ్యవస్థానమ్‌ ని తత్త్వాన్ని గూర్చి 
నిశ్చితాభిప్రాయం లేకపోవడం. 

ఈతన్తుపటన్యాయ; : దారాలు సమవాయికారణం, 
పటం వాటి కార్యం అనే న్యాయం. 

కస్రమ్‌ (1) సిద్ధాంతం (2) వి. అధీనమైన 

తప్తపరశుగ్రహణమ్‌ అపరాధి అని 


సందేహించిన వాని చేతిలో ఎజ్జగా కాల్చిన 
గొడ్డలి పెట్టగా వాని చెయ్యి కాలితే అతడు 
దోషి అన్నట్లు, కాలకపోతే నిర్దోషి అన్నట్లు 
నిర్ణయించేవారట. పూర్వకాలంలో ఉన్న 
దివ్యపరీక్షలలో ఒకటి. 

తప్యతాపకభావః ఒకటి తపింప చేయబడేది 
మరొకటి తపింపచేసేది అనే స్థితి. 

తప్యః (1) జీవుడు (2) తపింపబడేవాడు 

తన్మాత్రాణి ప్రత్యక్షంగా కనబడుతున్న 
పృధివ్యాదిస్థూలభూతాలకు కారణమైన వాటి 
సూక్ష్మరూపాలు. 

తర్కాప్రతిష్టానమ్‌ తర్కానికి (కేవలయుక్తులకు) 
నిలకడ లేకపోవడం. 

తర్కావష్టమృ: తర్కబలం. తర్కాన్ని ఊతగా 
తీసికొనడం. 

తాత్పర్యం ప్రధానంగా చెప్పదలచిన విషయం. 
ఒక విషయాన్ని ప్రధానంగా చెప్పాలనే కోరిక. 

తాదాత్యమ్‌ ఇదీ అదీ ఒకటే అవడం. కొంచెం 
భేదం పాలు ఉన్న అభేదం. పాలు నీళ్ళు కలపగా 
ఆ రెండింటికీ ఏర్పడినది తాదాత్మ్యం. 

తాపకః (1) బాధించేవాడు. బాధించేది 
(2) సంసారం. 


| తితిక్షా శ్రీతోష్టాదులను సహించడం. 


తిరోభావ; పైకి కనబడకపోవడం. 
ఆవిర్భవించకుండా ఉండడం. 

తీర్థకరః ఏదైన ఒక సిద్ధాంతాన్ని, మతాన్ని 
స్థాపించినవాడు. 

కైజసః స్వప్నావస్థలో ఉన్న జీవుడు. 

తుచ్చ చెవులపిల్లి కొమ్ము వలె అసలే లేనిది. 


అనుబంధం - 3 67 


త్రివృత్కరణమ్‌ అగ్ని, జలం, పృథివి అనే 
మూడు సూక్ష్మభూతాలలో ఒకొక్కదానిని 
రెండేసి అర్థాలు (సగభాగాలు) చేసి, 
ఒకభాగం ప్రక్కన ఉంచి, రెండవభాగం 
మళ్ళీ రెండు సగాలు చేసి, ఆ సగాలను 
మిగిలిన భూతాల అర్ధబాగాలతో కలపగా 
అన్నిభూతాలలోను మూడు భూతాల పాళ్ళూ 
ఉంటాయి. ఇలా చేయడం త్రివృత్కరణం. 

ద 

దమః ఇంద్రియనిగ్రహం. 

దర్శనమ్‌ (1) వేదవాక్యం (2) తత్త్వసాక్రాత్కారం 
(3) తత్వాన్ని గూర్చిన సిద్ధాంతం, 

దార్‌ష్టాన్తికమ్‌ దేనిని విశదీకరించడం కోసం 
దృష్టాంతం చూపబడుతుందో అది. 

దీర్హమ్‌ త్ర్యణుకాదులలో ఉండే పరిమాణం, 

దృక్‌శక్తీః చూచే శక్తి. ఒక వస్తువును తెలుసుకొనే 
శక్తి. చైతన్యం. 

దృష్టాచ్చాదృష్టసిద్ది: (న్యాయం) చూచినదానిని 
పట్టి చూడనిదానిని తెలుసుకొనవలె ననే పద్ధతి. 

దృష్టాన్త: ప్రకృతమైన ఒక విషయాన్ని 
సృష్టీకరించడానికి చూపబడే దానితో పోలిక 
గల మరొక విషయం. 

దోషానుషజ్లః: దోషం తగలడం, దోషం ప్రసక్తం 
అవడం, 

ద్యణుకమ్‌ రెండు అణువుల కలయిక వలన 
ఏర్పడినది. 

ద్యయాయత్త రెండింటిమీద ఆధారపడిన. 

ద్వైతిన్‌ జీవునికి పరమాత్మకు, జీవునికి జీవునికీ, 
జగత్తులో ఉన్న సకల పదార్థాలకీ మధ్యనున్న 
భేదం సత్యమే అని అంగీకరించేవాడు, 


ధ 

ధర్మ (1) చలనానికి ఉపకరించేది (జై.మ) 
(2) పుణ్యం (3) లక్షణం (4) వేదవిహిత 
కర్మాదికం. 

ధర్మధర్మివ్యవహారం ఇది దాని ధర్మం (లక్షణం) 
ఇది ధర్మంకలది అనే వ్యవహారం. 

ధర్మాస్తికాయః ధర్మం అనే పదార్థం. 

ధాతు: పదార్థం. 

ధారణా ఏకాగ్రధ్యానం. 

న 

నామరూపే పేరు రూపము. 

నిగ్రహీతృత్యమ్‌ శిక్షించకలిగి ఉండడం, 

నిత్యకర్మ తప్పక చేయవలసిన సంధ్యావందనం 
అగ్నిహోత్రం మొదలైన కర్మ, 

నిదిధ్యాసనమ్‌ నిరంతరంగా మననం. ధ్యానం 
చేయడం. 

నిమిత్తమ్‌ (1) వాదాదులకు తగిన ఆధారం (2) 
ఒక వస్తువును తయారు చేయడానికి 
కారణం. ఉదా. కుండకు కుమ్మరిమొ. 
నిమిత్త కారణం. 

నిమిత్తనైమిత్తికభావః దీనికి ఇది నిమిత్తం దాని 
వలన ఇది పుట్టినది (నైమిత్తికం) అనే 
సంబంధం, 

నియన్సృత్వమ్‌ నియమించే శక్తి, 

నియమకారణమ్‌ ఇది ఇంతే అని నియమించ 
డానికి కారణం. 

నియమహేతుః నియమించడానికి హేతువు. 

నియామకమ్‌ : ఇది ఇలాగే, ఇంతే అని 
నియమించేది. 


68 (బ్రహ్మసూత్రశాజ్యరభాష్యమ్‌ 


నిరజ్ఞానజ్ఞానమ్‌ నిర్మలమైన జ్ఞానం 

నిరతిశయ (1) దేనికంటె గొప్పది లేదో అది 
(2) ఏదీ చేర్చడానికి గాని తీసివేయడానికి 
గాని వీలులేనిది. 

నిరన్వయ తన వెనుక ఏ చిహ్నములూ 
విడిచిపెట్టని. జాడతెలియని 

నిరపేక్ష దేనిమీదా ఆధారపడని. దేని 
అవసరమూ లేని, స్వతంత్రమైన 

నిరవయవ అవయవాలు లేని. 

నిరాకరణమ్‌ అట్లు కాదని స్థాపించడం. ఒక 
క్లిష్టస్థితినుండి బైటపడే మార్గం. 

నిరాత్మక సారంలేని 

నిరాలమృతా సరియైన ఆధారం లేకుండా 
ఉండుట. 

నిరుపాఖ్య మాటలలో చెప్ప శక్యం కాని, ఏ 
లక్షణాలూ లేని (2) వెనక ఏ గుర్తులూ విడవని 

నిరోధ: అణగిపోవుట, నాశము. 

నిర్జర పాపాలను నశింపచేసే త్త 
శిలారోహణాదికం (జై.మ). 

నిర్గుణ ఏ గుణాలూ లేనిది. 

నిర్ణయకొరణ ఇది ఇలాగే అని 
నిర్ణయించడానికి తగిన ఆధారం. 

నిర్భారణమ్‌ ఇది ఇంతే అనే నిర్ణయం. 

నిర్విశేష విశేషాలు, గుణాలు లేనిది. 

నివృత్తినిష్టః నివృత్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో 
ఉన్నవాడు. 

నిఃశ్రేయసమ్‌ అత్యుత్తమమైన లక్ష్యం (మోక్షం) 


నిషిద్ధకర్మ : చేయకూడ దని నిషేధించబడిన 
ప్రాణిహింసాదికం. 


నిష్కల అవయవాలు లేని. భాగాలు లేని, 

నిష్టా అత్యుత్కృష్టమైన స్థితి. అత్యున్నత స్థితి, 
లేదా లక్ష్యం 

నైమిత్తికకర్మ ఏదో ఒక నిమిత్తాన్ని పట్టి 
చేయవలసిన కర్మ. ఉదా. పుత్రుడు 
కలిగినప్పుడు చేయవలసిన జాతేష్ట్యాదికం. 

నైరాత్యవాదః ఆత్మలేదనే వాదం 

న్యాయః సామెత. లోకోక్తి (2) శాస్త్రీయ 
నియమం (3) యుక్తి 

న్యాయవిద్‌ న్యాయంలో ప్రవీణుడు. 

న్యాయాభాసం పైకి న్యాయం వలె కనబడేది 


నా 


ప 

పజ్బాస్కన్థీ రూప - విజ్ఞాన - వేదనా - సంజ్ఞా - 
సంస్కారాలు అనే ఐదు స్కంధాల సముదాయం. 

పచ్చాత్మక ఐదింటి స్వరూపంగల, ఐదింటితో 
తయారైన 

పజ్చీకరణమ్‌ ఐదు మహాభూతాలలో 
ఒక్కొక్కదానిని రెండేసి సమభాగాలుగా చేసి 
వాటి మొదటి ఐదు సమభాగాలను వేరు 
వేరుగా ఉంచి, మిగిలిన సమభాగాలను 
ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా చేసి, ఇతర 
భూతాల అర్ధ్థభాగాలలో కలపగా అన్ని 
భూతాలలోను అన్ని భూతాల పాళ్ళూ 
ఉంటాయి. ఇది పంచీకరణం. ఉదాహరణకి 
పృథివిని రెండు అర్జాలుగాచేసి, ఒక అర్థాన్ని 
మళ్ళీ నాలుగు భాగాలుచేసి, ఆ నాలుగు 
భాగాలను ఆకాశ వాయు - అగ్ని - జలాల 
సగభాగాలలో కలపగా ఆ భూతాలలో కూడ 
పృథ్వీభాగం కలుస్తుంది. ఇట్లే ఇతర భూతాల 
విషయంలో. 


అనుబంధం - 3 69 


పరిగ్రహః (1) అంగీకారం (2) సాత్తు. 
శయ్యాసనాదికం. 

పరిచ్చిన్నః గుర్తించతగినది. ఇంత అని 
కొలవదగినది. 

పరిచ్చేదః ఇది ఇంత అని కొలత. పరిమితత్త్వం. 

పరిణామ: మార్చు. ఉదా. మట్టి ఆకారంలో 
ఒక మార్పు చేస్తే అది కుండ అవుతుంది. 
ఆ మార్చే పరిణామం. ఇలాంటి చోట 
కారణమైన మట్టికీ కార్యమైన కుండకీ ఒకే 
విధమైన సత్త ఉంటుంది. అనగా కారణం 
సత్త కంటె కార్యం సత్త తక్కువది కాదు. 

“సతత్త్యతో ఒన్యధాప్రథా వికార ఇత్యుదీరిత:” 

పరిణామప్రక్రియా పరిణామాన్ని గూర్చిన 
విధానం. 

పరినిష్పన్న తయారైనది. సిద్ధమైనది. 

పరిభాషా ఒక శాస్త్రానికి సంబంధించిన 
విశిష్టమైన పద్ధతి. పడికట్టు. 

పరిమణ్ణల అణుపరిమాణం (అత్యల్బమైన 
గుండ్రని పరిమాణం) 

పరిమితత్య ఇది ఇంత అని చెప్పడానికి 
వీలుగా ఉండడం. 

పరిశుద్ధి నిర్జోషత్వం 

పరిశేషన్యాయ; కొన్ని వస్తువులు చూపి వీటిలో 
ఇవి మంచివి అన్నట్లయితే మిగిలినవి కావని 
అర్థం. (ఉదా : ఇద్దరిని చూపి ఈ ఇద్దరిలో 
ఇతడు బుద్ధిమంతుడు అంటే రెండవవాడు 
కాదని అర్థమవుతుంది). ఇది పరిశేషన్యాయం. 

పరిహార; నిరాకరించడం. ఒక సమస్యకు 
సమాధానం. 


పరిస్పన్ధితమ్‌ అత్యల్పమైన కదలిక. 

పర్యాయేణ ఒకదాని తరవాత ఒకటి చొప్పున. 
(2) వరుసగా. 

పాజ్బభౌతికమ్‌ పంచభూతాలతో ఏర్పడిన. 

పారమార్థికసత్తా మూడు కాలాలలోను ఎట్టి 
మార్చూ లేని ఉనికి. అలాంటి సత్త కేవలం 
బ్రహ్మకు మాత్రమే ఉంది. 

పారిమాణ్ణల్యమ్‌ పరిమండల ప్రమాణం. 

పుద్గలః (1) దేహం (2) అణువు 

పుద్గలాస్తికాయః పరమాణుసముదాయాత్మకమైన 
దేహం 

పురుషతన్త పురుషుని ఇచ్చమీద ఆధారపడి 
ఉన్నది. 

పురుషార్థః (1) పురుషుడు సంపాదించుకొనవలసిన 
లక్ష్యం. (2) పురుషునికి ఉపయోగించేది. 

పూర్వపక్షః వాదంలో మొదటి పక్షం. 
సాధారణంగా 'నను'తో ప్రారంభమై “చేతోతో 
ముగుస్తూంటుంది. 

ప్రకృతి: (1) మూలకారణం (2) 
ఉపాదానకారణం. 

ప్రకృతివికారభావః కారణం కార్యం అనే 
సంబంధం. 

ప్రక్రియా ఒక విషయాన్ని ప్రతిపాదించే లేదా 
తయారు చేసే పద్ధతి. 

ప్రచయః (1) అవయవాలు శిథిలంగా 
ఉండడం వల్ల (దూదిషింజె మొదలైన 
వాటివలె) పెద్దదిగా కనబడడం. (2) కొత్త 
అవయవాలు చేరి పెద్దదిగా అవడం. 


70 


ప్రణిధానమ్‌ మనస్సును ఏకాగ్రంగా ఉంచడం. 

ప్రతిఘాత: ఎదుర్కొనడం. ఢీకొనడం. 

ప్రతిజ్ఞా (1) ఇది ఇట్లు అని నిశ్చిత భావంతో 
చెప్పడం. (2) అంగీకరించబడిన సిద్ధాంతం, 

ప్రతిపత్తి: (1) తెలుసుకొనడం (2) గుర్తిం చుట 
(3) పొందుట (4) గుర్తించే చైతన్యం. 

ప్రతిబోధనమ్‌ (1) తెలుపుట (2) మేల్కొలుపుట. 

ప్రతిషేధః (1) నిషేధించడం (2) అట్లు కాదు 
అని చెప్పడం. 

ప్రతిసంఖ్యానిరోధ: ఉన్నపదార్భాన్ని లేని దానిని 
గా చేస్తాను అని ప్రయత్నపూర్వకంగా చేసిన 
పదార్థాల నిరోధం. వాటి ప్రవాహాన్ని 
అడ్డుకొనడం. 

ప్రతిసంధానమ్‌ : (1) ఏకత్వాన్ని గుర్తించుట. 
(2) రెండింటిని కలుపుట. 

ప్రతీకోపాసనమ్‌ ' ఒక వస్తువును మరొకదానినిగా 
భావించి ఉపానించుట (శిలావ్రతిమను 
విష్ణువుగా పూజించినట్లు).ఇదే అధ్యాసోపాసన. 

ప్రతీతి: జ్ఞానం (ఇంద్రియాదులవల్ల కలిగినది). 

ప్రతీత్య రెండింటినీ కలిపి పరిశీలిం చిన తరవాత. 

ప్రశ్యగాయ్మన్‌ జీవాత్మ 

ప్రత్యయః (1) జ్ఞానం (2) కారణం. 

ప్రత్వయవైచిత్రమ్‌ జ్ఞానాలలో వైవిధ్యం. 

ప్రత్యాఖ్యానమ్‌ నిరాకరించుట, ఖండించుట. 

ప్రత్యాయితవ్యపక్షః విశ్వసించతగిన సిద్ధాంతం. 

ప్రత్యాసత్తి: సామీప్యం ప్రసంగం. 

ప్రథిమన్‌ స్థూలంగా ఉండడం. పెరగడం. 

ప్రధానమ్‌ (1) సాంఖ్యులు జగన్మూలకారణం 
అని చెప్పే ప్రకృతి (2) అన్నింటికంటె గొప్పది. 


అహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


ప్రధానమల్లనిబర్హ ణన్యాయః మల్లులలో 
ప్రధానుణ్ణి ఓడిస్తే అందరినీ ఓడించినట్లే అనే 
న్యాయం. 

ప్రబోధః జాగ్రదవస్థ 

ప్రభవః ఉత్పత్తిస్థానం. కారణం. 

ప్రమాణమ్‌ జ్ఞానం కలగడానికి సాధనం - 
ఇంద్రియాలు, అనుమానం మొదలైనవి 

ప్రమాతృ ప్రమాణాల సాహాయ్యంతో 
తెలిసికొనేవాడు. 

ప్రమాణప్రమేయఫలలక్షణ ప్రమాణాలు, 
ప్రమేయాలు, ఫలమూ అనే లక్షణం గల 

ప్రమాణప్రమేయఫలవ్యవహారః ప్రమాణాలకు, 
ప్రమేయాలకు, ఫలానికి సంబంధించిన 
లోకవ్యవహారం. 

ప్రమాణ ప్రవృత్త్య ప్రవృత్తి పూర్వక ప్రమాణాలు 
ప్రవర్తించడం ప్రవర్తించకపోవడం అనేదాని 
మీద ఆధారపడిన. 

ప్రమితిః (ప్రమాణావల్ల కలిగిన) జ్ఞానం. 

ప్రమేయ : ప్రమాణాలచేత తెలుసు కొనదగిన 
(విషయాదికం).. 

ప్రయోజనవత్త్యమ్‌ ప్రయోజనం కలిగి ఉండడం. 

ప్రవర్తక ప్రవర్తించేటట్లు చేసేది. 

ప్రవర్తనవ్యాపారః ప్రవర్తింపచేయడం అనే పని. 

ప్రవర్త్యప్రవర్తయితృత్యమ్‌ ప్రవర్తింపచేయ 
దగినది ప్రవర్తింపచేసేది అనే ధర్మం. 

'ప్రవృత్తిః ప్రవర్తించడం. వ్యవహారం. 

వ్రవృత్తివిజ్ఞానమ్‌ పనిచేసే విజ్ఞానం. విజ్ఞానంలో 
ఉన్న ప్రవృత్తిరూపాంశం. 

ప్రవృత్తిశక్తి: ప్రవర్తించే, పనిచేసే, శక్తి. 


అనుబంధం - 3 71 


ప్రవృత్తిసాతత్యమ్‌ ప్రవృత్తి నిరంతర గా 
కొనసాగడం, 

ప్రవృత్యాశ్రయః దేనియందు ప్రవృత్తి ఉందో అది. 

ప్రవ్రజ్యా సంన్యసించి ఇల్లు విడచి వెల్లిపోవుట. 

ప్రసజ్ఞిః ఒక విషయాన్ని చెప్పవలసి ఉండడం. 

ప్రాజ్ఞః (1) పరమాత్మ (2) బుద్ధిమంతుడు. 

ప్రాణమయకోశ; ఆత్మను కప్పి ఉన్న ప్రాణం అనే 
ఒక ఒర. కర్మేంద్రియాలతో కూడిన ప్రాణ - 
అపాన - వ్యాన - ఉదాన - సమానాలు 
ప్రాణమయకోశం. 

ప్రాణః సూక్ష్మశరీరసమష్ణ్యుపహితచైతథ్యం. 

ప్రాణాః (1) పంచప్రాణాలు (2) ఇంద్రియాలు. 

ప్రాతిభాసికసత్తా త్రాడుచూచి పాము 
అనుకొన్నప్పుడు ఆ క్షణంలో అక్కడ పాము 
ఉంది. ఆ ఉనికి ప్రాతిభాసికసత్త. 

ప్రాప్తిరహిత (ఒకచోట) చెప్పడానికి లేదా 
రావడానికి అవకాశం లేని. 

ప్రాయశ్చిత్తమ్‌ ఏవైనా పాపాలు చేస్తే అవి 
తొలగిపోవడం కోసం చేసే కర్మలు - 
చాంద్రాయణవ్రతం మొదలగునవి. 

పేక్షా జాగర్తగా పరిశీలించుట. 

ఫ 

ఫలవత్సన్నిధౌ అఫలం తదజ్గమ్‌ ఫలం ఉన్న 
దానిదగ్గర చెప్పబడిన ఫలం లేనిది ఆ ఫలం 
ఉన్నదానికి అంగం అవుతుంది. 

బ 

బాధకజ్ఞానమ్‌ ముందు కలిగిన జ్ఞానాన్ని ఇది 
సరియైనది కాదు అని బాధించే తరవాత 
కలిగిన జ్ఞానం. 


బిమృప్రతిబిమృవాదః వంటాదులలో ఉన్న 


జలాలలో ప్రతిబింబించిన సూర్యుడు వేరు 
వేరుగా కనబడినట్లు అంతః కంణాదులలో 
ప్రతిబింబించిన పరమాత్మయే వేరు వేరు 
జీవులవలె కనబడుచున్నారు అని చెప్పే వాదం. 

బీజాజ్మురన్యాయ: బీజం ముందా అంకురం 
ముందా అనే న్యాయం. 

బుద్ధిః ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇంతే అని 
నిశ్చయరూపమెన అంతః కరణం. 

బుద్ధాన్త; జాగ్రదవస్థయొక్క అసలు స్వరూపం. 

బుద్ధిసంతౌనో బుద్ధిప్రవాహం. 

'బ్రహ్మాత్మతాప్రతిబోధ: : నేనే బ్రహ్మను అనే జ్ఞానం. 

భ 

భవః పుట్టుక. 

భావః పదార్థం. 

భావవికొరాః జాయతే (పుడుతుంది). అస్తి (ఉంది), 
వర్ధతే (సెరుగుతుంది), వివరిణమతే 
(మార్చులు చెందుతుంది) అపక్తీయతే (క్రీణి 
న్తుంది). నశ్యతి (నశిన్తుంది) అనే వ్రతి 
పదార్థానికి (భావానికీ) కలిగే ఆరు వికారాలు. 

భావనా ఆవేశపూర్వకంగా మనస్సుతో 
ఆలోచించుట, 

భావయాథాత్యమ్‌ పదార్థాల యథార్థస్వరూపం. 

భావాత్మనా ఎట్టున్నదో అట్టి స్వరూపంచేత. 

భూతాని పంచమహాభూతాలు. 

భూతభౌతికసహతి: భూతాలయొక్క వాటి 
నుండి పుట్టినవాటియొక్క సముదాయం. 

భేదవ్యవహారః జగత్తులో వివిధభేదాలలో 
కూడిన వ్యవహారం. 

భోగః సుఖదుఃఖాల అనుభవం. 

భౌతిక భూతాలనుండి పుట్టిన. 


72 బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


మ 


మననమ్‌ విన్న విషయాన్ని గూర్చి తిరిగి 
ఆలోచించుట. 

మనస్‌ ఇంద్రియాల ద్వారా విషయాలను 
గ్రహించే అంతఃకరణం. 

మనోమయకోశ: ఆత్మను ఆచ్చాదించి ఉన్న 
మనోరూపమైన ఒర. జ్ఞానేంద్రియ 
సంహితమైన మనస్సు మనోమయకోశం. 

మాత్రా (1) ఆకారం (2) పరిమాణం. 

మాయా అజ్ఞానం, అవిద్య. 

మాయావేశ: మాయ ఆవేశించుట. మాయా 
ప్రభావం. 

మిధ్యాజ్ఞానమ్‌ (1) అసత్యమైన వస్తువును 
గూర్చిన జ్ఞానం. భ్రాంతి (2) మిథధ్యయైన 


అజ్ఞానం. 
పే 


మీమాంసా పూజించదగిన ఉత్తమమైన విచారం. 


మూర్త్యుపచయః ఆకారంలో పెరుగుదల 
లావెక్కడం. 
య 
యాథాత్వమ్‌ యథార్థస్వరూపం. అసలు 
స్వరూపం. 
యుక్తి: వాదంలో చూపిన తగిన హేతువు. 
యుతసిద్ధ వేరు వేరుగా ఉండగలిగిన. 


యుష్ముత్రయః “నువ్వు' లేదా 'మీరు' అనేభావం. 


యూప; యజ్ఞంలో బలి ఇవ్వవలసిన 
పశువును బంధించే పవిత్రమైన స్తంభం. 
యోగః తీవ్రమైన ధ్యానం. 
ర 


రచనా తయారు చేయుట. ఏర్పాటు చేయుట. 


రాద్దాన్త; సిద్ధాంతం. 


రూపస్కస్థః విషయాలు, ఇంద్రియాలు. 


ల 

లిజ్ఞమ్‌ గుర్తు. ఊహించడానికి సాధనం (అగ్ని 
ఉన్నదని ఊహించడానికి సాధనం ధూమం) 
(2) శాస్త్రంలో ఉన్న నిర్దేశం. 

లిజ్లశరీరమ్‌ పైకి కనబడే పాంచభౌతికమైన 
స్టూలశరీరంలో ఉన్న సూక్ష్మశరీరం. దీనిలో 
పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, 
పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి అనే పదిహేడు 
పదార్థాలుంటాయి. కొందరు పంచప్రాణాలకు 
బదులు వంచనూక్ష్మభూతాలు (భూతత 
న్మాతలు) చెపుతారు. వివిధ స్థూలదేహాలలో 
ప్రవేశిస్తూ వివిధలోకాలలో సంచరించేది ఈ 
లింగశరీరమే. 

లోకయాత్రా లోకపు పోకడ. 

లోకవ్యవహారః లోకంలో జరిగే వ్యవహారం. 

వ 

వస్తుతన్ర (1) వస్తువుమీద ఆధారపడినది. (2) 
ఉన్న సత్యాన్ని నిర్దేశించేది. 

వస్తువృత్తమ్‌ సత్యస్వరూపం, సత్యస్వభావం. 

వాక్యనిరపేక్ష శాస్త్రవాక్యం అపేక్ష లేని. 

వాక్యశేషః వాక్యంలోని చివరి భాగం. 
ఉపసం౦హారంలోని వాక్యం. 

వాచారమృణ కేవలం మాటతో ఏర్పడిన, 
కేవలం మాటకి సంబంధించిన. 

వాసకః క్రణాంతరంలోని భావానికి తన రంగు 
పూసేది. 

వాసనా లోపల నిగూఢంగా ఉన్న భావాల 
సూక్ష్మరూపం. సంస్కారం. 

వాసనాధాన వాసనలను కల్పించుట లేదా 
పుట్టించుట. 


అనుబంధం - 3 73 


వాసనావైచిత్ర్యమ్‌ వాసనల వైవిధ్యం. 
వాననలు విచిత్రంగా ఉండడం. 

వాసనాశ్రయ: వాసనలు దేనిమీద 
ఏర్పడతాయో అది. 

వాస్య పూర్వక్షణానికి చెందిన భావం యొక్క 
వాసనలచేత వాసితమైన ఉత్తరక్షణభావం. 

వికరణ ఇంద్రియాలు లేని. 

వికారః కార్యం. కారణంయొక్క పరిణామవిశేషం. 

వికృతి; వికారం. 

వీక్షేపశక్తి; లేని వస్తువును చూపించే (మాయలో 
ఉన్న) శక్తి, మాయ ఆవరణశక్తిచేత, ముందుగా 
ఉన్న యథార్థస్వరూపం కప్పివేసి విక్షేపశక్తిచేత 
లేనిదానిని చూపిస్తుంది. 

విజ్ఞానమ్‌ భావం. జ్ఞానం. 

విజ్ఞానమయకోశ: ఆత్మను కప్పి ఉన్న విజ్ఞానం 
అనే కోశం. జ్ఞానేంద్రియసహితమైన బుద్ధి 
విజ్ఞానమయకోశం. 

విజ్ఞానవాదిన్‌ విజ్ఞానమే యధార్థ మని 
అనేవాడు (ఒక బౌద్ధవాది). 

విజ్ఞానసాక్షిన్‌ విజ్ఞానానికి సాక్షియైనది. 
విజ్ఞానాన్ని గుర్తించేది. 

విజ్ఞానాస్తిత్వమాత్రవాదిన్‌ విజ్ఞానంమాత్రమే 
సత్యమైనది అని అంగీకరించేవాడు. 

విజ్ఞానస్కన్థః 'నేను' అనే ఆలయ విజ్ఞాన 
ప్రవాహం, 'ఇది' అనే ప్రవృత్తివిజ్ఞానం ఈ 
రెండూ విజ్ఞానస్కంధం. 

విజ్ఞానైకస్కన్థవాదః విజ్ఞానస్కంధమే సత్య 
మనే వాదం. 

విద్యా జ్ఞానం, ఆత్మజ్ఞానం. 

విద్వాన్‌ (1) ఆత్మజ్ఞాని (2) సగుణ 
బ్రహ్మోపాసకుడు 


విధానమ్‌ కర్మాచరణ పద్ధతి, 

విధిప్రతిషేధశాస్తమ్‌ ఇలా చెయ్యాలి అనేది 
విధి శాస్త్రం. ఇలా చేయకూడదు అని 
చెప్పేది నిషేధశాస్త్రం. 

విపర్యయ:ః తారుమారగుట 

విప్రకర్షః దూరం, రెండు వస్తువుల 
స్వభావాలలో చాల దూరం, 

విప్రతిపత్తిః: అభిప్రాయభేదం. 

విప్రలమృకత్వమ్‌ మోసగించే స్వభావం. 

విభూతి: అద్భుత శక్తిగల వస్తువు. 

విరాట్‌ స్ఫూలశరీరసమష్టి 
స్థూలశరీరసమష్ట్యుపహితచైతన్యమ్‌. 

విలక్షణత్వమ్‌ స్వరూపంలోభేదం. వేరువేరు 
లక్రణాలు కలిగి ఉండడం. 

వివక్షా చెప్పాలనే కోరిక, ప్రతిపాదించే అభిప్రాయం, 

వివర్తనం వేరువేరు విధాల ఆవిర్భవించుట. 

వివర్తః త్రాడుమీదసర్పం కనబడి నట్లు ఒక 
వస్తువుపై మరొక వస్తువు పుట్టడం. ఈ 
రెండింటికి సత్తలలోభేదం ఉంటుంది. 
కనబడేదాని సత్త తక్కువది. “అతత్త్వతోఒ 
న్యథా ప్రథా వివర్త ఇత్యుదీరితః”. జగత్తు 
బ్రహ్మవివర్తం. 

వివసనః దిగంబరుడు. 

విశేషః (1) లక్షణం (2) అసాధారణ మైన లక్షణం. 

విశేషణమ్‌ ఒక వస్తువును ఇతర వస్తు 
వులనుండి వేరు చేసే లక్షణం లేదా గుణం. 

విశేష్యమ్‌ విశేషణంచేత ఇతర వస్తువులనుండి 
వేరుచేయదగినది. 

విషయః బాహ్యపదార్థం. అనుభవించ బడేది. 
తెలుసుకొనబడేది. 


74 టహ్మసూత్రశాజ్కరభాష్యమ 


విషయిన్‌ బాహ్యపదార్థాన్ని తెలుసు కొనేది. 
ఆత్మ, అనగా అంతఃకరణోపహిత చైతన్యం. 

విషయవిషయిభావ: తెలుసుకొనబడేది 
తెలుసుకొనేది అనే సంబంధం. 

విషయసారూప్యమ్‌ విషయానికి ఏ రూప 
మున్నదో అలాంటి రూపాన్ని పాందడం. 

విసంవాద (అభిప్రాయాదులలో) ఎకత్వం 
లేదా సామ్యం లేకపోవడం. పాత్తు 
కుదరకపోవడం. 

ఏసృష్టిః సృష్టి. అంతర్గతంగా ఉన్న దానిని 
బహిర్గతం చేయుట. 


వీప్పా ఒకే దానిని రెండుమాట్లు చెప్పడం. ఆవృత్తి. 


వృత్తి: అర్థాన్ని బోధించే వ్యాపారం. 


వేదః (యజ్ఞాదులలో ఉపయో గించే) దర్భలకట్ట. 


వేదనాస్కంధ: సుఖదుఃఖాధ్యనుభవం. 

వైధర్వమ్‌ భేదం. ధర్మాలలో భేదం. 

వైనాశిక: అంతా పూర్తిగా నశిస్తుందని చెప్పే 
శూన్యవాది. 

వైరూప్యమ్‌ భేదం. 

వైలక్షణ్యమ్‌ భేదం, స్వభావంలో భేదం. 


వైశ్వరూప్యమ్‌ రూపాలలో అత్యధికమైన భేదం. 
వైశ్వానర: లేదా విశ్వః జాగ్రదవస్థలో ఉన్న జీవుడు. 


వైషమ్యమ్‌ (1) భేదబుద్ధి. ఫలాదులను 
ఇవ్వడంలో పక్షపాతం (2) భేదం. 

వైషమ్యోపగమయోగ్య వైషమ్యం పాందడానికి 
తగిన. 

వ్యతిరేక: (1) భిన్నంగా ఉండడం (2) ఒకటి 
లేక్రపోతే రెండవది లేకపోవడం. ఉదా, అగ్ని 
లేకపోతే ధూమం ఉండదు. 

వ్యక్తి; ఒక వస్తువు. (ఒక చెట్టు, ఒక మనిషి 


ఇత్యాదులందు వలె) 
వ్యపదేశః నిర్దేశించడం. పేరు పెట్టడం. 
వ్యపాశ్రయ ఆధారపడి ఉన్న. 
వ్యవహార: ఆయా పనులు నడిపించడం. 
వ్యష్టిః విడివిడిగా (గ్రహించబడిన) వస్తువులు. 
ఉదా. వనంలో చెట్లను వేరువేరుగా చూస్తే 
అది వ్యష్టిని చూడడం. 
వ్యాకరణమ్‌ విడదీయుట. విడదీసి చూపుట. 
వ్యాకృత (1) దీనికి ఇది రూపం, ఇది పేరు అని 
విభజించి చూపబడిన (2) లోపల అణగి 
ఉండి పైకి ఆవిర్భవించేటట్లు చేయబడిన. 
వ్యాఘాతః అడ్డుతగులుట. 
వ్యాపారః పని. పని జరుగుట. 
వ్యావహారికసత్తా లోక వ్యవహారం నడుస్తూ 
న్నంతకాలము, (బ్రహ్మజ్ఞానం కలిగేవరకు, ఈ 
జగత్తు సత్యంగానే కనబడుతుంది. ఆ 
సమయంలో దీని సత్త వ్యావహారికసత్త. 
వ్యుదాసః నిరాకరించుట, ఖండించుట. 
వ్యూహః ఆకారము, ఒక రూపము. 
శ 
శబ్దకోపః శాస్త్రవాక్యానికి భంగం కలగడం. 
శమః మనోనిగ్రహం. 
శారీరకః శరీరంలో ఉన్న జీవుడు. 
శాశ్వతిక అన్నికాలాలలోను ఉండేది. 
శాస్త్రార్థపరిశుద్ధిః శాగ్రవిషయాన్ని నిర్దుష్టంగా 
ఉన్నట్లు ధ్రువీకరించుట. 
శిష్ట; అధ్యయనాచారాదిసంపన్నుడు. 
శేష; అంగం, అవయవం. 
శేషిన్‌ అంగి, అవయవి. 


అనుబంధం - 3 75 


శ్రద్ధా శాస్తాచార్యాదులమీద పరిపూర్ణవిశ్వాసం. 
శ్రవణమ్‌ వేదాంతవాక్యాలను శ్రద్ధా పూర్వకంగా 
వినుట. 


ష 
షడాయతన ఆరు ఇంద్రియాల స్థానాలు. 
స 
సంయోగసంబన్థః రెండు మూర్తవస్తువుల 
కలయిక. ఉదా. హస్త - పుస్తకసంయోగం 


సంవరః లోపలికి వెళ్ళకుండా మూసి వేయుట. 


ఇంద్రియాలు విషయాభిముఖంగా 
వెళ్ళకుండా అడ్డుకొనే నియమాభ్యాసం. 

సంవాదః అభిప్రాయాదులలో ఏకత్వం. 

సంవిద్‌ జ్ఞానం. 

సంవేష్టితప్రసారితన్యాయ ఒక వస్త్రం మడత 
పెట్టినా, దానిని పరిచినా అది ఆ వస్త్రమే 
కాని మరొకటి కాదు కదా అదే న్యాయం. 

సంశ్లేష: కలయిక. పరస్పరనిబిడసంబంధం. 

సంస్కారః : లోపల అణగియున్న భావాలు 
మొదలైనవి. వాసన. 

సంస్కారస్కన్థః రాగద్వేషాదిక్లేశాలు. 
మదమానాద్యుపక్లేశాలు, ధర్మాధర్మాలు, 
సంస్కారస్కంధం. 

సంస్థానమ్‌ అవయవాదుల విన్యాసం లేదా 
కూర్చు. 

సంహతత్యమ్‌ కలిసి ఉండడం. 

సంహతి: సముదాయం. 

సంఘాతః సముదాయం. 

సంజ్ఞాస్కన్థః 'గోవు', ఇత్యాదిశబ్దాలచేత 


we 


నిరూపించబడే జ్ఞానాల ప్రవాహం. 


సత్‌ ఉన్నది. ఎల్లప్పుడూ ఉండేది. 

సత్కొర్యవాదః కార్యం పుట్టడానికి పూర్వం (పైకి 
కనబడడానికి పూర్వం) కూడ కారణంలో 
ఉన్నది అనే వాదం, 

సత్త్యమ్‌ (1) సత్వగుణం (2) అంతః కరణం. 
(3) ప్రాణి. 

సత్సంపత్తి ః సత్‌లో (ఆత్మలో) కలిసి పోవడం, 

సంతాన అవిచ్చిన్నప్రవాహం లేదా ధార. 

సతానిన్‌ అవిచిన్నప్రవాహంలో ఉన్న వ్యక్తి, 

సంనికర్ష ఇంద్రియాలకు విషయాలతో 
సంబంధం. 

సంనిపాత: వచ్చి చేరడం. కలవడం. 

సప్రభజ్సీనయ:ః ఏడు విధాలైన (జైన)న్యాయం. 

సమన్వయః ఐకమత్యం. 

సమయః ఒక కట్టుబాటు. 

సమవాయః విడదీయరాని సతబంధం 
(అవయవానికి అవయవికి ఉన్న సంబంధం 
వంటిది). 

సమవాయిన్‌ సమవాయుసంబంధంతో 
కలిసినది. 

సమష్టి: అనేకవస్తువుల ఒక సముదాయం. 
ఉదా. వందచెట్ల సమష్టి వనం అవుతుంది. 

సమాధిః (1) సమాధానం (2)యోగంలో చిత్తం 
స్థిరంగా నిలచుట. 

సమానన్యాయ రెండింటికి సమంగా వర్తించే 
న్యాయం. రెండింటికీ వర్తించే నియమం. 

సమౌవర్తనమ్‌ విద్యాభ్యాసానంతరం గురు 
కులంనుండి ఇంటికి తిరిగి వచ్చుట. 

సముదాయ: అన్నింటిని కలపగా ఏర్పడిన మొత్తం. 


76 


సమొద్రతరజ్ఞన్యాయ; సముద్రంనుండి 
బయలు దేరిన తరంగం సముద్రంఠంటె 
భిన్నం కాదు అనే న్యాయం. 
సంపదుపాసన అల్పమైన దానిమీద 
ఉత్కృష్టమైన వస్తు వును ఆరోపించి చేసే 
ఉపాసన. ఉదా. మనస్సును 
విశ్వేదేవతలనుగా ఉపాసించడం. దీనిలో 
ఆరోపించబడినదానికి ప్రాధాన్యం 
ఉంటుంది. 
'సంప్రతిపన్న ఆంగీకరించదగిన (అంగీకరించబడిన). 
సంప్రతిపత్తిః అంగీకారం. 
సంప్రతిష్టా నిలిపే ఆధారం. 
సంప్రయోగః కలయిక, 
సంప్రసాదః సుషుప్తి. గాఢనిద్ర. 
సంబన్థసాతత్యమ్‌ సంబంధం నిరంతరం కొనసాగుట. 
సమ్యరగ్ధర్శన సరియైన, నిర్దష్టమైన జ్ఞానం. 
సర్గః సృష్టి 
సర్గశక్తిః సృష్టించే శక్తి. 
సర్వశూన్యవాదిన్‌ : ఏమీ లేదని వాదించేవాడు. 
(బౌద్భలలో ఒక తెగ). 
సర్యాత్మతా ఆత్మ అన్నింటియందు, అంతటా 
ఒక్కటిగా ఉండుట, 
సర్వాస్తిత్వవాదిన్‌ సర్వమూ సత్యమే అనే వాది. 
సహకొరి ఒక పనిలో కూడా ఉండి ఉపకరించే 
కొరణం. 
సహోపలమృనియమః రెండు వస్తువులు 
ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి కలిసియే 
తెలియబడతాయి అనే నియమం. 
'సాక్టీన్‌ పైన ఉండి తెలుసుకొంటూండేవాడు, 


బ్రహ్మసూత్రశాజ్కరభాష్యమ్‌ 


సాతత్యమ్‌ అవిచ్చిన్నంగా ఉండడం. 

సాధనచతుష్టయమ్‌ అత్మజ్ఞానం కలగడానికి 
కావలసిన నాలుగు సాధనాలు (1) ఏది 
నిత్యం ఏది అనిత్యం అనే వివేకజ్ఞానం 
(2) పరమవైరాగ్యం (3) శమదమా 
దిసాధనసంపద (4) మోక్షంమీద తీవవాంఛ 

సాధనసామగ్రీ సాధనాల సముదాయం 

సాధర్యమ్‌ పోలిక 

సాధారణకారణమ్‌ సాధారణమైన (అన్నింటికీ 
సంబంధించిన) కారణం. 

సౌధ్యపక్షనిక్షిప్త ఇంకా సాధించవలసి ఉన్న 
వాటిలో చేరిన 

సాపేక్ష మరొకదానిమీద ఆధారపడి ఉన్న 

సాంపరాయః : (1) మరణం (2) పరలోకం. 

సామానాధికరణ్యమ్‌ ఒకే విభక్తిలో ఉండడం 
మొదలైన కారణాలచేత ఒకే వస్తువును 
నిర్దేశించుట. 

సామర్థ్యమ్‌ శక్తి. పనిచేయగల శక్తి, 

సామాన్యమ్‌ (1) పోలిక (2) జాతి (మనుష్యత్వం 
మొదలుగునవి). 

సామాన్యలక్షణమ్‌ సామాన్యరూపమైన జ్ఞానం. 

సామాన్యాత్మక సామాన్యరూపమైన. 

సామ్యావస్తా అన్నీ సమంగా, హెచ్చుతగ్గులు 
లేకుండా, ఉన్న అవస్థ, 

సారూస్యమ్‌ సామ్యం, పోలిక, 

సావకొశ అవకాశం ఉన్న, 

సికతాకూపన్యాయ ఇసుకనేలలో నుయ్యి 
తవ్వుతున్నప్పుడు ఒక ప్రక్క తవ్వుతూండగా 
మరొక ప్రక్క కూలి పోతూన్నట్లు. 


అనుబంధం - 3 77 


సిద్ధః (1) తపస్సు, జ్ఞానమార్గం 
మొదలైనవాటిలో పూర్తి సఫలత్వం 
పొందినవాడు. (2) నిశ్చితమైనది. 

సిద్ధి నర్వవిధాల పరపూర్ణత్వం. 

నుషుప్తి : గాఢనిద్ర. 

నూక్ష్మశరీరమ్‌ పంచజ్ఞానేం|ద్రియాలు, పంచ 
కర్మేంద్రియాలు, పంచభూతతన్మాత్రులు, 
మనస్సు, బుద్ధి ఈ పది హేడింటితోకూడిన, 
ఇంద్రియగోచరంకాని, ఒక స్థూలదేహం 
నుండి మరొక స్టూలదేహానికి మారుతూండే 
దేహం. చూ. లిజ్ఞశరీరమ్‌. 

సూత్రాత్మా సూక్ష్మశరీరసమష్ట్యుపహితచైతన్యం. 

స్కన్థః చిత్తవృత్తి విశేషాలు, రూప-విజ్ఞాన- 
వేదనా-సంజ్ఞా-సంస్కారాలనే ఐదు శరీరంలో 
ఉండేవి. (బౌ. మ) (చూ. పళ్బస్కన్టీ). 

స్థూణానిఖననన్యాయ ఒక కట్టి నేలలో 
లోతుగా దిగడానికి మళ్లీమళ్లీతవ్విపాతినట్టు. 

స్వప్పాన్త: స్వప్నావస్థయొక్క అసలు స్వరూపం, 

స్వభావవిప్రకర్షః స్వభావాలలో ఉన్న భేదం. 

స్వరూసానుపమర్దః స్వరూపాన్ని 
చెడగొట్టకుండా ఉండడం. 

స్వలక్షణమ్‌ ఒక వస్తువుయొక్క, దానికి 
మాత్రమే చెందిన, లక్షణం. 

స్వసంవేదనమ్‌ తన జ్ఞానం. 

స్వాభావిక (1) స్వభావసిద్ధమైన (2) ఒకని 
సొత్తు. 

స్యారాజ్యమ్‌ ఆత్మరాజ్యం. 


ధ్రోత:సంతాననిత్యతాన్యాయః ప్రవాహం నిత్యంగా 


ఉన్నట్లు కనబడినట్లు. 


హ 

హానమ్‌ విడచుట, 

హిరణ్యగర్భ: సూక్ష్మశరీరసమష్ట్యుపహిత 
చైతన్యం, జీవసమష్టిరూపం. 

హేతుఫలభావ కారణం దానిఫలం అనే 
సంబంధం. 

హేతుస్వ్యభావానురక్త హేతువుయొక్క స్వభావం 
చేరని. దాని లక్షణా లేవీ అంటని. 

హేతుమత్‌ హేతువు కలది. 

హేతు హేతుమద్భావ: హేతవు దానినుండి 
పుట్టినది అనే సంబంధం. 

్రస్వమ్‌ ఫరమాణువులో పరిమాణం. 


